పంచమ స్కంధము 


ఒక మువూర్తక్రాలములో మీ సాంగత్యము వలన నా అజ్ఞానము తొలగిపోయెను. గర్వము, అహంకారము 
నుండి విముక్తుడనైతిని. భగవంతుని శరణు జొచ్చుటయే మానవుని యేకైక విధి యని మీరు నాకు బోధించితిరి 


పదేపదే శిరస్సు వంచి నమస్కారము చేయుచున్నాను. ఇంకే విధముగాను నా కృతజ్ఞతను తెలుపుకొవలేను'' 
భరతు డతని నాశీర్వదించి, భగవంతుడిచ్చిన యీ శరీరములో ప్రాణముండునంతవరకు, భూమిపై 


సంచారము గావించుటకు వెళ్ళిపోయెను. 


షష్ట స్కంధము 
65 అజామీళుని మరణము 


ప్రాపంచిక వస్తువులయందు, భౌతిక సుఖములందు మునిగి, విత్యమూ (ప్రాపంచిక సుఖాన్నే ్వషణాలో నుండే 
మానవుని మనస్సు అజ్ఞానముతో నిండి, నిత్యసత్యమును (గ్రహింపక యుండును అట్టి మానవునకు జనన 
మరణములనే సంసార చక్రము నిరంతరమూ ఉండును. జ్ఞానము చేతనే అజ్ఞానమను తెరను తొలగించవచ్చును 
భౌతిక ప్రపంచముతో అనుబంధము (త్రెంచుటకు నియమము అనగా అధ్యాత్మిక నియమము అత్యవసరము. 
పరిశుద్దమైన సంపూర్ణ ఆహారమును భుజించు మానవుని యెట్టి రోగములు బాధించవు అదే రీతిగా 
ఆధ్యాత్మికాహారమును భుజించే మానవుడెన్నడూ బాధలకు గురికాడు. నియమ నిష్టలే ఆధ్యాత్మికాహారము. 
మనోనిగ్రహ మవసరము (బ్రహ్మముపై మనసు అగ్నముచేసి ధారణ చేయుట, భౌతిక నుఖములనుండి 
ఇండి ఇంద్రియలోలత్వమువ ' ఎను జయించుట, నిస్సా 
ర్థము, నిత్యము సత్యము పలుకుట, అంతర్చహిశ్ళాచము, అన్ని బీవులందు కరుణ కలిగి యుండుట, యితరుల 
వస్తువులను పరిగ్రహించకుండుట, యితరులిచ్చే కానుకలను స్వీకరింపకుండుట - యివన్నియు మనస్సులో 
నున్న అజ్ఞానమును నిర్మూలించుటకు దోహదము చేయును కక్టులందు ఉన్న అగి చేత అరణ్యము దగ్గమగు 


రీతిగా మానవుని అజ్ఞానము రగ్దమగుమ. మోక్షమును పొందు శక్తిమానవుని యందేకలదు మానవుడు స్వయం 
కృషి చేత దానిని సాధించగలడు 


కొందరు సంపూర్ణ శరణాగతి చేత భగవంతుని చేరగలిగిరి సూర్యుని వేడిచేత మంచు కరిగినట్టు, వారి 

భగవంతునికి తనను తామ అర్చించుకున్న మానవుడు, యితరులకన్న ఉన్నత 
స్తితిలో నుండును భక్తిమార్గము అన్నింటికన్న ఉత్తమమైనది, ఇది నిశ్చయముగా గమ్యమును చేర్చును 
భగవద్భక్తికి తపస్సు, జపము సాటిరావు భగవంతుని పాదములపై మనసును స్థిరపరచుకొన్న మానవుని 
దరికి స్వప్నము నందైనను పాపము, మృత్యువు చేరలేవు ఈ భక్తియోగము మిక్కిలి శక్తివంతమైనది. 


పా 


నారాయణుని యందు భక్తికి గల శక్తివి తెలుపు పురాణగాథ ఒకటి గలదు 


కన్యాకుబ్బమమ దేశములో అజామీళుడనే (బ్రాహ్మణుడు నివసించుచుండెను అతడు బ్రాహ్మణుడుగా 
పుట్టినప్పటికీ, దుష్ట మార్గములో వడి మంచిని పూర్తిగా విడిచిపెక్టైను అధమ జాతి (స్త్రీతో అతడు 
సుఖించుచుండెను. ఒకప్పుడు అందరియెడల కరుణా న్వభావముతో నుండీన అజామీళుడు క్రూరుడుగా 


నుండెను జూదరిగా, మో లిగి యుండెను. ఇతరుల సంపదను దోచుకొనుచు జీవితము 
పాపకార్యములందే గడపుచుండెను. న్యాయముగా అతని కెంపకుండెను. అందుచేత 
అందరు అతనిని యేవగించుకొనుచుండిరి. 


కాలము గడువగా అతడు ముసలివాడయ్యెను అధమజాతి స్త్రీ యందు పదిమంది పుత్రులు కలిగిరి, 
వారిలో ఆఖరివానిపేరు నారాయణ తల్లిదండ్రులకు అతడు మిక్కిలి ట్రీతిపాత్రుడు ఆ బాలునితోనే 
అజామీళుడు కాలమంతయు వెళ్ళబుచ్చుచుండెను. ఆ బాలునియందుండు అమిత (ప్రేమచేత అజామీళుడు 


122 


షష్టమ స్కంధము 

యింకే విషయము ఆలోచించకుండెను భుజించునపుడు తానొక్కడే భుజింపకుండెను పుత్రుని పిలిచి, 
“నారాయణా! నువ్వుకూడ వచ్చి నేను భోజనము చేయకమునుపే నీవుచెయ్యి'', అదే విధముగా తాను 
యేదైనా త్రాగేముందు దానిని కుమారునికిచ్చి, “నారాయణా! ముందు వీవు త్రాగు" అనుచుండెను. 


ఈ విధముగా అజామీళుడు ఆ (స్త్రీతోను పిల్లలతోను కాలము గడుపుచూ, తనకు మృత్యువు సమీపించుచు 
న్నదనే విషయము (గ్రహింపకుండెను. మృత్యువు దగ్గరపడగా, అతవి ఆలోచనలు చేతలు ఆఖరి కుమారుని పైననే 
యుండి, అతనిని పేరుపెట్టి ప్రతిక్షణమును పిలుచుచుండెడివాడు. ఇంతలో యమదూతలు అజామీళువి 
కడకు వచ్చిరి. వారిని దూరము నుండి అజామీళుడు చూచెను. వాకిటిముందు ఆడుకుంటున్న కుమారుని 
జూచి, '*నారాయణా! నావద్దకు రా నారాయణా!'' అని పలికి ప్రాణము విడిచెను. 


అజామీళుడు, అఖరి శ్వాసలో “నారాయణా! నావద్దకురా'' అన్న మాటలను నారాయణుని సేవకులు 
విని తక్షణము అక్కడకు వచ్చిరి వారు, యమదూతలు ఆ బ్రాహ్మణుని శరీరము నుండి జీవుని యాడ్చుట 
జూచి అడ్డుపడిరి యమదూతలు నారాయణుని సేవకులపై ఆగ్రహము చెంది యిట్టునిరి ''యమదూతలమైన 
మమ్ము మా విధిని నిర్వర్తించకుండా అడ్డుపడుటకు సాహసించిన మీరెవరో తెలుపవలెను? మీరెక్కడి నుండి 
వచ్చినారు? మీరు యెవరికి చెందినవారు? మీరు దివ్యపురుషులా లేక దేవతలా? మమ్ములను యేల 
అడ్డగించెదరు?'' నారాయణుని సేవకులు యమదూతలను జూచి నవ్వి యిట్లునిరి. “మీరు అన్నట్లుగా 
యమధర్మరాజా సేవకులైనచో, ధర్మము గూర్చి వివరింపుడు ధర్మబద్దముగా (ప్రజలను శిక్షించు విధానము 
తెలువుడు ఎట్టి మానవులకు శిక్షపడవలెను? ఎట్టి శొర్యవ్రనల శిషార్హములు? శిక్ష మానవులకేనా, లేక 
జంతువులకు కూడ నున్నదా? మాకు తెలుసుకొను i వే వివరించి చెప్పవలెను", 


యమడూత లిట్లనిరి “వేదములు నిర్దేశించినదే ధర్మము ధర్మమే నారాయణుని శ్వాసయని చెప్పవ 
చ్చును. వేదానుసారము కానిదంతయు అధర్మము. భగవంతుడే ధర్మము ఎవరికి విధించిన ధర్మమును 
వారనుసరించనిచో, యముడు వారిని శిక్షించును మానవుడు తన కర్మలకు తగినట్టు జీవించును. కర్మలు 
చేయక యెట్టివారును ఉండరు వారు చేయు కర్మలను బట్ట, అనగా సత్కర్మలు దుష్కర్మలు, శిక్షగాని, 
ప్రతిఫలముగాని లభించును భవిష్యత్తులో కలుగబోవు జన్మ, మానవుడు యీ జన్మలో చేయు కర్మలను 
బట్టి విర్ణీతమగుచున్నది, పూర్వ జన్మలో చేసిన కర్మల ననుసరించి ప్రస్తుత జన్మ నిర్ణయమైనది, వసంత 
బుతువులోని యీ క్షణము అనేక వసంతముల కొనసాగింపు, యివి వచ్చి పోవుచుండును. రాబోయే 
వసంతమునకు, యీ వసంతములో విత్తనములు పదును. సంయమని పేరుగల నగరంలో నివసించే యముడు, 
మానవులు యీ జన్మలో చేసిన కర్మల ననుసరించి, రాబోవు జన్మను నిర్ణయించును 


“మానవుడు, అజ్ఞానము చేత, యీ శరీరము అశాశ్వతమని గమనించుటలేదు అజ్ఞానము చేత బుద్ది 
కలుషితమై, యీ శరీరమే తానని యీ జన్మమాత్రమే గలదని భావించుచున్నాడు. పూర్వజన్మ గురించిగాని, 
రాబోవు జన్మగురించి గాని అతడు తలచుటలేదు స్వప్నములో నున్న మానవుడు, మెలకువస్త్టితిలోని తన 
శరీరమును గురించి యెరుగడు అనేక స్వప్నములలో అతడు ధరించిన శరీరములను గూడ యెరుగడు 
తనకు తానుగా పట్టుపురుగు పట్టుదారము చుట్టుకొన్నట్లు మానవుడు తన ఆత్మకు కర్మలు చుట్టుకొని, 
బంధితుడననే భ్రమలో పడుతున్నాడు అందునుంచి బయటపడలేక పోతున్నాడు ఈ బంధము నుంచి 
స్వేచ్చను పొందుటకు తనయందే శక్తిగలదని (గ్రహించునంతవరకు, మానవుడు కర్మలకు బర్దుడు 


123 


శ్రీమద్భాగవతము 


“అజామీళుని గురించి చెప్పెదము. ఒకవృడితడు చాలొ మంచివాడు, స[ద్రాహ్మణుడు, ధర్మపరుడు. 
బాగా చదువుకుని మంచి నడవడి గలిగి ధర్మమార్గమునందే సంచరించెను 


“ఒకనాడు, భగవంతుని పూజకొరకు, తన తం(డ్రిచేయుచున్నజ్టు, ఫలములు, పుష్పములు, కుశలను. 
తీసుకు వచ్చుటకు అడవికి వెళ్ళెను అడవిలో ఒక (త్రాగుబోతు అధమజాతి (స్త్రీతో సంగమించుట చూచెను. 
ఆ దృశ్యము చూచినంతనే, శారీరక యింద్రియ సౌఖ్యములు, వాటివలన కలిగే ఆనందము గురించి 
ఆలోచించుట మొదలిడెను. ఆమెతో తాను కూడ సంభోగించి, త్రాగుబోతు పొందిన ఆనందమును అతని 
ముఖమందుగాంచి, తాను కూడ అట్టే ఆనందమును పొందవలెనని తలంచెను. 


“అజామీళుదు తన బుద్దిని, విగ్రహశక్తివి వినియోగించుటకు ప్రయత్నించెను కాని ప్రయోజనము 
లేకపోయెను శరీర సొఖ్యమునకు బానిస అయ్యెను. కొన్ని కణములలో తాను అంతవరకూ నేర్చిన 
జ్ఞానముమా, పాటించిన నియమ నిష్టలనూ మరచిపోయెను ధర్మమార్గమును తప్పెను ఆ (స్త్రీకి బానిసయై, 
ఆమె తన సర్వస్వమను మోహములో పడెను. ఆమె ఆశలను కోర్కెలను తీర్చుటకు, జూదము, దొంగతనము 
చేయ మొదలిడెను. నూక్మముగా చెప్పవలెనన్న, అన్ని పాపకార్యములు అతనికి సహజమయ్యెను. తల్లిని, 


శ్యాస్త్రవిధిగా వివాహమాడిన భార్యను విడిచి యీ అధమజాతి (స్త్రీతో జీవించుచూ పాపకార్యములు 
చేయుచుండెను ఇతడు పాపి. అందుచేత శివార్డుడు"'. 


యమకింకరుల మాటలు నారాయణుని సేవకులు విని యిట్లనిరి, “ఈతని గురించి మీరు చెప్పినదంతయూ 


సత్యమే అతడు పాపాత్ముడనుటలో సందేహములేదు. కాని అతని ప్రాణము శరీరమును విడుచు సమయ 
ములో, “నారాయణా! నావద్దకురా'' అని గట్టిగా అనెను 


“'అదియే అతడిని మిమ్ములనుండి రక్షించెను. గొంతెత్తి పిలిచిన వారిని భగవంతుడెన్నడూ ఉపేషీంచదు. 
అట్టివారిని తవ భక్తులుగా పరిగణించి వారి పాపములను కడిగివేయును భగవంతుని దృష్టిలో అతడు 
పాపాత్ముడు కాడు, అందుచేత యమసా(మ్రాజ్యములో అతనికి స్టానములేదు. బహుశః మీరు, అతడు 
భగవంతునుద్దేశించి 'నారాయణ' అని అనలేదు, ఆ పేరుతో అతని కుమారుని పిలిచెనని అనవచ్చు. ఆ 
విషయము మాకు తెలియును. అయినప్పటికీ భగవంతుని నామమునకు అంతటి మహత్తర శక్తి కలదు ఆ 
శక్తవలన యథాలాపముగా నామము నుచ్చరించివప్పటికీ, భగవంతుడు వారిని రక్షించును. బలమైన బాషధ 
మును తెలియక సేవించినప్పటిక్‌, దొవి శక్తినలన రోగి యొక్క రోగము శమించును. అరే తీరున, అజామీళుడు, 
““నారాయణా! ఇక్కడకు'' రా అని అనుటవలన యమ శిత్షనుండి రక్షితుడయ్యెను. 


“మనిషి దొంగకావచ్చు, త్రాగుబోతుకావచు - స్నేహితుని మోసగించవచ్చు, బ్రహ్మ హత్య గావించవచ్చు. 
గురుపత్నీగమనము చేయవచ్చు, రాజును, (స్త్రీవి, తండ్రివి, గోవులను హత్యచేయవచ్చు, లేక వీటన్నింటి 
కన్న మించివ యింకే పాపమునైన చేసియుండవచ్చు. కాని భగవంతుని నామమును ఉచ్చరించినచో, అట్టివారు 
అన్ని పాపములనుండి రక్షణ పాందుదురు భగవంతుని పేరుతో కుమారుని పిలిచినను, భగవంతుని 
నామముమ యథాలాపముగా లేక వేళాకోళముగా ఉచ్చరించినము, కేవలం ఆనందము కొరకు పాడేపాటలో 
ఒక పరముగా భగవంతుని నామము ఉన్నమ, భగవంతుని విందిస్తూ నామమును ఉచ్చరించినను, యీ 
పరిస్టితులన్నిటియందు భగవన్నా భగవంతుడు కరుణాపూరితుడై ఆ మానవుని 
రక్షించును ఒక నువిషి అకస్మాత్తుగా జారి మెట్టమండి పడీపోయివప్పుడుగాని, లేక పాము కరచినప్పుడు గాని, 


124 


షష్టమ స్కంధము 

లేక రోగముతో బాధపడుచున్నప్పుడుగాని, అంతరంగము నుండి అలవాటుగా భగవంతుని పిలిచినచో అతడు 
తప్పక రక్ష పొందును. మహర్షులు, పాపములను పరిహరించుకొనుటకు అనేక మార్గములు సూచించిరి. 
ఒకొక్కపాపమును ఒకొక్క విధముగా పరిహరించుకొనవలెను. ఇట్లు జరిగినప్పటికీ ఆ వ్యక్తి తిరిగి పాపము 
చేయడని నమ్మకము లేదు. ఇవి రోగమును తాత్కాలికముగా నివారించునట్టు బౌషధములు. ఈ పద్దతులు 
హృదయము నుండి పాపములను నమూలముగా నాశనము చేయలేవు. కాని నారాయణుని పాదములకు 
శరణాగతులైన వారి పాపములు సంపూర్షముగా తొలగిపోవును. 


“చీకటి అంతటా వ్యాపించినపుడు ఒక చిన్న దీపము ఆ చీకటిని పోగొట్టుటకు చాలదా? ఆ దీపము 
సెమ్మెయందు సరియైన నూనెను వేసి దీపము వెలుగునట్టు చేసినచో, ఆ ప్రదేశమును చీకటీ ఆవరించదు. 
భగవన్నామము భగవంతునిపై మనస్సు కుదుర్చును. దీని పర్యవసానముగా పాపపు చింతలు మనస్సు మండి 
తొలగిపోవును. అతనిలోని వాసనలు వాటంతటవి సమసిపోయి, తిరిగి పాప కార్యములను చేయకుండును. 
ఈ అజామీళునికి భగవన్నామము శక్తి తెలియదు. అందుచేత బహుశః నామము (ప్రభావమతనికి ఉండదని 
మీరనవచ్చు. అది సరికాదు. ప్రమాదవశాత్తు నిప్పురవ్వ కక్టైకు తగిలినప్పటికీ, అది పూర్తిగా దగమగును. 
అదే విధముగా అజామీళుని పాపములన్నియు దగ్దమయ్యెను మా మాటల యందు మీకు నమ్మకము 
కుదరకున్న, మీ యజమాని యమధర్మరాజును మా మాటలు సత్యమగునో కాదో అడిగి తెలుసుకొనుడు"'. 


66 యముని వివరణ 


యమదూతలు అజామీళుని విడిచిపెట్టి తమ యజమాని వద్దకు వెళ్ళిరి. వారి అనుభవమును యజమావికి 
పూర్తిగా నివేదించిరి అజామీళుని తీసుకువచ్చుటకు వెళ్ళగా నారాయణుని సేవకులు యే విధముగా 
అడ్డుపడిరో వివరించిరి ఆ సేవకులతో జరిగిన సంభాషణ పూస(గ్రుచ్చినట్లు చెప్పిరి. యమదూతలిట్లనిరి. 
“ప్రభూ! ఇది వరకెన్నడును యిట్లు జరుగలేదు. మీరు ధర్మ ప్రభువులు. ఇంతవరకు మీరు విధించిన శిక్షనుండి 
యెవ్వరూ తప్పించుకొనలేదు. ఈనాడు నలుగురు విచిత్ర వ్యక్తులు మీ అధికారమున కడ్డుపడిరి. మేము 
అజామీళుని పట్టుకొనగా, వారు యమపాశము నుండి అజామీళుని విడిపించిరి. (ప్రాణము విడుచుటకుముందు 
“నారాయణ” అనెను. తక్షణమే వారు అజామీళువి చెంతకు వచ్చిరి. మా విధిని నిర్వర్తింపకుండ జేసిరి. 
భగవన్నామము గొప్పతనము వారు వివరించి, దావిని మీరు పూర్తిగా విశదపరచగలరని చెప్పిరి. అదెట్టులో 
మాకు తెలియచెప్పవలెను వారు అధికారపూర్వకముగా చెప్పుటచేత వారి మాటలమ మన్నించవలసి వచ్చెను. 
యమపాశము నుండి పాపాత్ములను రక్షించు యీ వింతశక్త యేమిటో?" 


యమదూతలు ఊహించిన దానికి వ్యతిరేకముగా యముడు చిరునవ్వు నవ్వి సంతోషముతో ఆతి 
సరళముగా యిట్లనెను “'మానవుల జీవితముపై నాకు విశేషమైన అధికారమున్నది. వారిని శిక్షీంచు అధికారము 
కలదు. అంతవరకు మీరు తలచినది సత్యము. కాని, నాపై మరొకరు గలరు. వారిని నేను గౌరవించి 
మన్నించవలెను. అతడే నారాయణుడు మీరు వస్త్రమును చూచితిరా? అది విలువుగా అడ్డుగా దారములు 
చేయగా నేర్చడినది అడే విధముగా యీ లోకమను వస్త్రము భగవంతుడు నేసెను. అతడే యీ లోక 


125 


శ్రీమద్భాగవతము 
సృష్టిస్తితిలయలకు కారకుడు. 


“ముక్కుకు కట్టిన (త్రాళ్ళను యిటునటు లాగి యెద్డును తోలినట్ట్లు, యీ లోకము నందలి జీవులు 
వేదములనే త్రాళ్ళతో నడచుచున్నవి. మనము, ఇంద్రుడు, వరుణుడు, వాయువు, సూర్యుడు, అష్టదిక్పాల 
కులు, బ్రహ్మ, అగ్ని -- వేయేల దేవతలందరూ కూడ నారాయణుని వైభవమును (గ్రహించలేకున్నారు. 
అతని మాయను అంతకన్న తెలియలేకున్నారు. మానవునకు జ్ఞానేంద్రియములు --- కళ్లు, ముక్కు, చెవులు, 
నోరు, చర్మము --- కలవు. వస్తు ప్రపంచమును జ్ఞానేంద్రియముల ద్వారా అనుభవించుటకు, అతనిలో 
వేరొక వస్తువు కలదు, దాని చేతనే జ్ఞానేంద్రియములు సనిచేయగలుగుచున్నవి మానవుని హృదయములో 
నున్న యీ వస్తువును (ద్రష్ట అవగా చూచువాడు, అందురు అతనిలో మన్న యీ వస్తువు స్వభావమును 
మానవు డెజుగలేడు. మాయ మానవుని ఆవరించి యుండుట చేత, అతని బుద్ది కలుషితమై, అతనిలో 
దాగియున్న ఆత్మను గుర్తించలేక పోవుచున్నాడు 


*“భగవంతుడు విర్హయించిన న్యాయమును చాలా కొద్దిమంది _ కో నేవొకడను. 


ఇతరులు * (బ్రహ్మ, నారదుడు, సనత్కుమారుడు, కపిలుడు, మనువు, (ప్రహ్లాదుడు, జనకుడు, బలి, వ్యాసుని 
కుమారుడు శుక్రబ్రహ్మ. 


““భగవన్నామమును పదేపదే పలుకుటను భక్తి యోగమందురు భగవంతుని చేరుటకిది సులభమైన 
మార్గము. ఇదియే మానవు డాచరించదగు అత్యుత్తమ ధర్మము. అజామీళుడు ఒకసారి భగవన్నామము 
నుచ్చరించినందుకు పాపవిముక్తుడై, నా నుండి రక్షితుడయ్యెనుకదా! నిత్యమూ భగవంతుని స్మరించుటు వలన 
పాపములు నాశమగుట మాత్రమే కాదు, ముక్తి మోక్షముకలిగి కర్మబంధముల నుండి విముక్తిని పొందును 
భగవదృక్తులను సులభముగా గుర్తింపవచ్చు వారు సమబుద్ది కలిగి యుందురు ద్వంద్వములచేత బాధనాం 
దరు. వారు ప్రశాంత మనస్కులై యుందురు. భగవన్నామమనే కవచము వారిని రక్షించుచుండును. 


* మీరెప్పుడుమ అట్టివారి దగ్గరకు పోగూడదు. ప్రపంచ సుఖములందు మునిగి, యితర ఆలోచనలు 
లేనట్టి వారి వద్దకే మీరు వెళ్ళవలెను. వారు భార్య, పిల్లలు, యిల్లు, సంపద, సుఖ సంతోషములపై (పేమ 
యను మాయలో పడుచుందురు. భగవంతువి నామమును ఒక్కసారైనా ఉచ్చరించని వారిని, భగవత్క_థలను 
ఒక పర్యాయమైనను వినని వారిని నా దగ్గరకు తీనుకు రండు. భగవన్నామము సకల పాపములను కడిగివేయునని 
మీరు బాగుగా గుర్తుపెట్టుకొనవలెను. జపతపములు, (వ్రతములు మొదలైన వాని వలన భగవదను(గ్రహము 
యెక్కువగా కలుగదు. నారాయణుని భక్తులకు నా నుండి యెట్టి శిక్ష ఉండదని మీరు గుర్తుంచుకొనుడు”'. 


ఇంతలో అజామీళుడు, మృత్యు పాశము నుండి తనను రక్షించిన వారి పాదములపై బడెను. అతడు 


మాట్లాడబోవునంతలో, వారు అదృశ్యమైపోయిరి. నారాయణుని సేవకులకు యమదూతలకు జరిగిన 
సంభాషణను అజామీళుడు పూర్తిగా విని యుండెను. 


ఇంత వరకు గడిపివ జీవితమును తలచుకుని అజామీళుడు విచారముతో నుండెను తనలో తానిట్టునుకా 


నెమ. “వేను చాలా పాపాత్ముడను. దేహ సౌఖ్యముల (ప్రలోభములకు వశుడవై అధమ స్తితికి దిగజారెతిని 
సత్పురుషులందరూ నా (ప్రవర్తనమ నిరసించి ర్వేషింతురు. వా భార్యను, తల్లిదండ్రులను వదలిపెట్టితిని 
వారివి చెవరవరకు పోషించి గౌరవించవలసి యుండెమ. 


126 


షష్టమ స్కంధము 

''నేను మిక్కిలి పాపాత్ముడ నన్నది నిజమే, కాని భగవంతువి సేవకులను చూచు భాగ్యము కల్లివది. 
పూర్వ జన్మలో నేను కొన్ని నత్కార్యములు చేసియుండవచ్చు, లేకున్న యిట్లు జరుగుట అసంభవము. 
ఈ పాపాత్ముని వోరు భగవన్నామము పలుకుటయూ జరుగదు. అహో ఆ పవిత్ర వామమువకు ఆతి 
పాపాత్ముడనైన నాకు యెంతటి అంతరమో కదా? నాకు మరొక అవకాశము కలిగినది, వా పాపములవ్నియు 
'ప్రవాళితములైనవని భగవంతుడే అభియమిచ్చినాడు. ఇక నూతన జీవితమును జీవించెదను. నాకు మాతన 
జీవితము ప్రసాదించినాడు. దీనిని సద్వినియోగ పరచెదను. అజ్ఞానము వరికట్టదను. కర్మ బంధముల మండి 
విముక్తికి ప్రయత్నించెదను అందరి మానవులతో స్నేహపూర్వకముగా మెలగెదను. మనశ్శాంతి కలిగియుండి, 
పాపభూయిష్టమైన యీ లోకమునుండి స్వేచ్చను పొందుటకు శాయశక్తులా 'వయత్నించెదను”. 


క్షణ కాలము ఉత్తములైన నారాయణ సేవకుల సాంగత్యము చేత అజామీళుడు సన్యసించుట కుప'(క్రమించెను. 
నారాయణునికి అత్యంత భక్తుడయ్యెను. అతని కెట్టి అనుబంధములు లేవు. గంగా తీరము చేరి భగవంతుని 
ధ్యానించెను అతని శ్రద్దాసక్తులు అతి తొందరలోనే అతనికి యీ శరీరము నుండి విముక్తిని కలిగించినవి. 
ఇది వరకు చూచిన నారాయణుని సేవకులను గాంచి, వారికి నమస్కరించెను. (ప్రాణము నిష్కమించివ తర్వాత 
అతని శరీరము గంగాతీరమున పడియుండెను. అజామీళుడు భగవంతునిలో ఐక్యమయ్యెము. 


67 దక్షుని వంశీయులు 


ప్రచేతస సోదరుల కుమారుడైన దక్షుడు అశికిని వివాహమాడెను వారికి అరువది మంది పుత్రికలు కల్లీరి 
ఆమన్వంతరమందు వీరిచే మానవాభివృద్ది జరిగెను వారిలో పదిమందిని ధర్మునకు, పద ముగ్గురుని కశ్యప 
(ప్రజాపతికి, యిరవై యేడుగురిని చంద్రునకు యిచ్చి వివాహము చేసను భూత, అంగిరస, కృశాశ్వులకు 
చెరి యిద్దరిని, తార్దునకు నలుగురిని యిచ్చి దక్షుడు వివాహము చేసెను కశ్యపునికి మరియొక పేరు తార్దుడవి 
కొందరు చెప్పుదురు నంది దక్షుని వారసులలో ఒకడు దక్షుని కుమార్తెలలో ఒకరి పుత్రులు విశ్వేదేవులు. 
మరుద్వతి కుమారులు మరుద్వనుడు, జయంతుడు. జయంతునకే ఉపేంద్రుడని మరియొక పేరు. 
ఉపేంద్రునియందు వాసుదేవుని అంశ గలదు. దక్షుని కుమార్తెలలో ఒకరైన సంకల్పకు ఒక కుమారుడు కలడు. 
అతని పేరు కూడ సంకల్పుదు ఆతని పుత్రుని పేరు కాముడు. దక్షుని కుమార్తె వనువుకు అష్ట వనువులు 
కలిగిరి. వారు : ద్రోణ, ప్రాణ, (ధ్రువ, అర్క, దోష వసు, విభావసు, అగ్ని 


అష్ట వసువులలో ఒకడైన వసువు భార్య అంగీరసి. వారి పుత్రుడు విశ్వకర్మ. ఇతడు దేవతా మందిరములు 
నిర్మించు నేర్చు గలవాడు విశ్వకర్మ కుమారుడు చత్తుషుడు ఇతడు, తర్వాత మవ్వంతరమందు మనువు 
అయ్యెను 


భూతుని భార్య సరూసకు కోట్ల కొలది రుద్రులు జన్మించిరి వీరిలో పదునాకండ్రు రుద్రులు ప్రఖ్యాతి 
గాంచిరి వారు రైవత, అజ, భవ, భీమ, వామ, ఉగ్ర, వృషాకపి, అజైకపతి, అహిర్చుధవ్య, బహురూప,మహ 
తార్జుని భార్యలు వినత, కద్రువ, పతంగి, యామిని. పతంగి పక్షులకు, యామిని (క్రిమికీటకములకు తల్లులైరి 
వినతకు ఇద్దరు పుత్రులు, వారిద్దరు ప్రఖ్యాతి పొందిరి ఒకడు సూర్యుని రథసారథి యైన అరుణుడు 


127 


శ్రీమద్భాగవతము 


రెండవవాడు నారాయణునికి వాహనమైన గరుడుడు కద్రువకు సర్పములు - శేష వాసుకి, తక్షక, 
కర్కోటకాదులు జన్మించిరి. 


చం|డ్రుని భార్యలు తారలు ఇరువది యేడు తారలలో చిత్ర, కృత్తిక, రోహిణి ప్రధానమైనవారు 


కళ్యపువి భార్యలు అదితి, దితి, ధను, కస్ట, అరిష్ట సురస, ఇల, ముని, (క్రోధవశ, తామై, సురభి, సరమ, 
తిమి నముద్రములోని జంతువులకు తిమి తల్లి అయ్యెను, వీనిలో ప్రధానమైనది తిమింగిలము క్రూర 
మృగములు, తదితర జంతువులు సరమకు జన్మించెను. సరమకు జన్మించిన ఒక శునకము పేరు సారమేయుడు. 


సురభికి ఆవులు గేదెలు జన్మించెను. తామ్రకు డేగలు, (గ్రద్దలు మున్నగు వారు కలిగిరి. మునికి స్వర్గములోని 
అప్సరసలు కలిగిరి. క్రోధవళ విషపూరితమైన కోరలు గలిగిన సర్పములకు తల్లి అయ్యెను ఇలకు వృక్షములు 
పుష్టైను. అరిష్టకు గంధర్వులు పుట్టిరి. మెత్తని పాదములు గల జంతువులు కస్తకు పుమ్టును 


ధనుకు అరువది మంది పుత్రులు కలిగిరి. వారిలో శంబరుడు, హయగ్రీవుడు, విభావసుడు, వృషపర్వుడు, 
స్వర్చామడు, వైశ్రవసుడు, మున్నగువారు కలరు స్వర్భానుని కుమార్రెయైన సుప్రభను నముచి పెండ్చాడెను 
వృషపర్వుని కుమార్తె శర్మిష్ట ఆమె నహుషుని కుషూరుజైన యయాతికి భార్య అయ్యెను. ధను మరొక 
కుమారుడైన వైశ్వానరునకు నలుగురు అందమైన కుమార్తెలు కలిగిరి. వారు ఉపదానవి, హయశిర, పులోమ, 
కాలక. ఉపదానవి హిరణ్యాక్షుని వివాహమాడెను. ఆమె చెల్లెలు హయశిరమ క్రతువు పెండ్లాడెను కశ్యప ప్రజాపతి 
పులోమ కలకలమ వివాహమాడెను వీరిద్దరి పుత్రులు గొప్ప యుడ్దవీరులు వారు కాలకేయ, నివాతకవచు 
అను భీకర రాక్షసులుగా పేరు పొందిరి తరువాత కాలములో అర్జునుడు వారిని జయించెను ధను కుమారుడు 
విప్రసిద్హి హిరణ్యకశిపుని కుమార్తె సెంహికమ వివాహమాడెను వారికి నూర్గులు పుత్రులు వారిలో జ్యేష్టులు 
రాహు కేతువులు. వీరు నవగ్రహములలో స్థానమును పొందిరి 


దక్షువి కుమార్తె అదితి చాలా ధన్యురాలు భ 


అవతరించినపుడు అదితిని తల్లిగా 
యెంచుకొ 


ఒ నిమరియొక పేరు. అదితి కుమారులు వివస్వంటుడు, అర్యముడు, 
పూషుడు, త్వష్ట సవితృడు, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు 


శ్రద్రదేవ మను, యమ, యమి వివస్వంతునకు కలిగిరి వివస్వంతుని భార్య సంధ్య ఆడ గుర్రము 
రూపుదాల్చి అశ్వివి దేవతలకు తల్లి అయ్యెను 


వివస్వంతుని మరొక భార్య ఛాయ ఆమెకు శనైశ్చరుడు, మనువైన సవర్ణి కుమార్తెతపతి కలిగిరి అర్యముని 
భార్య మౌత్రిక. ఆమె సంతానము మానవులుగా ఉండునట్లు బ్రహ్మ విద్దేశించెను 


పూషణునకు సంతానము లేకపోయెను మహాదేవువి రక్తుడు అవమానించినపుడు నవ్విన వారిలో 
పూషణుడు కలడు. తరువాతి అతవి దంతములు విరిగెమ. అందుచే అతడు నమలలేకపోవుట చేత [ద్రవ 
పదార్హములను మాత్రిమే గ్రిహించుచుండెను త్వష్ట రచవను, ఆమె సోదరిని వివాహమాడెను. వారి కుమారులు 


విశ్వరూపుడు, సన్నివేశుడు దేవతలను వారి గురువు వదలి పెట్టినపుడు, వారు విశ్వరూపుని గురువుగా 
ఉండమని ప్రార్టించిరి 


128 


అష్టమ స్కంధము 

పరీక్షిత్తు అడ్డుపడి యిట్లనెను. '' ఆహా! ఎంత అద్భుతముగా నున్నది! దేవతలను ఆ గురువు యెందుకు 
వదలిపెస్టైనో చెప్పవలెను? బహుశః వారు తమ గురువునకు తీరని అపచారము గావించి ఆగ్రహము కల్లించి 
యుండవచ్చు. లేకున్న బృహస్పతి యెన్నడూ ఇంద్రునిపై గాని అతని ప్రజలపై గాని కోపము వహించలేదు. 
నాలో కలిగిన యీ కుతూహలమును మీరు తీర్చవలెను.” | 


శుకబ్రహ్మ, పరీక్షిత్తు కుతూహలమునకు చిరునవ్వు నవ్వి యిట్టవెను.'“అది పెద్ద గాథ. ఆ గాథమ వీకు 
చెప్పుట నాకు చాలా సంతోషము”'. 


68 వృత్రాసురుని జననము 


స్వర్గ లోకములకు 'ప్రభువగుటచేత ఇంద్రునికి గర్వము హెచ్చెను. ఒకప్పుడు శచీదేవితో కూడి సింహాసన 
ముపై కూర్చుండెను. స్వర్గ లోకములోని ఇంద్రుని సేవకులందరూ ఇంద్రుని చుట్టూ జేరి యుండగా, 
గంధర్వులు అతని కీర్తిని శ్ఞాఘించుచుండిరి. తమ నృత్య కౌశలమును అప్పరసలు ఇంద్రువి సభలో 
ప్రదర్శించుచుండగా, గంధర్వ కిన్నరులు గానము చేయగా, ఇం(ద్రుడత్యంత వైభవముతో (ప్రకాశించుచుండెను. 


సప్తర్దులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అశ్వినీ దేవతలు, అష్టదిక్సాలకులు ఇంద్రుని వైభవమును 
కానియాడుచుండిది. 


దేవతలకు గురువైన బృహస్పతి ఇంద్రుని సభకు వచ్చెను. అహంభావ పూరితుడైన ఇంద్రుడు సింహాసనము 
నుండి లేవి గురువగు బృహస్పతిని గౌరవించకుండెను. ఈ అవమానమును బృహస్పతి సహించలేకపోయెను. 
ఏమియు మాట్లాడక, గర్వముగా సింహాసనముపై కూర్చున్న ఇం|ద్రుని చాలాసేపు తేరిపార జూచి, వెను 
దిరిగి అక్కడనుండి వెళ్ళిపోయెను. అక్కడ నుండి వెళ్ళిన బృహస్పతి యింటికి చేరుకొనెను. తన గురువు 
వెళ్ళిన తర్వాత, ఇంద్రుడు తాను చేసిన అపరాధ మెంతటి తీవ్రమైనదో గ్రహించెను. తనమ తానిట్టు 
నిందించుకొనెను. “గర్వము చేత నా కులగురువును అవమానపరచితిని. తక్షణమే వెళ్ళి అతని పాదముల పై 
పడెదను. క్షమాపణ వేడుకొందును''. ఇంద్రుడు అతి తొందరగా బృహస్పతి గృహము సమీపించెను. కాని 
బృహస్పతి, ఇంద్రుని ఆలోచనలు ముందుగనే (గ్రహించినవాడై, అదృశ్యుడయ్యెను. అందుచేత ఇంద్రుడు 
బృహస్పతిని కనుగొన లేకపోయెను. ఇం(్రుని కేమి చేయుటకు పాలుపోకుండెను. 


ఇంద్రుని గురువు బృహస్పతి కనుపించకుండుటచేత, ఇంద్రుడు విస్సహాయుడయ్యెనను వార్త నలుదిక్కులా 
వ్యాపించెను. ఇంద్రునకు గురువు లేకుండుట కనిపెట్టి, యిదే అదనని తలచి రాక్షసులు తమ గురువైన శుక్రుని 
సలహాపై స్వర్గలోక ప్రభువైన ఇం(ర్రునిపై యుద్దము 'ప్రకటించిరి. దేవతలు చిత్తుగా ఓడిపోయిరి. అసురుల 
ఆయుధములకన్న పదవీచ్యుతి దేవతల నెక్కువగా బాధించెను. వారు బ్రహ్మ కడకేతెంచి తమ దుస్టితివి 
నివేదించిరి. వారేమి చేయవలెనో సలహా యివ్వమని (బ్రహ్మమ కోరిరి. 


దేవతలపై, ముఖ్యముగా ఇండద్రునిఫై జాలిపడి బ్రహ్మ యిట్లనెను. ''ఇంద్రుడా! గెర్వమువేత వీవు 
గొప్పవాడైన బృహస్పతిని అవమానించినావు, ఇట్టు జరుగుట చాలా దురదృష్టకరము. నేనొక సలహా 


129 


శ్రీమద్భాగవతము 


యిచ్చెదమ. త్వష్టుని కుమారుడైన విశ్వరూపుని వద్దకు యిప్పుడే వెళ్ళుము. అతడు నీకు సహాయము 
చేయగలడు. అతడు చాలా గొప్పవాడు, నీకు సహాయము చేయుటకు తగినవాడు. దేవతలకు గురువుగా 
మండుటకు నీ వతవిని అం గీకరించునట్లు చేయవలెను. అత డసురుడగుట చేత అతని సానుభూతి అసురులపై 
మండగలదు. ఆ.విషయము నీవు విస్మరించి, అతనిని గురువుగా ఉండవలసినదిగా కోరవలెను. అతడు 
సహాయము చేయగలడు”, 


దేవతలు విశ్వరూపుని వద్దకు వెళ్ళి అతని పాదములపై పడగా, ఇంద్రుడతనితో యిట్లనెను. '“మేము 
వీ వద్దకు యాచకులుగా వచ్చితిమి. నీకు మేము ధర్మ సూత్మములు చెప్పుటకు రాలేదు. కాని వేదములను 
బోధించు గురువు వేదములు మూర్తీభవించిన వాడని నీకు గుర్తుచేయుచున్నాము. (ప్రజాపతి ప్రతిబింబము 
తండ్రి భూమి యొక్క ప్రతిబింబము తల్లీ సోదరుడు ఇంద్రుని ప్రతిబింబము, కరుణకు (ప్రతిబింబము 
సోధరి. ఆహ్వానించని అతిధి ధర్మదేవత, ఆహ్వానించిన అతిధి అగ్నికి ప్రతిరూపము. అన్ని జీవులూ 
భగవత్స్వరూపములు. ఆందుచేత మమ్ములను నీతో సరిసమానముగా యెంచవలెను. నీవు మాకు గురువువై 
మాకు జయము కలుగునట్లు చేయవలెను. నా కంకు వయస్సులో నీవు చిన్నవాడవు. కాని నేనడిగిన వరము 
నీవు ప్రసాదించ నున్నావు కాబట్టి నీ పాదములకు ప్రణమిల్లుచున్నాము. నీవు మాకు గురువగుటచేత 
వయస్సుతో విమిత్తము లేక నీకు నమస్కరించుచున్నాము. మా కోరికను మన్నించి మాలో ఒకరుగా 
మండవలసినదిగా ప్రార్దించుచున్నాము"'. 


వారిని చూచి విశ్వరూపుడు చిరునవ్వుతో యిట్లనెను. “గురు పదవి నాకు యోగ్యమైనది కాదు. 
గురుత్వము వహించినచో, బుషుల (బ్రహ్మ తేజస్సు కలుషిత .మగునని జ్ఞానులు చెప్పుదురు. కాని మీరు 
సీ పరిస్తితుల్లో నుండి నా సహాయము కోరుచున్నారు. కష్టములో నున్న వారిని ఆదుకొనుట ధర్మము. 
అందుచేత మీ కోరికను మన్నించెదను. ఈ గురు పదవిని చేబట్టి నన్ను త్యాగము చేయవలసినదని మీరు 


కోరుట చేత చేను సంధిగ్తములో పడినాను. అయినప్పటికీ మీ కోరికను కాదనలేను. మీకు గురువుగా నుండుట 
వాకు పమ్మతమే''. 


విశ్వరూపుడు వారికి గురువయ్యెను. అతనికి అనేక కళలందు పరిచయముండుటచేత, వారు పొగొట్టుకున్న 
రావివి తిరిగి వారు పొందువట్టు చేసెను. అతి శక్తివంతమైన నారాయణ కవచమును అతడు ఇంద్రునకు తొడిగెను. 
మరియు దేవతలకు ప్రభువైన ఇంద్రునకు 'ఓం నమో నారాయణాయ' అను పవిత్ర మంత్రమును ఉపదేశించెను. 
ఈ మంత్రము ప్రతి అవయవము, మనస్సు, కర్మ నారాయణ చింతతో నిండియుండునట్టు చేసి, కీడు 
కలుగకుండ కవచమువలె రక్షించుము. 'ఓం నమో నారాయణాయ అని పదే పదే ఉచ ్రరించుటయే యీ 
కవచము యొక్క రహన్యము. ఈ కవచమును తొడిగి ఇంద్రుడు అసురులతో యుద్దము చేసి జయము 
పొందెను. ఒకప్పుడు విశ్వరూపుడు గురుత్వము వహించగా ఒక యజ్ఞమును జరిపెను. దేవతలకు ప్రభువైన 
ఇంద్రువికి గురువుగా, విశ్వరూపుడు యజ్ఞ హవిస్సును దేవతలు స్వీకరించుటకు ఆయా దేవతలను 


Fo 1 I 
ఇదం”, ''వరుణాయ ఇదంి' అని ఆవాహన చేయవలసి వచ్చెను. 


విశ్వరూపుడు అనురజాతికి చెందిన వాడగుటచేత, సహజముగా అసురుల యెడ పక్షపాత వైఖరి గలవాడై, 


చిత్రమైన తంత్రము మపయోగించి, యజ్ఞహవిస్సు అసురులకు చేరునట్టుగా మంత్రముల నుచ్చరించి ఆవాహన 


చేపెను. ఇంద్రుడు తమ గురువు మోసగించుచున్నాడని కనిపెళ్టైను. ముందుగానే యిటువంటిది జరుగగలదని 


130 


షష్టమ స్కంధము 
(బ్రహ్మ ఇంద్రుని హెచ్చరించి, దానిని సహించవలెనని చౌప్పెను. కాని ఇంద్రుడు, గురువు మోసము చూసి 
సహించలేకపోయెను తన ఖడ్గమును తీసుకుని విశ్వరూపుని మూడు తలలు నరికివేసెను. మూడింటిలో 
“సోమపీత' మను దానిని మొట్టమొదట నరికివేసెను, ఆ తలతో సోమరనమును త్రాగుచుండుట చేత ఆ 
తలకు 'సోమపీత' మను పేరు కల్లెను. ఈ తల శరీరము నుండి విడివడగానే కపింజల అనే పక్షిగా రూపొందెను 
రెండవది సురను త్రాగుటచే 'సురపీత' మను పేరు పడిన తల కళావింగమను పేరుగల పక్షిగా మారెను 
మూడవ తల అన్నము తినుటచేత 'అన్నాదం' అను పేరు పడిన తిత్తిరి పక్షీ అయ్యెను. 


బ్రాహ్మణుని తలలు నరుకుట చేత ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకమునకు గురి అయ్యెను. ఒక ఏడాది 
ఇంద్రుడు బాధపడవలసి వచ్చెను సంవత్సరము తర్వాత భూమిని, వనితలను, వృక్షములను తన యొక్క 
'బ్రాహ్మాణ హత్యా పాపమును పంచుకుని, తనకు పాప విముక్తిని కల్గించమని ఇంద్రుడు కోరెను దానికి ఫలితముగా 


వారి కనేక వరముల నొసంగెను, వాటి వలన (క్రమేపి బ్రహ్మహత్యా పాప ప్రభావము వారిపై అంతరించునట్లు 
చేసెను. 


తన కుమారుని చంపినందుకు త్వష్టునకు ఇంద్రునిపై ఆగ్రహము కలిగెను త్వష్టుడు ఒక హోమ కార్యము 
జరిపి యిట్లు ఆవాహన చేసెను. “ఓ ఇంద్రశత్రూ! లెమ్ము బయిటకు వచ్చి తొందరగా నీ శత్రువును 
వధింపుము''. హోమ కార్యము పూర్తి అయిన వెంటనే ఆ హేమాగ్ని నుండి ఒక భయంకర రూపము 
వెలువడెను అతడు నల్లగా లావుగా నల్లని మేఘముల గుంపువలె కన్ప్ఫక్టైను అతని జుట్టు, కనులు రాగి 
వర్షములో నుండెను మిట్ట మధ్యాహ్నపు సూర్యుని వేడిమివలె అవి తీవ్రముగా నుండెను అతని చేతిలో 
ఒక త్రిశూలము గలదు అతనిని చూచినవారు భయపడి అక్కడ నుండి పారిపోయిరి అతని రూపము, 
స్వరము, అరుపు చాలా భయంకరముగా నుండెను. అతని పేరు వృత్రుడు 


69 ౦(దునకు వజాయుధము లభించుట 
ఇం & 


వ యకత్వము వహించి దేవతలపై దండెత్తెను అతని మహత్తర శక్తిముందు దేవతలు 
నిలువలేకపోయిరి దేనివలననూ వృ(త్రుని అణచుటకు సాధ్యము కాకుండెను దేవతల అస్త్రము లన్నియు 
నిష్పలమయ్యెను. త్వష్టుని కుమారుడైన వృత్రుడు, దేవతల అస్త్రములను (మైంగివేయుచుండెను దేవతల 
అస్త్రములు తనలో నుండుటచేత వృ(త్రుడు మరింతగా (ప్రకాశించుచుండెను, 


భయముతో నిలువలేక దేవతలు పారిపోయిరి ఆదిపురుషుడైన నారాయణుని వద్దకు దేవతలు వెళ్ళిరి 
నారాయణుడు వారికి దర్శనమిచ్చి యిట్లనెను ''మీరు నిర్భయముగా నుండుడు నేను మీకొక పద్దతి 
సూచించెదను అది వృత్రుని నాశనము చేయగలదు మీరు దధీచి మహర్షి వద్దకు వెళ్ళవలెను. ఆ మహర్షి 
అశ్వినీ దేవతలకు (బ్రహ్మ విద్యను బోధించెను దానికి ప్రతిఫలముగా అశ్యనీ కుమారులు అతనికి అమృతత్వము 
ప్రసాదించిరి. మీరు దధీచి వద్దకు వెళ్ళి, అతని బలమైన అత్యంత శక్తితో కూడిన ఎముకలను యివ్వవలసినదని 
కోరవలెను. త్వష్టునకు అజేయమైన కవచమును (ప్రసాదించినవాడు దధీచి అతడు తన కుమారునకు 
దావివివ్వగా, తి కిచ్చెను అతడు దానిని ఇంద్రుని కిచ్చెను నీరు అశ్వినీ దేవతలను 


131 


శ్రీమద్భాగవతము 


తోడుగా తీసుకువెళ్ళి, వారి సహాయముతో మీరు దధీచి మహర్షి శరీరమును కోరినవో అతడు తప్పక 
శరీరమును మీ కొరకు త్యాగము చేయును ఆ శరీరములోని ఎముకలను భయంకరమైన ఆయుధముగా 
తీర్చిదిర్ద వలసినదిగా విశ్వకర్మను కోరవలెను. అప్పుడది వజ్రాయుధమగును. నా సహాయ సంపత్తులు 
తోడుకాగా, ఆ వజ్రాయుధముచేత వృత్రుడు అంతమొందును. ఆ ఆయుధముచేత అతని తల తెగి మరణించిన 
వెంటనే మీ వెనుకటి బొన్నత్యము, అస్త్రములు తిరిగి మీకు లభించగలవు' '. 


దేవతలు దధీచి మహర్షి వద్దకు వెళ్ళి, అతని యెదుట సిగ్గుతో తలవంచుకుని విలబడిరి అతని 
పాదములపైబడి, ఇంద్రుడు సంకోచించుచు, తగ్గు స్వరముతో తనకొక సహాయము చేయవలసినదని 
అర్జించెను ముసలి మహర్షి మౌనముగా చిరునవ్వు నవ్వుచూ ఇంద్రుడు కోరు అభ్యర్హనకై వేచి చూచుచుండెను. 
ఇంద్రుడు దధీచి శరీరము నందలి యెముకలు కావలెనని కోరుచు, తన కోరికకు కారణమును వివరించెను 


దధీచి చిరునవ్వుతో వారి అభ్యర్హన పట్ట నిరసన తెల్పుచు యిట్లనెను, '' దేవతలారా! మరణము యెంతో 
వైరాగ్యము పొందిన వారికి కూడ ఆమోద యోగ్యము కాదు. మీకు మతిపోయినట్టున్నది. భగవంతుడే వచ్చి 
అడిగిననూ, యే మానవుడూ తన ప్రాణమును త్యజించుటకు యిష్టపడడు నాకు మరణించవలెనని లేదు. 


వాకు అమృతత్వము లభించినది ఆ భాగ్యమును మీకొరకు నేనెందుకు పోగొట్టుకొనవలెను నేను మరణించు 
టకు యిష్టపడను, యీ శరీరమును త్యజించలేను '' 


దేవత లిట్టనిరి ““ప్రభూ! మీరు చాలా గొప్పవారు. కష్టములో నున్న వారిపై మీ (పేమ, కరుణ అపారము. 
అటువంటి మీరు యీ విధముగా మాట్లాడుట యెట్లు తగును? ఏ మానవుడైననూ, తన బాధను 
నివారించుకొమటకు తగిన శక్తి సంపదలను కలిగియున్నచో, ఇతరుల సహాయమును యెన్నడూ కోరడు 
కాని యిప్పుడు మేము క్లిష్ట పరిస్టితిలో ఉన్నాము దీనివి నివారించుటకు మేము యేమియు చేయలేని స్టితిలో 
నున్నాము. మేము కోరిన కోరిక యెంత నీచమైనదో (గ్రహించి కూడా, యీ సహాయమును మీ నుండి 


కోరవలసి వచ్చెను మేము రక్ష పడయుటకు యిదొక్కకే శూగ్గము దయచేసి మీరు దీనిని మాకు 
ప్రసాదించవలెను". 


దధీచి యిట్లనెను. ''మీ వాదనను త్రోసిపుచ్చుటకు వీలులేని విధముగా నను ్న యిరకాటములో పెట్టినారు 
కష్టములో నున్న వానికి సహాయపడలేని మానవుడు ఉన్నత లోకములకు వెళ్ళలేడు మీ కొరకు నేను మరణించ 
" నిశ్చయించుకున్నాను కరుణ కలిగిన మానవుడు, యితరుల కష్టములు తనవిగా భావించి పరిగణించును 
ఈ విషయము తెలిసికూడా, కష్టములో నున్నవారికి సహాయపడక వారికి కష్టముల నుండీ విముక్తి కలిగింపని 


మావవువకూ వృక్షమువకూ భేదము లేదు మీ దుస్టితి నుండి కాపాడుటకు సహాయము చేసెదను మీరు 


ఆందోళవ చెందవలసిన అవసరము లేదు నా శరీరమును పరిత్యజించిన, అది మీకు వినియోగపడునని 
నారాయణుడే స్వయముగా చెప్పెను "' 


దధీచి మహర్షి బ్రహ్మముపై మనస్సు లగ్నము చేసి సమాధిలోనికి వెళ్ళెను దేవతలు కోరిన తన శరీరమును 
పరిత్యజించెను. అతని శరీరములోని బలమైన ఎముకలను తీసుకొని వెళి విశ్వకర్మకు యిచ్చిరి. 


విశ్వకర్మ ఆ ఎముకలతో పిడుగువంటీ అతి భయంకరమైన ఆయుధమును రూపొందించెను. అది 
లోకములో వజ్రాయుధమని పేరు గాంచెను 


132 


షష్టమ స్కంధము 
70 ఇంద్ర వృత్రాసురుల యుద్దము 


తనకు యిష్ట్రమైన ఐరావతము నధిరోహించి, ఇంద్రుడు వృత్రాసురునిపై యుద్దమునకు సిద్దపడెమ. ఇంద్రుని 
నాయకత్వములో దేవతలందరూ వృత్రాసురుడు తన సేనతో నిలిచియున్న ప్రదేశమున చేరుకొనిరి వర్మరా 
నదీ తీరమున ఇంద్రునికి వృత్రాసురునికి మధ్య భయంకర పోరాటము సాగెను. అసురులందరూ వృత్రాసురువి 
వైపు చేరిరి. వారిలో నముచి, శంబర, హయగ్రీవ, పులోమ, వృషసర్వ, హేతి, ప్రహేతి, మాలి, సుమాలి, 
మున్నగువారు (ప్రధానులు ఇంద్రుని పక్షమున ఏకాదశ రు(ర్రులు, అష్ట వసువులు, ద్వాదశాదిత్యులు, అశ్వివీ 
దేవతలిడ్డరు, నలుగురు పితృ దేవతలు, నలుబది తొమ్మం'డ్రు అగ్నులు, నలుబది తొమ్మం'(డ్రు మరుత్తులు, 
పదుగురు నిశ్వేదేవతలు, యింకా మరెందరో గలరు. 


యుద్దము చాలా భీకరముగా నుండెను. అసురుల అస్త్రములు యిప్పుడు దేవతల నేమియు చేయలేకపో 
యెను. అల్ప మనస్కులాడు మాటలకు ధీరులైన సజ్జనులు చలించనట్టు దేవతలు స్థిరముగా విలిచి పోరాడిరి 
దేవతలు పైచేయిగా నుండిరి అసురులు యుద్దభూమి విడిచి పరుగెత్తి పారిపోవుచుండిరి అసురులలో ధైర్యము 
సడలుట జూచి వృత్రాసురుడు ఆగ్రహావిషస్టుడయ్యెను అతడు స్వరము హెచ్చించి యిట్టనెను. 


“మీరందరూ నేను చెప్పునది వినండి. మరణమునెవరూ తప్పించుకొవలేరు ఒకసారి జన్మింభైన 
మీరందరూ మరణించుట తధ్యము. మరణము అనేక విధములుగా సంభవించును ప్రతి ఒక్కరివీ, యేదో 
ఒక విధముగా 1 వంటప్పుడు, ఎప్పుడో ఒకనాడు మరణించవలసి యువ్నపుడు, 
మీరు ఆగి మరణము గురించి ఒకసారి యోచించుట సమంజసము కాదా? మరణము అవివార్యమైవపుడు, 
యీ భూమిపై జీవితము ముగిసిన పిమ్మట ఆ మరణము వల్ల పేరు ప్రఖ్యాతులు పొంది స్వర్గము నలంకరించ 
గలిగినపుడు, మరణము కోరుట శ్రేయస్కరము కాదా? యోగములో యీ భౌతిక కాయమును విడనాడుట, 
యుద్ద భూమిలో వెనుతిరుగక పోరాడుట, యీ రెండునూ కోరుకొన దగినవి. ఇవి అందరకూ సాధ్యము 
కాదు చాల కొద్ది మందికే యిది సాధ్యమగును అందుచేత మీరు మరణమునకు భయపడవలదు జీవితమున 
కంతము యెట్టును తప్పదు”! 


అనురు లతని మాటలను వినకుండిరి అప్పుడు దేవతలమైు తిరిగి వృత్రాసురుడు కోపముతో యిట్లనెమ. 
“ పారిపోవుచున్న యీ అసురులను వేధించి యేమి ప్రయోజనము? మీ దగ్గర నుండి భయముతో పారిపోవుచున్న 
వారికి బాధ కల్గించుట మీకు గౌరవప్రదము కాదు. మీకు ధైర్యమున్నచో నా యెదుట నిలిచి నాతో యుద్దము 
చేయుడు” 


వృత్రుడు పెట్టిన కేకకు దేవతల గుండెలు భయముతో అదిరెను. తన శూలమునెత్తి యేకాకిగొ వృత్రుడు 
దేవ సేనలో (ప్రవేశించి, వారిని నాశనము చేయ మొదలిడెను. ఇంద్రుడు వృత్రునిపైకి ఒక పెద్ద గదమ విసరగా, 
వృత్రుడు యెడమ చేతితో పట్టుకుని, అటు యిటు దాని నూపి ఇంగ్రువి ఐరావతముసైకి విసిరెనము ఆ 
గదా ఘాతమునకు ఐరావతమునకు కొద్దిగా రెబ్బ తగులగా, ఆ యేనుగు కొన్ని అడుగులు వెమకకు మరలెమ 
విరోధి కష్ట పరిస్తితిని గమనించి, వృత్రుడు మరల గదను ప్రయోగించకుండెను ఇంద్రుడు తిరిగి వృత్రువిపై 


133 


శ్రీమద్భాగవతము 

దాడి సలువుట గాంచి, వృత్రుడు నవ్వి ఇంద్రునితో యిట్లనెను. ''నీవంటి పాపాత్మునితో యుద్దము చేయుట 
నా అదృష్టము. నాకు సోదరుడు, నీకు గురువు అయిన ఒక బ్రాహ్మణుని హత్య గావించినావు. అతడు నీ 
మంచినే తలపెట్టినాడు. ఈ శూలమును నీ హృదయములోనికి పోనిచ్చి, నా చనిపోయిన సోదరుని బుణము 
తీర్చుకొందును. నీ వజ్రాయుధమును నాపై నీవెందుకు ప్రయోగించుటలేదు? నేనన్న నీకు భయమా? లేక 
ఆ ఆయుధము పనిచేయదని సంశయమా? నారాయణుని పనువుపై ఒక మహావ్యక్తిశరీరము నుండి తీర్చిదిద్దినది 
యీ వజ్రాయుధము. దానికి శక్తి దధీచి వలన కలిగి, నారాయణునిచే పవిత్రమైనది. నాపై వజ్రాయుధమును 
ప్రయోగింపుము. భగవంతుడున్నచోట జయము తథ్యము. నా వరకు నేను భగవంతుని తలచి, నా ఆలోచనలు 
భగవంతుని చింతనలో నిండియుండునట్టు చేయుదును. నేను చనిపోయినచో యీ పాపధూయిష్టమైన 
శరీరమును వదలిపెట్టుదును. అందుకు నేను విచారించను. నాపై వజ్రాయుధము ప్రయోగించుము. ఒక 
పాపాత్మునికి చేసిన విన్నపము ఫలించనట్టు, యీ వజ్రాయుధము నాపై పనిచేయదని నీకు భయమా? నీవు 
విసరిన గద నిష్పలమైనస్లే యీ వజ్రాయుధము గూడ నిష్పలమగునని తలచుచుంటివా? ఆందోళన 
చెందకుము. నారాయణుని ఆశీర్వాదమొందిన యీ నజ్రాయుధము నిష్ఫలముకాదు. నీవు తప్పక నన్ను 
వధించెదువు”. 


అనుకొనని యీ సంఘటనకు ఇంద్రుడు నిరుత్తరుడై నిలుచుండెను. ఇటువంటి మాటలను యెవ్వరును 
శత్రువునుండి వినబోరు. దేవతల సేన అంతయు నిశ్శబ్దముగా వృత్రుని మాటలను వినుచుండెను. 
వృత్రాసురుడు తిరిగి యిట్లు కొనసాగించెను. 


*'నావరకు నేను మనస్సును నారాయణుని పాదములపై లగ్నము చేసియున్నాను. నేను చనిపోయినట్టుయితే 
యీ శరీరమనే బంధము నుండీ విముక్తి కలుగును. తపస్సు చేసి యోగులు పొందు స్థితిని నేను పొందెదను. 
భగవంతుడు, తాను (గ్రేమించివ భక్తులకు యీ ముట్లోకములలో సంపద నొసగడు. ఎందుచేతనో తెలుసా? 
సంపద ద్వేషమునకు, భయమునకు, మానసిక బాధకు, అహంభావమునకు, శత్రుత్వమునకు, విచారమునకు, 
నిస్రాణకు కారణమని భగవంతునికి తెలియును. ఇంద్రా! వీటన్నింటి నుండి భగవంతుడు స్వేచ్చను 
ప్రసాదించుశేగాక యింకను ఆశీర్వదించును. దీనిని నమ్ముము. భగవంతుని అను(గ్రహ వరములను 
అనుభవించవలెనే కాని వర్షించుటకు వీలుకాదు. ధనవంతుడు దీని నెన్నడూ తెలియలేడు''. 


అకస్మాత్తుగా వృత్రునకు యుద్దభూమి దాని పరిసరముల. గురించిన ఆలోచనలు మరుగయ్యెను. అతని 
మనస్సు నారాయణునిపై నుండగా నిట్లనెను. ఓ ప్రభూ! నీ సేవకులకు సేవకునిగా నన్ను గొనిపొమ్ము. 
నీ గుణములనే నా మనస్సు ఆలోచించునట్లు చేయుము. నా కంఠము నుండి నీ గొప్ప తనమును కీర్తించు 
స్వరములనే రానిమ్ము. ఈ శరీరము నీకు ప్రీతికరమైన పనులనే చేయునట్టు అనుగ్రహింపుము. నాకు నీవే 
కావలయును. (ప్రభూ! నాకు |బ్రహ్మస్థితిపై గాని ధ్రువ స్టితిపైగాని కో రికలేదు. ఈ భూమిపై చక్రవర్తి కావలెనని 
గాని, పరలోకమును పాలించవఠెననిగాని కోరిక లేదు. నాకు మోక్షముగాని, యోగిశక్తిగాని వలదు. పిల్లపక్షీ 
తల్లిపక్షీ కొరకు, దూడ తల్లియైన ఆవు కొరకు, తనను విడచి చాలా దూరముగా తెలియని దేశములకేగిన 
భర్తకొరకు (ప్రేమతో భార్య, యెట్లు పరితపించునో, నేనును నీకొరకై అట్టే తపించుచున్నాను. పునర్జన్మ యను 
సుడిగుండములో చిక్కుకుని యున్నాను. అందునుండి నాకు వియుక్తిని 'ప్రసాదించుము. నీ భక్తుల యెడ 
నాకు (పేమ పెంపొందింప జేయుము. ఆ విధముగా నేను తప్పక నీకు ప్రియమైనవాడ నగుదును. నీవు 
కల్పించిన మాయచేత నేను యీ శరీరమునకు, భార్యకు, బిడ్డలకు, ఇంటికి, 'నావి' అని (భ్రమించే యితర 


134 


షష్టమ స్కంథము 
వస్తువులకు కట్టుబడిపోయినాను. దయచేసి యా మాయను తొలగించి, యీ వస్తు ప్రపంచముతో బంధమును 
తెంచుకొనుటకు సహాయము చేయుము". 


71 వృత్రాసురుని వధ 


వృత్రుడు యుద్దమునకు సన్నడ్ద్డుడయ్యెను. త్రిశూలమునెత్తి ఇం'ద్రునివైపు పరుగిడి యిట్లు అరచెను. 
“ఇంద్రా! నీవు మరణించుటకు సిద్దము కమ్ము''. (త్రిశూలమును త్రిప్పి అతి వేగముగా ఇంద్రునిపైకి విసరెను 
మండుచున్న (గ్రహము ఆకాశములో సంచరించుచున్నట్లు గోచరించెను ఇంద్రుడు తన వజ్రాయుధము చేత 
త్రశూలము ధరించిన వృత్రుని బాహువును నరికివేసెను. ఆ బాహువును ముక్కలు ముక్కలుగా జేసెను. 
తన బాహువును నరికివేయుటచే వృ(త్రునికి విపరీతమైన బాధ కలిగెను ఆ బాధ వలన కోపముతో 
పిచ్చివాడయ్యెను. వృత్రుడు రెండవ చేతితో ఇనుప గుదియ పట్టుకుని ఇంద్రుని సమీపించెను ఇంద్రుని చేతిలో 
వజ్రాయుధ ముండెను. వృత్రుడు ఇనుప గుదియతో ఇంద్రుని, ఐరావతమును బలముగా కొట్టును ఐరావతము 
తొండమునకు బలముగా తగులగా, వృత్రుడు కొట్టిన ధాటికి ఇంద్రుని కుడి చేతి నుండి వజ్రాయుధము 
జారి క్రింద పడెను, శత్రువు సముఖములో (క్రిందకు వంగి వజ్రాయుధమును తీసుకొనుట సిగ్గుమాలిన పని 
యని ఇంద్రుడు తలచి తీసుకొనకుండెను అది గమనించి వృ(త్రుడు ఇంద్రువితో యిట్లనెను ''ఇం[ద్రా! ఎందుకు 
సంకోచించుచున్నావు? ఆలోచించుటకుగాని, జరిగిపోయిన దానికి విచారించుటకుగాని యిది సమయము 
కాదు వజ్రాయుధము తీసుకుని, దానితో నీ శత్రువునైన నన్ను చంపుము 


“జయాపజయములు మానవుని జీవితములో ప్రతినిత్యము కలుగుచుండును ఎల్లప్పుడూ ఒకడే విజయము 
పాందుట జరుగదు. ఈ లోకములో జరుగు సంఘటనలు వానిని నిర్దేశించుటు భగవంతుని అధీనములో 
నున్నవి. పాపము సామాన్య ప్రజలు అజ్ఞానముచేత సత్యమును తెలియక, యీ జీవిత పరమావధి శరీర 
రక్షణమేనని భావించెదరు ఇంద్రా, యీ సత్యము గుర్తు పెట్టుకొనుము ఈ ఒక్క లోకమే కాదు, సమస్త 
లోకములు ఒక అద్వితీయ శక్తికి లోబడి యున్నవి. ఇది చాలామందికి తెలిసిన వాటికన్న అతీతమైనది, 
కర్రమండి మానవ, జంతు రూపములుగా తీర్చిదిద్దిన బొమ్మలను బొమ్మలాటలో చిత్రవిచిత్రముగా ఆడించుట 
నీవు యెన్నడూ చూడలేదా? దారములతోలాగి వాటి యజమాని ఆడించగా అవి కదులుట లేదా? వాటంతట 
అవి కదలుటకు శక్తి కలదా? అదే విధముగా, మనమందరమూ భగవంతుడు ఆడించినట్టు ఆడుచున్నాము. 
ఈ లోకమును జీవులతో పోషించిన భగవంతుడే తిరిగి అదే జీవులతో యీ లోకమును నాశనము 
చేయుచున్నాడు. భగవంతుని చేతిలో మనమందరము పరికరములము. ఎట్టి కోరికలు లేని మానవుడు కూడ 
జయము పొందిన తర్వాత అతని (ప్రవర్తన మరొక విధముగా నుండును. అతడు యీ జీవితము, వైభవము, 
ఖ్యాతి, సంపదలతో అనుబంధము పెంచుకొనుట ప్రారంభించును. అందుచేతనే సమబుద్ది కలిగి యుండవలెనని 
జ్ఞానులు చెప్పుదురు. జయాపజయములు, ఖ్యాతి అషఖ్యాతి, సుఖ దుజఖుములు, జీవన్మరణములు యెదురైన 
పుడు మానవుడు పొంగిపోరాదు, కృంగిపోరాదు. సత్వరజస్తమో గుణములు ప్రకృతి స్వభావము, వీనితో 
ఆత్మకు యెట్టి సంబంధము లేదు ఆత్మను తెలుసుకొని బ్రహ్మస్టితిని చేరివ మానవుని యీ ద్వంద్వము 
లేమియు చేయలేవు. నన్ను చూడుము, నా ఆయుధము నీ చేతిలో విరిగిపోయినది, నా భుజమును నీవు 


135 


శ్రీమద్భాగవతము 


నరికితివి. మన యిద్దరి మధ్య జరుగుచున్న యీ యుద్దమను ఆటలో యెవరో ఒకరి జీవితము నాశము 
కాగలదు. ఎవరు గెలుచునదీ నిశ్చయముగా చెప్పుటకు వీలుకాదు ఇది ఒక జూదము వంటిది. ఫలితమును 


భగల్‌రొళుని కి వదలిపెట్టి, మన శక్తి సామర్ష్యముల మేరకు మనము విధిని కొనిచ్చెదము. ఇంద్రా, రమ్ము పోరును 
కొనసాగింపుము' * 


ఇంద్రునికి శత్రువైన వృత్రునిపై విపరీతమైన గౌరవాభిమానములు కలిగెను. వృద్రుని తెలివి, ఉదార బుద్ది, 
వేదాంత జ్ఞానము చూచి ఇంద్రుడు యిట్లనెను, '“నీ గొప్పతనమునకు నేను అచ్చెరువందుచున్నాను. వీ 
మనస్సు యీ ప్రాపంచిక వస్తువులన్నిటి కన్న చాలా ఉత్తమమైనది నీవు సిద్ద పురుషుడవు. అందరికి (భ్రాంతిని 
కళ్ళించు మాయకు నీవు అతీతుడవు. నీలో అసుర లక్షణములు లేవు అనురడవైన నీవు రజోగుణముతో 
నిండియుండవలెను కావి నీలో అట్టే గుణము లేకుండుట విశేషము. నీవు శుద్ద సాత్త్వికుడవు నీ మనస్సు 
భగవంతుని యందు నుస్లిరమై యున్నది. నీ గొప్పతనమునకు నా జోహారులు"'. 


ఆ తర్వాత వారిద్దరూ ధర్మ యుద్దము గావించిరి. వృత్రుడు భయంకరమైన ఇనుప మేకును ఇం(ద్రునిపై 
విసరగా, అది ఇంద్రుని వజ్రాయుధము చేత ముక్కలు ముక్కలయ్యెను. వృత్రుని రెండవ భుజము కూడ 
ఇంద్రుడు నరికివైైను వృ(త్రుడు తన నోరుని విప్పి విశాలమొనర్చెను అది భూమి నుండి ఆకాశమునకున్నంత 
విశాలముగా నుండెను. వృ(త్రుడు ఇంద్రుని, అతని యేనుగును మ్రింగివేసెను. ఇది జరిగిన తర్వాత దేవతలలో 
కలకలము చెలరేగేను వృత్రుడు ఇంద్రుని మైంగినప్పటికీ అతడు నారాయణ కవచము ధరించి యుండుటచేత 
చొవకుండ రక్షణ పొందెను. ఇంద్రుడు తన వజ్రాయుధముతో వృత్రుని శరీరము లోపలి భాగములను తెగనరికి, 
తవకెట్టు హాని కలుగకుండ వెలుపలికి వచ్చెను పైకి వచ్చిన ఇంద్రుడు తన నజ్రాయుధముతో వృత్రుని శిరస్సు 
ఇండించెను ఈ దృశ్యము నందరూ చూచుచుండగా, వృత్రుని ప్రాణము శరీరము నుండి తేజో రూపములో 
బయటకు వచ్చి నారాయణుని పాదముల వద్ద అదృశ్యమయ్యెను 


72 (బ్రహ్మ హత్యా పాపము 


వృత్రుడు మరణించిన తర్వాత, యీ లోకమందు, స్వర్గలోకమందు ప్రతి ఒక్కరూ నిర్భయముగా 
సంతోషముగా నుండిరి, కాని ఇంద్రునకు అట్టుకారు అంతకు పూర్వము వృత్రుడు దేవతలను వేధించుచున్న 
పుడు, వారు వృత్రుని హతము గావింపుమవి ఇంద్రుని వేడుకొనిరి కాని ఇంద్రునికి యిష్టము లేకుండెను. 
(బ్రహ్మహత్యా పాపము కలుగునని అతడు భయపడెను ఇంద్రుడిట్లనెను “ఇదివరలో విశ్వరూపుని చంపినపుడు 
బ్రహ్మహత్యా పాపము నాకు చుట్టుకుని ఒక సంవత్సరము వరకు వదలకుండెను భూమి, వృక్షములు, (స్త్రీలు 
దయతో నా పాపములో పాలు పంచుకుని నన్ను పాప విముక్తుని చేసిరి. హోమాగ్ని నుండి పుట్టిన వృ(త్రుని 


నేమ హతమార్శినచో, తిరిగి నన్ను యీ పాపము చుట్టుకొవినవుడు, నాతో పాలు పంచుకుని రక్షించు 
వారెవ్వరు?” 


బుషులు ఇం(ర్రునితో యిట్టనిరి. '“భయపడకుము. నీవు చేయబోవు అశ్వమేధ యాగమునకు మేము 
అధ్యర్యము వహించెదము. ఆ యజ్ఞము నిన్ను యీ పాపమునుండి విముక్తుని గావించును!' ఇంద్రుడు 


136 


షష్టమ న్కంధము 
సందేహముగా చూచుట గాంచి బుషులు తిరిగి యిట్లనిరి, ''అశ్వమేధ యాగమునందు భగవంతుడైన 
నారాయణుడు పూజలొందును. అతడు మానవుని అన్ని పాపములను పరిహరించును. 'అతని నామములను 
కీర్తించుటచేత మహాపాతకములైన (బ్రహ్మహత్య, గోహత్య, పిత్సహత్య, మాత్సహత్య, గురుహత్యల నుండి 
మానవుడు విముక్తుడగును. అటువంటపుడు, లోక కళ్యాణమునకై యీ వృత్రుని సంహరించుట వలన ఆ 
పాపము నిన్ను చుట్టుకొనదు''. 


బుషులు చెప్పిన విషయములు ఇంద్రునికి నమ్మకము కల్గీంచగా, అతడు వృత్రుని సంహరించెను. వృత్రుని 
వధానంతరము బ్రహ్మహత్యా పాపము ఇంద్రుని వెంబడించెను. ఇంద్రుడొక్కడే దీనివలన బాధపడుచుండెను. 
ఇతరులెన్వరూ అతని బాధలో పాలుపంచుకొనలేరు ఈ భూమి అంతయు ఇంద్రుడు పరుగెత్తి చివరకు 
మానస సరస్సునందు ప్రవేశించెను. వెయ్యి సంవత్సరముల వరకు ఆ సరస్సులోని పద్మ కాండము నాశ్రయించి 
అందు వసించుచుండెను. ఈ సమయమందు జరిగిన యజ్ఞములలో తన భాగమైన హవిస్సును (గ్రహించక 
యుండెను మానస సరస్సును లక్ష్మీదేవి రక్షించుచుండుట చేత బ్రహ్మహత్యా పాపము అతని దరికి 
రాలేకపోయెను ఆ పద్మ కాండమునందు ఆశ్రయము పొంది యున్నప్పుడు నిత్యమూ యీ పాపము నుండీ 
విముక్తి పొందు మార్గములను గురించి ఆలోచించుచుండెను. తపస్సు తప్ప మరొక మార్గము లేదని 
నిశ్చయించుకొనెను. 


వేయి సంవత్సరములు తపస్సు చేయుట చేత ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపము నుండి విముక్తొంది, 
తిరిగి బ్రహ్మ ఆహ్వానింపగా స్వర్గము చేరుకొనెను. తర్వాత ఇంద్రుడు అశ్వమేధ యాగము నిర్వర్తించెను 


ఇంద్రుడు స్వర్గమున లేని సమయమందు, నహుషుడు తాత్కాలికముగా ఇంద్ర పదవిని చేబట్టి స్వర్గమును 
పాలించెను 


73 చిత్రకేతు మహారాజు 


పరీషీత్తు అడ్డుపడి శుకబ్రహ్మతో యిట్లనెను. “' ప్రభూ! వృత్రుని రాక్షస జన్మము గురించి చెప్పుచుండిరి. 
దేవతలతో యుద్దము చేయునపుడు అతని [క్రూరకృత్యములను గూడ తెలిపిరి కాని వృత్రుడు ఆడినమాటలు 
నారాయణుని గొప్పభక్తుని మాటలవలె నున్నవి ఈ భయంకర రాక్షసుడు నారాయణుని భక్తుడగుట యెట్లు 
సాధ్యమయ్యెను? ఇది నాకు బోధపడక గందరగోళముగా నున్నది. దీనిని మరికొంత విశదముగా తెలుపవలెను. 
వృ(తునికి భగవంతుని యెడల ఉన్నటువంటి భక్తి, పాత్తిక గుణములు కల్గిన దేవతలకు, బుషులకు గూడ 
లేదని తోచుచున్నది ఈ లోకములో సముద్రతీరమున నున్న యిసుక రేణువుల కన్న యెక్కువ మంది 
జీవులు ఉన్నారు వారిలో అతికొద్దిమంది మాత్రము ధర్మమార్గ మనుసరింతురు. ఈ కొద్దిమందిలో చాల 
తక్కువ మంది మోక్షము జీవిత ధ్యేయమని తలచెదరు. మోక్షమును ఆపేక్షీంచువారిలో వెయ్యికి ఒక్కరు 

న. ధములను (త్రెంచుకొనగలుగుచున్నారు అట్టి జీవులలో కోటికొక్కరు నారాయణుని 
పాదములు చేరగలుగుచున్నారు అటువంటి సందర్భములో, దేవతలను బాధించి అనేక పాపకృత్యములు 
గావించిన అసురుడైన వృత్రునకు నారాయణునిపై అంతటి భక్తి యెట్టు కలిగెను? చివరకు అతని (ప్రాణము 


137 


శ్రీమద్భాగవతము 


నారాయణుని పాదములనెట్లు చేరగల్లెను? ఇది చాలా విచిత్రముగా గోచరించుచున్నది. దీనిని విశదముగా 
తెలుపవలెను' ' 


పరీక్షిత్తు సందర్భోచితముగా వేసిన ప్రశ్నకు శుకబ్రహ్మ సంతసించి యిట్లనెను ''నీ ప్రశ్న ఉచితమైనది 
వృత్రాసురుని అధ్యాత్మిక తత్త్వము వెనుక ఒక గాధ కలరు. నీకు ఆ గాధను వివరించుచుటకన్న 
సంతోషకరమైనది మరియొకటీ లేదు శూరసేన దేశమందు చిత్రకేతు మహారాజు గలడు అతడు యీ 
లోకమును ధర్మయుతముగా పాలించెమ అతడు చాలా మంచివాడు కాని ఒకే ఒక సంఘటన ఆ మహారాజు 
నుఖసంతోషములను కూలద్రోసెను. అతనికి అనేకమంది భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను అతనికి 
నర్వము ఉన్నప్పటికీ పుత్రుడు లేకుండుటచే అతడు విచారముగ నుండెను, 


"ఈ భూమిపై సంచారము చేయుచున్న అంగిరన మహర్షి ఆ దేశమునకు వచ్చుట తటస్ట్రించెను. చిత్రకేతు 
మహారాజు అంగిరన మహర్షిని వినయపూర్వకముగా ఆహ్వానించి తగిన గౌరవ మర్యాదలు చేసెను, రాజు 
నర్గుణములకు సంతోషించి మహర్షి యిట్టునెను ““విశేషమైన మర్యాదను చూపి ప్రవర్తించు రాజును దర్శించుట 
చాలా సంతోషమైన విషయము వీవు సత్పురుషుడవు, పెద్దలను గౌరవించుచున్నావు. సాధారణముగా 
మావవులు వేనికొరకు పరితపింతురో అవన్నియు నీకున్నవి నీకు లభించిన అద్బష్టమునకు నీవు పూర్తిగా 
అర్హుడవు. కాని నీవు విచారముతో నున్నట్లు కన్పదుచున్నావు నీ ముఖమందు నిదారము స్పష్టముగా 
గోచరించుచున్నది నీ విచారమునకు కారణమేమిటో తెల్పుము?'' 


రాజు తన దురదృష్టమునకు కారణమును వివరించి యిట్లనెను ''సీవు గొప్ప (ద్రష్టవు నాలో ప్రవేశించి 
వా సంతోషమును హరించి దొలివివేయుచున్న యీ పురుగును ఊహించగిలరు! అయినప్పటికీ, మీరు 
అడిగితిరి కాబట్టి చెప్పుచున్నామ. నాకు అందమైన భార్యలు గలరు, వారందరూ మంచివారు నాకు 
సర్వస్వమూ ఉన్నప్పటికీ, పుత్రునికి తం డ్రికాలేని చింత మిగిలిపోయెను ఇతర వస్తువులు యెన్ని ఉన్నప్పటికీ 
అవి వాకు సంతోషము నిచ్చుటలేదు ఆకలిగానున్న వానికి పువ్వులు, గంధము యిచ్చినచో అతని ఆకలి 
తీరదు. ఆహారముతోనే ఆకలి తీరగలదు మీరు నాయందు దయ తలచినట్రున, నాకు సహాయము చేసి, 
పుత్రులు లేని వారికి కలిగే నరకము మండి రక్షీంపపలెను తప్పక నాపై దయ చూపుడు. '' 

(బ్రహ్మ కుమారుడైన ౨ జాలిపడి, ఒక దివ్య పదార్థమును త్విష్టుని ఆధిపత్యములో 
తయారుచేసి రాజువకిచ్చి, దానిని జ్యేష్టభార్యకు యిమ్మవి చెప్పెను. రాజు జ్యేష్టభార్యను పిలిచి, యిరువురు 
పరిశుద్దులై మహర్షికి వమప్కరించిరి తర్వాత రాజా ఆ పదార్థమును మహర్షి ఆజ్ఞాపించినట్టుగా తన భార్యకు 
యిచ్చెను ఆమె దానిని సేవించిన తర్వాత, మహర్షి వారి దగ్గరనుండి నిష్కమించి తిన సంచారమును 


కొవపాగించెను తరువాత కొంతకాలమునకు ఆ రాజునకు పుత్రుడు కలిగెను రాజ్యములో అందరూ యెంతో 
ఆవందించిరి 


138 


షష్టమ స్కంధము 
74 రాకునూరుని నుతి 


రాజు ఆనందమునకు అవధులు లేకుండెను పుత్రునిపై విశేషమైన అనుబంధము కలుగగా, ఆ బాలునితోనే 
యెక్కువ కాలము గడుపుచుండెను. రాజునకు ఆ బాలుని తల్లి యెక్కువ (పేమపాొ(త్రురాలు కాగా, మిగిలిన 
భార్యలు రాజు తమ్ము అలత్యము చేయుచున్నాడని భావించిరి. ఇప్పుడు తమ్ము దాసీల కన్న చులకనగా 
చూచుచున్నట్టు వారు తలచిరి. రాకుమారుడు పుట్టుకమునుపు తమ్ము చూచుటకు రాజు వచ్చుచుండెను, 
యిప్పుడు వచ్చుట పూర్తిగా మానివేసెను. అంతేగాక, వారికీ రాకుమారుని తల్లి అనగా జ్యేష్టభార్యపై 
అసూయకలిగెను ఆమెకు మాత్రమే మౌతృత్వము దానివలన కలిగే ఆనందము లభించినది ఇతర భార్యలకు 
యీ అదృష్టము లేకపోవుటచేత వారికి రాజు జ్యేష్టభార్యపై అనూయ పెరిగెను ఈ అనూయచేత వారు 
వివేకమును కోల్పోయి, విపరీత చర్యకు నిశ్చయించుకొనిరి. ఒకరోజు ఆ శిశువుకు విషము పెట్టిరి 


రాజు జ్యేష్టభార్య పుత్రుని పరుండబెట్టి, తాను లేచివెళ్ళెను. పుత్రుని చూచి నిద్రపోవుచున్నాడని ఆమె 
తలచెను, ఆమె నిత్యకృత్యములను గావించు కొనుచుండెను కొంత పేపయిన తర్వాత, తన పుత్రుడు చాలాసేపు 
నిద్రపోయినాడని తలచి, సేవకురాలిని పుత్రుని లేపి తీసుకురమ్మని పంపెను, ఆ సేవకురాలు వెళ్ళి చూడగా 
శిశువు మరణించి యుండెను ఆ దృశ్యము చూచి ఆమె బిగ్గరగా కేకపెట్టగా, శిశువుతల్లి యేమి జరిగెనో 
యని హుటాహుటి వచ్చెను. ఒక క్షణములో రాకుమారుడు మరణించెనన్న వార్త నలుదిశలా |ప్రొకెను మహారాణి 
మూర్చపోయెను రాజు ఆమె అంతఃపురమును చేరెను మరణించిన పుత్రుని చూడగానే రాజు తనలోని 
వివేకము నశించెనని తలచెను మతిచెడిన వారివలె ఆ రాజదంపతులు చేయు రోదనముతో రాజ భవనములో 
శోకము తాండవించెను దేశమంతయూ శూన్యము నిండినట్టయ్యెను. 


వారివద్దకు పుత్రుని ప్రసాదించిన అంగిరస మహర్షి నారదునితో వచ్చెను. వారు రాజును సమీపించి, 
విచారగ్రస్తుడైన రాజునకు జ్ఞాన బోధచేయు మాటలతో నిట్టు పలికిరి. ''ఓ రాజా! నీవు నీ కుమారుని 
మరణమునకు శోకించుచున్నావు కాని నీవు చక్కగా యోచించినట్టయితే నీవు శో కించుట చాలా తెలివితక్కువ 
పని యని (గహించగలవు నీవు అంతగా విచారించుటకు అతనికి పీకు యేమి సంబంధము? నీకు అతనితో 
గల బంధుత్వమేమి? నీవు తండ్రివని, అతదు నీ కుమారుడని భావించుచున్నావు ఒక కణమాలో చింపుము 
నీ పూర్వజన్మమున, అతని పూర్వ జన్మమున, నీ రాబోవు జన్మమున, అతని రాబోవు జన్మమున, యిప్పుడు 
మీయిద్దరికి ఉన్న సంబంధము గలదా” మీమీ పూర్వజన్మలలో యీ సంబధము గిలదా? ఇప్పుడు నీకు 
కుమారుడైన యితడు రాబోవు జన్మలో నీకు పుత్రుడుగా కలుగబోడు అతడు నీకొక స్నేహితుడు, శత్రువు, 
లేక పూర్తిగా అపరిచితుడు కావచ్చు ఈ తండ్రి పుత్రుల సంబంధము స్థిరమైనది కాదు నది వేగముగా 
ప్రవహించునపుడు, యిసుకరేణువులు కొంతదూరము (ప్రవాహముతో (ప్రయాణము చేయును. అటు తర్వాత 
అవి మరి యెన్నటికీ కలియక విడిపోవును అదే విధముగా, కాల ప్రవాహములో, నీవు, నీ పుత్రుడు కొంతకాలము 
కలిసి ప్రయాణించినారు ఇప్పుడు మీరు విడిపోవు సమయము ఆసన్నమయ్యెను. మరొక చెట్టు విత్తనముల 
నుండి చెట్టు పుట్టినట్టు యీ లోకమున శిశువులు పుట్టుచున్నారు ఎవ్వరికీ ఆ శశువులపై అధికారము లేదు, 
దేని గురించియు విచారించవలసిన పనిలేదు. మాయి చేత (భ్రాంతి చెంది, నీవు తం[డ్రివని యితడు పుత్రుడని 
తలచి రోదించుచున్నావు ఈ (భ్రాంతిని వదిలి పెట్టుము 


139 


శ్రీమద్భాగవతము 
“వీవు, నేను, నకల జీవులు, జడపదార్హములు యీ భూమిపై జన్మించి కొంతకాలము మాత్రమే ఉండును. 
మరణము తర్వాత తిరిగి ఒకరినొకరు కలియబోరు. ఈ భూమి మన మందరము కలిసి నివసించుటకు 
ఒక తాత్కాలిక గృహము. అందుచేత నీవెందుకు విచారించెదవు? భగవంతుడు, సృష్టించి, పోషించి, లయము 
చేయును. ఇది ప్రకృతి న్యాయము 


“తండ్రిగా పేర్కొన ' దేహి శరీరమువలన, తల్లిగా పేర్కొను 'దేహి' శరీరమునుండి పుత్రుడని పేర్కొను 
“దేహి? శరీరము ఉద్భవించుచున్నది. విత్తనము నుండి చెట్టు పుట్టుట యెంత సహజమో, ఇదియూ అంతే. 
“పుట్టుట గిట్టుట కొరకే అను న్యాయము ననుసరించి, శరీరములు నశించును ఇది (ప్రకృతి న్యాయము. 
కాని, దేహి అవగా ఆత్మ యెన్నడూ నశించదు. కాబట్టీ నశించనటువంటి దాని గురించి మరణించినట్లు 
భావించి విచారించనవసరము లేదు. ఆత్మ సహజ స్వభావమును తెలియకుండుటచేత, శరీరము ఆత్మ వేర్వేరు 
కాదమనట్టు తోచును. ఈ అవిద్యను విడిచిపెట్టినంతనే నీ విచారము సమసిపోవును ఈ బాధలు, నష్ట్రములు 
కేవలము అసత్యములని తలంచి రైర్యము తెచ్చుకొని లెమ్ము. వీవు యిందుకై బాధపడుట అనవసరము''. 


చిత్రకేతు మహారాజు మహర్షి మాటలను విని, చేతులతో కన్నీరు తుడుచుకుని యిట్లనెను. ''నన్ను 
యింతగా సముదాయించి, విచారమును మానమని చెప్పు మీరెవ్వరు? మీ వంటి ఉత్తమ జీవులు లోకమంతా 
సంచరించి, భ్రాంతిలో నున్న నా వంటి సామాన్య మానవులు అనుబంధము వల్ల కలిగే దుఃఖముతో మతి 
చెడివపుడు, సత్యము బోధించి ధైర్యము కలిగించుదురు. అజ్ఞాన సముద్రములో కొట్టుమిట్టాడుతున్న నావంటి 
అభాగ్యజీవులకు మీరు (ప్రభువులు దయచేసి, చీకటితో నిండిన నాహృదయములో జ్ఞానజ్యోతి వెలిగించి, 
నాకు ఆనందమును (పసాదింపుడు'' . 


అంగిరసుడిట్టనెను *'ఓ రాజా! నేను అంగిరస మహర్షిని ఒకప్పుడు నీవు కోరగా, నీకు పుత్రుని 
'ప్రసొదించినాను ఇతడు (బ్రహ్మ కుమారుడు నారదుడు, నాకు సోదరుడు నీ పుత్రుని పోగొట్టుకున్న 
దుఖములో ఉందుటచేత నీవు నన్ను గుర్తింపకుంటిని. నిన్ను రక్షించుటకు మేము వచ్చితిమి భగవంతుని 
యెడల భక్తీగల నీవు విచారించుట తగదు. ఇంతకు పూర్వము నేను నీవద్దకు వచ్చినపుడు బ్రహ్మవిద్యను 
బోధించి యుండవలసినది. కాని అప్పటికి నీవు పరిపక్వత చెందలేదని (గ్రహించినాను అప డు నీవు యింకా 
భగవంతుని మాయలో చిక్కుకుని యున్నావు వుత్రుడు కావలెననే ప్రాపంచికమైన కోరిక నీలో బలముగా 


నుండెను. అందుచే నీకు పుత్రుని ప్రసాదించితిని. ఇప్పుడు పుత్రుని కోల్పోయిన తం|డ్రిపడే వ్యధను నీవు 
అమభవిస్తున్నావు 


“ఓ రాజా! భార్య, ఇల్లు, సంపద, కీర్తి భోగ్యవస్తువులు, రాజరికము, సేవకులు, బంధువులు - యివన్నీ 
బాధ, విచారము, భ్రాంతి, భయము, దుఃఖమునకు కారణములు ఒక క్షణమాలోచించు. నీవు యెప్పుడైన 
యీ పౌధముపై కెక్కి, మేఘములు ఒకదావివొకటి వెంటాడుట చూచితివా? ఒకొక్కప్పుడు, అవి 
పెద్దనగరములో “సేవలుగమ, పొడవైన గోపురములు గల భవనములుగను కన్చించుటు గమనించితివా? సీ 
ఊహలో యెన్నడైవా శూన్యము నుండి ఒక మహానగరము ఆవిర్భవించినట్లు గమనించితివా? జ్ఞానులు యీ 
మేఘ వగరముమ గంధర్వవగరి అందురు. ఇది ఊహాశక్తోోీత రూపొందిన నగరము 


“*వీవెప్పడుము న్వపష్నము గాంచలేదా? స్వప్నములో నీవు అందు ఒక పాత్రవని తలంచలేదా? స్వప్నము 
ముగిసి మెలకువస్టితికి వచ్చిన తర్వాత, స్వప్నములోని అనుభవములు అసత్యమని, మెలకువస్థితిలోని 


140 


షష్టమ స్కంధము 
అమభవములు సత్యమని భావించెదవు చల్లని గాలి వీచుటతోనే గంధర్వనగరి చెదరిపోయి అది అంతయు 
అసత్యమని, అటువంటి నగరము లేదని గ్రహించెదవు. నీవెన్నడూ యిట్టు చలంచలేదా? ఈ లోకములోని 
అమభవములు కూడ అట్టివే 


“ఈ రాజ్యము, సంపద, భార్యలు, యెవరి మరణమునకు విచారించుచున్నావో ఆ పుత్రుడు, యివన్నియు 
స్వప్నములో కాంచు వస్తువుల వంటివి అవి నిజముగా లేవు. మెలకువస్తితిలో నీవు స్వప్న లోకములోని 
అనుభవములు అనత్యములని (గ్రహించినక్టు, బ్రహ్మస్టితిని చేరినపుడు యీలోకములోని అనుభవములు కూడ 
స్వప్నలోకములోని అనుభవములవలె అసత్యమని (గ్రహించగలవు. ఈ న్వప్నము నుండి తెలివితచ్చుకుని 
లెమ్ము. ఈ లోకములో యేదియు సత్యము నిత్యము కాదని తెలుసుకొనినచో, నీవు యీ విచారమునుండి 
తేరుకొనగలవు'' 


అటుపిమ్మట నారదుడిట్టనెను “నీకు ఉపనిషత్తులలో నొక మంత్రమును బోధించెదను. ఒకవారము 
రోజులు నీవు ఆ మంత్రము నుచ్చరించిన తర్వాత ఆదిశేషుని చూడగలవు అప్పుడు నీవు ధ్వైతభావము 
వీడి, ఉత్తమజీవులు 'పాందిన సర్గతిని పాందగలవు'' 


నారదుడు తన యోగశక్తోోత అక్కడి వారందరూ చనిపోయిన రాకుమారుని చూచునట్టు చేసెను. 
నారదుడతనితో యిట్లనెను “' నీకు అభివందనము. మరణించిన రాకుమారుని ఆత్మవునీవు. నీ బంధుజనమును 
పరికింపుము నీ తల్లి తండ్రీ, యితరులు నువ్వువారిని విడిచివెళ్ళినందుకు విచారిస్తున్నారు నీవు వదలిపెట్టిన 
యీ శరీరములోనికి తిరిగి ప్రవేశంపుము నీ తండ్రి నీకు యిచ్చుటుకు సిద్దముగా నున్న యీసంపదను, 
రాజ్యమును అంగీకరింపుము. ఈ సింహాసనముపై కూర్చుని అందరికీ ఆనందము చేకూర్చుము''. 


రాకుమారుని ఆత్మ యిట్టు పలికెను, '' దివ్యమైన ఆత్మ కర్మలలో చిక్కుకొనుటవలన, యీ లోకములో 
మానవుడుగా, పక్షిగా, లేక మృగముగా జన్మించును. ఆ విధముగా చూచినట్లయితే, యీలోకములో జన్మించిన 
(ప్రతిఒక్కరూ, యెప్పుడో ఒకప్పుడు మరొకరికి పుత్రుడుగానో, తండ్రిగానో, తల్లిగానో, స్నేహితుడుగానో, 
బంధువుగానో, లేక శత్రువుగానో ఉండియుందురు బంగారము, యితర వస్తువులను అమ్ముట- కొనుటచేత 
నిత్యము ఒకరి చేతులనుండి మరొకరి చేతులలోనికి మారుచున్నది. అదే రీతిగా, ఆత్మ ఒక శరీరమునుండి 
మరొక శరీరమునకు, ఒక తండ్రి నుండి మరొకనికి మారుచున్నది. ఈ బంధుత్వము అనిత్యము, అసత్యము. 
ఈ బంధుత్వము ఉన్నంతవరకు మమకారముండును. కాని ఆత్మకు, శరీరములో ఉంటూన్నప్పటికీ, యీ 
(భ్రాంతి ఉండదు సంబంధము వలననే బాధ జనించుచున్నది. ఇది ఒక బంగారపు కడ్డి వంటిది 


“ఉదాహరణకు ఒక బంగారు కడ్డీని తీసుకొనుము. ఈరోజు అది ఒక లోభి పెట్టలో నున్నది. నిన్నటి 
దినము అది బంగారువస్తువులు చేయు కంసాలి ఇనుపపెట్టలో నుండెను. కొన్ని సంవత్సరముల తర్వాత 
మహారాజు కోశాగారములో నుండును (ప్రతిఒక్కరూ బంగారు కడ్డీ తమ పెజ్టైలో నున్నదందురు అది 
లోభి సెక్టెకావచ్చును, కంసాలి ఇనుపసెళ్టై కావచ్చును, లేక రాజు కోశాగారము కావచ్చును కాని వారు, 
బంగారు కడ్డీకి పెళ్టైతోగాని, దాని స్వామితోగాని అనుబంధములేదని గ్రహించలేరు. అదే విధముగా ఆత్మకు 
యెటువంటి అనుబంధములులేవు. అందుచే బాధకాని, సుఖముగావి ఉండదు. అందుచేతనే శరీరములో నున్న 


ఆత్మ, శరీరము విడిచిన తర్వాత విచారించదు''. ఆ విధముగా రాకుమారువి ఆత్మపలికి, వారందరి నుండి 
అదృశ్యమయ్యెను. 


[141 


శ్రీమద్భాగవతము 
ఈ దృశ్యమును చూచి అచ్చెరువాంది, మరణించిన రాకుమారుని మాటలు వినగా, వారి దుఃఖము 
తొలగిపోయి," నిర్విచారముగ నుండిరి. వారికిగల గొలుసుల బంధము త్రెగుటచేత యెటువంటి బాధయు 
లేకుండెను ఆ తర్వాత రాకుమారుని మృతదేహమునకు అంత్యక్రియలు జరిపిరి. సవతితల్లులు తమ 
అకృత్యమునకు పశ్చాత్తాప పడి, పాపవిముక్తికి వ్రతములు చేపట్టిరి. 


అంగిరస, నారద మహర్షులు పలికిన పలుకులకు చిత్రకేతు మహారాజా మనస్సు, (ప్రశాంత సరస్సువలె, 


నిశ్చలముగా నుండెను. బురదతోవిండిన సరస్సును విడిచి యేనుగు వెళ్ళినట్లు, రాజు దేశము విడిచి 
లోకసంచారమునకు వెడలెను. 


142 


సప్తమ స్కంధము 
75 బ్రహ్మవిద్య 


చిత్రకేతు మహారాజు యమునా నదీ తీరమును చేరెను. పవిత్ర నదీ జలములో స్నానమాచరించి ధ్యానమున 
కుపక్రమించెను అంగిరస నారద మహర్షులు అతని మనుసులో మెదలగా, మానసికముగా వారి నావాహన 
చేసి మనస్స్ఫునందే వారికి నమస్కారములు చేసెను, వెంటనే నారదుడు, అంగిరసునితో ప్రత్యక్షమయ్యెను. 
ఇది వరలో మంత్రము నుపదేశించెదనని మాట యిచ్చిన ప్రకారము రాజున కామం(త్రము నుపదేశించిరి 
ఆ మంత్రము, రాజు ఆదిశేషుని చేరుటకు సహాయపడునని చెప్పి, రాజును మహర్షులిద్దరూ ఆశీర్వదించి 
వెళ్ళిపోయిరి. 


చిత్రకేతు ఆ మంత్రమును యేడు దినములు, యేడు రాత్రులు నిర్విరామముగా నుచ్చరించెను అతడు 
"కేవలము జలము మాత్రమే ఆహారముగా |గ్రహించుచుండెను. ఏడవరోజు రాత్రి అతడు విద్యాధరుడయ్యెను 
అతని మనస్సు నిర్మలముగా (ప్రకాశవంతముగా నుండెను మరికొద్ది రోజులకే భగవంతుని మరొక రూపమైన 
ఆదిశేషుని చేరెను రాజు పొగడ్తలకు సంతసించి, ఆదిశేషు డిట్లునెను ''నీ భక్తి నాకు సంతోషము కలిగించెను. 
నా వద్ద జ్ఞానము పొందుటకు వెళ్ళమని నారద, అంగిరసులు నీతో చెప్పియున్నారు నీకు బ్రహ్మవిద్యను 
బోధించి, నీ మనసు నుండి మాయ అనే తెరను తొలగించి నిర్మలము గావించెదను. 


“ఈ (ప్రపంచమంతయు నే నావరించియున్నాను. నేను ద్రష్టను, దృష్టమును. దర్శన విధానము నేను 
నేను ద్రష్టను, దృష్టమును, యీ రెండింటికి భేదము లేదు చూచువాని యందును, అతడు చూచు వస్తువు 
నందును నేను ప్రవేశించి ఉంటున్నాను. ఒకప్రక్క వస్తు ప్రపంచము కలదు; మరొక (ప్రక్క యీ వస్తు ప్రపంచము 
ననుభవించు మానవుడు కలడు నిజముగా యీ రెండును ఒకక. నేనే యీ రెండు రూపములు 
ధరించుచున్నాను కాని యీ రెండింటికీ భేదము లేకపోవుట సత్యము నేను రెండింటియందు వ్యాపించి 
యున్నాను. స్వప్నము, న్వప్నము ననుభవించు వానిని ఉపమానముగా తీసుకుని మరికొంత విపులముగా 
చౌప్పెదను. 


''మానవుడు నిద్రపోవుచున్నపుడు స్వప్నమందు అనేక వృక్షములు, పర్వతములు, యితర వస్తువులతో 
కూడిన లోకమును చూచును ఈ స్వప్నలోకమును సృష్టించినది నిద్రించుచున్న మానవుడు, అతని మనస్సు 
నందు మాత్రమే యీ లోకము కలదు. అతను లేక స్వప్నలోకము లేదు. మరియు, స్వప్నమునందు తాను 
మెలకువ కలిగియున్నట్లు, లేక స్వప్న ప్రపంచములో ఒకచోట, తాను నిద్రించి యున్న స్థలము కాక, ఉన్నట్లు 
కలగనును కోసల దేశములో నిద్రించుచున్న వ్యక్తిగాంధార దేశములో యేదో జరుగుచున్నట్టు కలను గనును 
ఇవన్నియు కలలు గనేవారి సామాన్య అనుభవములు నీ దృష్టిని కొద్దిగా మళ్ళించి, ఆత్మయే కలను 
గనుచున్నవాడుగా పరిగణించినట్లయితే, యీ లోకమంతయు సామాన్య మానవుడు చూచుదానికి భిన్నముగా 
మండును. (బ్రహ్మ స్థితిని పాందినవానికి, యీ లోకము స్యప్నతుల్యమగును. ఈ లోకమంతయు స్వప్నమును 
గనుచున్న ఆత్మ సృష్టించుకొన్నది; ఇది నిద్రలో మానవుని మనస్సు సృష్టించు స్వప్న లోకములవలె నుండును 
ఆత్మ, తాను గనుచున్న స్వప్నము నుండి మేలుకొన్నంతనే, అనగా జ్ఞానోదయము కలిగినదని (గ్రహించినం 


143 


శ్రీమద్భాగపతము 


తనే, యీ వస్తు ప్రపంచమంతయూ మాయ యని (గ్రహించును 


“మానవుడు మూడు అవస్త్రలను పొందుచున్నాడు. జాగ్రదవస్స స్వప్నావస్థ నిద్రావస్త్ర ఇవి ఒకదాని తర్వాత 
ఒకటి ప్రతి ఒక్కరికీ కలుగుచుండును. జా(గ్రదవస్టలో స్వప్న లోకముండదు స్వప్నములో నున్నపుడు 
జాగ్రత్‌ లోక ముండదు, నిద్రావస్థలో జాగ్రత్‌ లోకముగాని, స్వప్నలోకము గాని యుండవు. కాని యీ 
మూడు అవస్త్రలందు ప్రత్యేకముగా ఒకటి ఉంటున్నది అది “నేను మెలకువలో నున్నాను', 'నేను నిద్రించుచూ 
స్వప్నము గాంచుచున్నాను', 'నేను గాఢ నిద్రలో నున్నాను', అని అంటున్నది. అదియే ఆత్మ, నీలో, 
నాలో ఉన్నది 'నేను' అందరిలో ఉన్నాను ఈ సత్యమును (గ్రహించినట్టయితే సుఖ దుఃఖములకు, యితర 
ద్వంద్వామభూతులకుగాని తావు లేదు. ఎందుకనగా అప్పుడు యీ బహుళ ప్రపంచము అదృశ్యమగును, 
అప్పుడు నీకు సమదృష్టి యేర్చడీ అన్నీ ఒకే విధముగా గోచరించును వృక్షము- గడ్డిపోచ, పర్వతము- యిసుక 
రేణువు; ఇవన్నియు ఒకటేయని, ఆత్మ వ్యక్త రూపములని తలచెదవు రెండునూ ఒకకేయని (గ్రహించుట 


వలన వావిలోగల భేదములు కనుపింపవు అన్నింటిలో నేను వ్యాపించి యున్నట్లు (గ్రహించగలిగిన స్టితినే 
'బ్రహ్మస్తితి యందురు 


“ఈ సత్యము తెలియనంతవరకు జీవుడు యీ వస్తు ప్రపంచములో కొట్టు మిట్టాడుచుండును సత్యమును 
యెఆుగ కుండుట చేత, ద్వంద్వములకు లోబడి బాధల ననుభవించును అందుచే 2. ద్దిని 


పెంపొందించుటకు యత్నించవలెను. దీవివలన అన్నింటియందు సమదృష్టి కలుగును బ్రహ్మవిద్య యందు 
ఆరితేరిన వారికి అన్నియూ ఒకే విధముగా గోచరించును 


“'జ్ఞానవంతులు మొదట వైరాగ్యము నలవరచుకొనవలెను ఇది స్వేచ్చను అనగా (బ్రహ్మస్టితిని పాందుటుకు 
మొదటి మెట్టు 


“మానవులు లోకములో సుఖప్రాపిక దుఃఖ నివృత్తికి తీవ్రముగా ప్రయత్నించెదరు వారు చేయు 
కర్మలవ్నిటికీ యిదే ధ్యేయము. కాని, చిత్రమేమనగా వారు ఆశించినది లభ్యమగుట లేదు వారికి సుఖప్రాప్తిగాని, 
దుఖ వివృత్తిగాని కలుగుట లేదు మానవుడు తీవ్రముగా ప్రయత్నము చేసి పాందవలసినది ఒకే ఒక్కటి: 
ఆది మూడు అవస్థంందు ఉండువది. ఓ రాజా! ఈ సత్యమే 'నేను' అని |గ్రహింపుము. నాయందే మానవుని 
మనన్సు లగ్నము కావలెను. నన్ను ధ్యానించుము. 


“వేమ యింతవరకు బోధించిన దానిని చక్కగా తెలిసికొనినచో, నీవు నన్ను చేరుకుని నాలో ఐక్యము 
కాగలవు". 


అటుపిమ్మట అదిశేషుడు అదృశ్యమయ్యెను. రాజు వర్షింప సాధ్యముకాని శాంతిని పొందెను ఇంకెపుడనా 
తనకు విచారము కలుగదని (గ్రహించి మిక్కిలి ఆనందించెమ ఆకాశములో యెగురగలిగే రథమునెక్కి_ 
చిత్రకేతుడు ప్రయాణము చేసెను అనేక వేల సంవత్సరములు అతడట్లు నిర్విచారముగా యెట్టి బంధముల 
కేక సంచరించెము భగవంతుని కీర్తించుచూ కాలమును వెళ్ళబుచ్చెను 


144 


సప్తమ స్కంధము 
76 సతీదేవి శాపము 


ఒకప్పుడు మహాదేవుని నివాసమైన కైలాస పర్వతము మీదుగా ప్రయాణించుచుండగా, చిత్రకేతుడు 
మహాదేవుని ప్రకాశవంతమైన రూపమును చూచెను. నొరాయణుడు తనకు (ప్రసాదించిన రథము నుండి, 
చిత్రకేతుడు కైలాస పర్వతమును, అందు ప్రమధగణములు మహాదేవుని చుట్టూ చేరియుండగా చూచెను. 
మహాదేవుడు బుషులందరి మధ్య కూర్చుండెను. అతని ఒడిలో సతీదేవి కూర్చుని యుండెను. ఒక చేతితో 
మహాదేవుడామె నాలింగనము చేయుచుండెను ఇది చూచి చిత్రకేతుడు విరగబడి, వారందరికీ వినబడునంత 
గట్టిగా నవ్వెను చిత్రకేతుడు యిట్లనెను. ''మహాదేవుడిట్టు చేయుట చాల ఆశ్చర్యముగా నున్నది అతడు 
యీ లోకమునకు ప్రభువని అందురు అతడు అందరకూ గురువుగా (ప్రసిద్దివొందెను. అతడు బుషుల 
సమావేశమునకు అధ్యక్షత వహించుచుండెను మరి నేను చూచునదేమి? బాహాటముగా అందరి సమక్షములో, 
తన భార్యతో రతికేళి జరుపుచుండెను సన్యాసి వస్త్రములు ధరించి, జడలు కట్టిన వెంట్రుకలతో, పవిత్ర 
శ్నాస్త్ర గ్రంధముల నెరిగియూ, యీ మహాదేవుడు, అజ్ఞాని కుసంస్కారుడైన సామాన్య మానవునివలె, అందరిలో 
తన భార్యతో రతికేళి జరుపుచున్నాడు ఎందుచేత? అజ్ఞానులు కూడను సిగ్గు విడచి యిట్లు ్రవర్తింపరు 
రహన్యముగా భార్యతో రతి సలిపెదరు మరి యీ దృశ్యము నెట్టు అర్హము చేసుకొనవలెను?! 


ఈ మాటలను మహాదేవుడు విని ఊరకుండెను. అతడు నవ్వుచు మౌనముగా నుండుట జూచి, 
యితరులుకూడ అక్టు మౌనము వహించిరి ఎవ్వరూ ఒక్కమాట కూడ పలుకకుండిరి. కాని సతీదేవి రాజు 
మాటలను విని సహించలేకపోయెను తనకు గల ఇంద్రియ నిగ్రహము యితరులకు లేదని గర్వముతోనున్నాడని 
సతీదేవి తలచి, అతని కొక గుణపారము నేర్చి అతని గర్వము నణచవలెనని భావించెను. ఆమె కనులు 
కోధముతో యెర్రబడగా యిట్లనెను ''ఈ మనిషి చాలా గొప్పవాడననుకుని మనవంటి ' సిగ్గులేని? వారలకు 
ప్రవర్తనా నియమావళిని బోధించుట కర్ణుడ ననుకొనుచున్నాడు. 


"బ్రహ్మ, బ్రహ్మ పుత్రులైన భృగు నారదుల సందేశములను వినినవారు, తదితరులు యిక్కడ చేరియు 
న్నారు వీరికెవరికీ ప్రవర్తన తీరు తెలియదనియూ, తనకొక్కనికే తెలుసుననుకొనుచున్నాడు ఇప్పుడే కళ్లు 
తెరిచిన యీ రాజు, వీరంతా మూర్చులని, నా భర్త మహాదేవుడు గౌరవమునకు అనర్హుడని భావించుచున్నాడు 
ఈ రాజు గర్వము నణచవలసిన సమయము వచ్చినది; ఇతనిని శిక్షీంపక తప్పదు ఇతడు నారాయణుని 
పాదముల దరిదాపులలో నుండుటకేమాత్రము అర్హత లేదు అందుచేత, ఓ చిత్రకేతూ! నీ అహంకారమునకు 
శిక్షగా, నీవు అసుర జాతిలో జన్మించవలసినదిగా శపీంచుచున్నాను!'. 


చిత్రకేతు మహారాజు రధము దిగి, వినయపూర్వకముగా సతీదేవికి ప్రణమిల్లైను అతడిట్ల్టనెను ''జగజ్జననీ! 
ఈ రెండు చేతులు జోడించి నీ శాపము స్వీకరించెదను. మానవుడు, యిదివరలో తాను చేసిన కర్మలకు 
ఫలితమును భగవంతుడు నిర్లయించును మానవుడనే జంతువు మాయచేత (భ్రాంతిలో చిక్కుపడి, యీ 
సంసార వలయములో గిరగిర తిరుగుచూ, బయటపడు మార్గము తెలియక, ఒక దాని వెంట ఒకటి వచ్చే 
సుఖ దుఃఖముల ననుభవించుచుండును ఊ ద్వంద్వములతో ఆత్మకు యెట్టి సంబంధము లేదు ఇతరులెవరూ 
వీటిని కలిగించలేరు అనంత (ప్రవాహాముగా (భ్రాంతితో నిండిన యీ లోకములో, శాపమునకు, వరమునకు 
ఒక స్థానమున్నదా? న్వర్గమేది? నరకమేది? సుఖమేది? దుఃఖమేది? పరమాత్మ, మాయచేత జీవులను 


145 


శ్రీమద్భాగవతము 


నృష్టించును అతడే వారికి బంధమును, బంధ విముక్తిని యేర్భరచును. కాని పరమాత్మ వీటి కతీతముగా 
మండుమ. ఆతవికి ఒకరిపై రాగము మరియొకరి పై ద్వేషము లేవు. అతనికి బంధువులుగాని, స్నేహితులుగాని 
శేరు. ఆతని కన్నియు ఒకే విధముగా గోచరించును. అతనిలో ద్వంద్వములు లేవు. తల్లీ! నీవు నాకు 
శాపమిచ్చివందుకు వీపై నాకు కోపము లేదు. శాపమును ఉపసంహరింపమని గాని, మార్చమని గొని అడుగను. 
నా మాటలు కష్టము కల్గించినచో నన్ను మన్నించవలెను''. 

వారిద్దరకూ నమస్కరించి, చిత్రకేతుడు, రథమునెక్కి ముఖముపై చిరునవ్వు చిందగా అక్కడ నుండి 
వెళ్ళిపోయెమ 

మహాదేవుడు చిరునవ్వుతో రాజును గమనించుచుండెను అతడు సతీదేవివైపు తిరిగి యిట్లనెను. ''నారాయ 
ణువి భక్తుల గొప్పదనమును చూచితివా? వారిని యేదియు కలుషితము గావించలేరు నారాయణుని భక్తులకు 
స్వర్గము, నరకము, శాపము, వరము, అన్నియూ సమానమే. వారు యెట్టి ఉద్రేకములకు లోనుకాకుండ, 
యెక్కడ ఉన్నప్పటికీ శాంతముగా నుండెదరు వారికి అన్నియు ఒక్క రీతిగనే గోచరించును అతడు 
'బ్రహ్మవిద్యలో నిష్ణాతుడు ద్వంద్వముల కతీతుడు. అతని ముఖములోని ప్రశాంతతను చూడుము అట్టి 
వానికి దారుణమైన శాపము విచ్చితివి”. సతీదేవి కోపము అణగారగా, ఆమె చిత్రకేతుని, అతని (ప్రశాంత 
వదనముమ గాంచెను చిత్రకేతునకు తిరిగి శపించగల శక్తి యుండినప్పటికీ, అతడు ఆమెను శపీంపకుండెను 
ఆమె శాపమును ప్రశాంత వదనముతో న్వీకరించెను. 


ఆ చిత్రకేతుడు, సతీదేవి శాప కారణముగా, వృత్రుడుగా జన్మించెను 


77 మరుత్తుల జననము 


వారాయణుని సహాయ సంపత్తులతో ఇంద్రుడు అనురులను సంహరించునపుడు, దితికి విచారమును 
కోపమును వచ్చెను తోబుట్టువులను చంపిన, ఇంద్రియలోలుడు, క్రూరుడు, పాపాత్ముడు అయిన ఇంద్రుడు 
మరణించవలెనని ఆమె నిశ్చయించుకొని, యిట్లనెను “ఈ ఇంద్రుడొక మూర్చుడు తన ప్రాణమును 
సంరక్షించుకానుటకు ధర్మ సూత్రములను విస్మరించెను రాజు కావచ్చు, పాలకుడు కావచ్చు, దేవత కావచ్చు. 
అందరి శరీరము ఒకటి కాదా? మరణించిన రెండు మూడు రోజుల తర్వాత యీ శరీరము (గ్రద్దలకు, నక్కలకు, 
పురుగులకు విందగును. శరీరమును దహించిన, పిడికెడు మాత్రము బూడిద మిగులును అటువంటపుడు, 
యా శరీర రక్షణము కొరకు పాపములు చేయుట మూర్చత్వము, స్వార్షము కాదా? ఈ ఇంద్రుని చంపుటకు 
వేవొక పుత్రువి బడయుదును ” 


దితి తన భర్త కశ్యపునకు తన కోరికను తెలిపి అది వెరవేరునట్లు సహాయపడవలసినదిగా అర్షించెను. 
ఆమె భర్తనుండి వాగ్దానము పొందుటకు ఒక కుతం(త్రమును ప్రయోగించెను. ఆమె భర్తకు చాల రోజులు 
అతడు మెచ్చుకునే టంతగా సపర్యలు గావించెను కశ్యపుడు సంతసించి యిట్లనెను. “నీవు చేసిన సపర్యలు 
నాకెంతో పంతోషము కల్లించినవి. నీవు యేమి కోరిన దాని నొసగురును. నన్ను అడుగుము"'. అప్పుడామె 


146 


సప్తమ స్కంధము 
తవకొక పుత్రుడు కావలెనని, అతడు ఇంద్రుని సంహరించవలెనవి కోరెను. ఆమె యిట్టి అపవిత్రమైన కోరిక 
కోరినందుకు కశ్యపుడు చాల చింతించెను. అనాలోచితముగా చేసిన వాగ్డానమునకు అతడు పరితపించెను 
కాని మాట నిలబెట్టుకొనదలచి అతడిట్లనెను '“నేను ఒక వ్రతము చేయు మం(త్రములమ నీకు బోధించెదను. 
ఒక సంవత్సర కాలము నీవు ఆ (వ్రత నియమములను శ్రద్దగా పాటించవలెను. ఇది చాల కఠినమైనది. నీవు 
తు,చ తప్పకుండా నా సూచనలను అనుసరించవలెను, నీవు అట్టు చేసినచో, సంవత్సరము తర్వాత నీ 


ప్రార్టనలకు సమాధానముగా ఒక పుత్రుడు కలుగగలడు"'. ఆ తర్వాత పుంసవవమనే (వ్రతమును కశ్యపుడు 
దితికి బోధించెను. - 


దితి తన గర్భములో కశ్యప కుమారుడు పెరుగుచుండగా, భర్త ఉపదేశించిన వ్రతమును నిష్టతో 
ఆచరించుచుండెను ఇట్టుండగా ఇం(ద్రుడు దితి ఆ(గ్రహమును తెలునుకొనెను ఆమె ఆచరించు వ్రతమును, 
ఆమెకు పుట్టబోయే కొడుకు తనను సంహరించునని ఇంద్రుడు తెలుసుకొనెను ఇంద్రుడు దిత్తి వద్దకు వచ్చి 
ఆమెకు సేవేయు భారమును వహించెను. (ప్రతిరోజూ అతడు పుష్పములు, ఫలములు, సమిధలు, కుశఘాస 
ములు ఆమె చేయు వ్రతము కొరకు తెచ్చుచుండెను. ఆమె అవసరములకు పరిశుద్దమైన జలమును 
తెచ్చుచుండెను. ఆమెను నిత్యము గమనించుచు ఆమె తోడనే ఉండబొచ్చెను అతని సేవాభక్తిని దితి 
మెచ్చుకొనెను. (స్త్రీ, సహజమైన వాత్సల్య గుణము కలదగుటచేత, అతని సేవాభక్తిలో దాగియున్న కుయుక్తిని 
ఆమె పసిగట్టులేకపోయెను. ఆమె విశ్రాంతి పాందుచు వ్రత నియమనిష్టలను ఉల్లంఘించు తరుణము కొరకు 
ఇంద్రుడు వేచి చూచుచుండెను వేటగాడు యెరకొరకు వేచియున్నట్లుగా నుండెను అత డెంతగా 
ప్రయత్నించినప్పటికీ, ఆమె ఒక కణము కూడా విశ్రాంతి తీసుకొనకుండెను. కశ్యపుని సూచనలమ ఆమె 


అతి శ్రద్దగా పాటించుచూ యెట్టి పౌరపాటును చేయకుండెను అయినప్పటికీ ఇంద్రుడు తన ప్రయత్నము 
విరమించలేదు. 


చిట్టచివరకు ఇంద్రుని ఓర్పు ఫలించెను ఒకరోజు, ఆమె వ్రత నియమనిష్టలకు బాగా అలసి యుండెను. 
పైగా ఆమె ప్రసవించు దినములు దగ్గరకు వచ్చినవి. అలసట చేత, ఆమె స్నానమాచరించక, ఆచమనము 
చేయక ఒకనాటి సాయంత్రము నిద్రపోయెను ఇది భగవంతుడు. తన కొపగిన మహదవకాశమని ఇంద్రుడు 
తలచెను తన యోగశక్తోత ఆమె గర్భములో ప్రవేశించెను. బంగారు వర్షములో రూపమేర్పరచుకొనుచున్న 
శిశువును చూసెను. తన వజ్రాయుధముచే ఆ శిశువుని యేడు ముక్కలు చేసెను ఆ విధముగా ముక్కలైన 
శిశువులు రోదింప మొదలిడిరి అతడు 'మా రుద' అనగా యేడవవద్దు అని పలికెను. ఒకొక్క. ముక్కను 
తిరిగి యేడు ముక్కలు చేసెను. అట్టు ముక్కలైన శిశువులు చేతులు జోడించి యిట్లనిరి. '' ఇంద్రా! మేము 
నీకు సోదరులము. నీవెందుకిట్లు చేయుచున్నావు?” ఇంద్రుడు వారికిట్లు సమాధానమిచ్చెను. “మీరు 
భయపడవలదు మీరు నాకు సోదరులుగా ఉండుటకొరకే యిట్లు చేసితిని. మీరు నాతో దేవగణములో 
మరుత్తులను పేరుతో నుండగలరు'' 


దితి విద్రనుండి లేచి తాను కుమారులను ప్రసవించినట్టు (గ్రహించెను వారు అగ్నివలె (ప్రకాశించుచు 
ఇంద్రుని ప్రక్కనే యుండిరి. ఆమె వారివైపు, ఇంద్రునివైపు తిలకించి చూచెను. ఆమె యిట్లనెను. “ఇంద్రా! 
ఈ కఠినమైన వ్రతమును నిన్ను చంపు కుమారుని గనుటకు ఆచరించుచున్నాను. నలుబది తొమ్మిది 
పుత్రులెట్లు కలిగిరి? అబద్దము లాడి నన్ను మోసపుచ్చకు. నీవు సత్యము పలుకగలిగినతో నాకు చెప్పుము”. 
ఇంద్రుడామెతో నిట్లనెను. ''అమ్మా! నీవు నన్ను క్షమింప వేడెదను, నీ ఆగ్రహము నుండి నన్ను నేను 


141 


శ్రీమద్భాగవతము 


రక్షించుకొనుటకై నీ గర్భములో ప్రవేశించి పుట్టబోవు శిశువును నాశనము చేయుటకు ప్రయత్నించితిని. 
కాని నా వజ్రాయుధముతో ఆ శిశువును ముక్కలు చేసినప్పటికీ అది చావకుండెను. ఈ ఘోరము చేసినందుకు 
నన్ను మన్నించి క్షమించవలెను. నీ పాదములకు నమస్కరింతును. ఇది చాలా క్రూర కృత్యమవి నేనెజుగుదును. 
కాని అమ్మా! జీవించవలెనన్న కోరిక ప్రతివారి హృదయమునందూ ఉండును. అదియే నేనిట్లు చేయుటకు 
కారణము. నీ పుత్రులందరూ జీవించి యున్నారు. నేను వారిని సంహరించలేకపోతిని' ' . 


ఇంద్రునిపై దితి ఆగ్రహము యిగిరిపోయెను. ద్వేషము కూడ మటుమాయమయ్యెను. ఆమె యిట్లనెను. 
"విధి వ(క్రీంచుట చేత కఠినమైన వ్రతము నాచరించుటలో ఒక క్షణ కాలము మైమరచి నిద్రించి, వ్రత నియమము 
నుల్లంఘించితిని. ప్రతిరోజూ అతి జాగ్రత్తగా వర్తించే నేను, యీ రోజు తప్పు చేసితిని. ఇది నా అజాగ్రత్త 
కాదు. నారాయణుని మాయచేతనే యిట్లు జరిగినది. నా శిశువుకు తండ్రి అమృతత్వము ప్రసాదించుటచేత, 
నీ వజ్రాయుధము శక్తిలేనిదయ్యెను. నీవు కోఠుకున్న దానిని వీవు సాధించినావు. నా శిశువు మరణించకుండుట 


వా అదృష్టము” 


కొన్ని కణములు దితి మౌనముగా నుండెను. ఇంద్రుడు తలవంచుకుని, వణకుచున ఏ చేతులు జోడించి 
విలబడియుండెను. ఒక సాధు స్త్రీ యొక్క శాపము మృత్యువుకన్న తీవ్రమైనది. ఆమె ఆగ్రహమెంత తీవ్రమైనదో 
ఇంద్రునకు తెలియకుండెను. 


దితి తనను తాను సముదాయించుకొనెను. (క్రోధము, ద్వేషము ఆమె నుండి నిష్ర్రమించగా, ఆమె 
యిట్లనెను. ''భగవదిచ్చను యెవరూ దాటలేరు. నా యీ పుత్రులను నీతో తీసుకువెళ్ళుము, వారు నీకు 
నహచరులుగా నుందురు. వారు అసుర జాతిలో జన్మించినప్పటికీ, నీ వలెనే వారందరిని దేవతలుగా 
పరిగణింతురు''. 


78 యుధిష్టిరుని సందేహము 


యుగములలో మూడవదైన ద్వాపరమందు, పాండవా(గ్రజుడైన యుధిష్టరుడు రాజణూయయాగము 
జరిపెను. యాగము పూర్తియైన పిమ్మట పాండవులు, అతిథులలో కెల్ల మిక్కిలి శ్రేష్టుడైన శ్రీకృష్ణుని, 
పూజించిరి. ఇందుకు చేది రాజైన శిశుపాలుడు మండిపడెను. శిశుపాలుడు కృష్ణుని నిందించుచు మాట్లాడెను. 
అతని నిందాఘాతము నరికట్టుటకు, కృష్ణుడతనిని సంహరింపవలసి వచ్చెను. మరణించిన తర్వాత శిశుపాలుని 
శరీరము నుండి వెడలిన ప్రాణము శ్రీకృష్ణుని పాదములవైపు సూటిగా వెళ్ళి అక్కడ అదృశ్యమయ్యెను. 
కొద్దిమంది మాత్రమే ఈ దృశ్యము చూడగలిగిరి. శిశుపాలుని శరీరము నుండి వెడలిన వెలుగు శ్రీకృష్ణుని 
పాదముల దిక్కుగా పయనించి, అతని పాద పద్మముల చెంత మోక్షము పొందెను. దీనిని చూసిన కొద్దిమందిలో 


ఒకడైన యుధిస్టీరుడు వెంటనే నారదుని యిట్టడిగెను. ''మహా ప్రభూ! శిశుపాలుడు భగవంతునిలో ఐక్యమగుట 
చాలా చిత్రముగా నున్నది. 


“భగవంతునికి భక్తులుగా నున్నవారు, భగవంతుని పాదముల ధ్యాస తప్ప అన్యచింత లేనివారు కూడా 


సులభముగా భగవంతుని చేరలేకపోవుచున్నారు. కాని.యీ శిశుపాలుడు, కృష్ణుని ద్వేషించు పాపాత్ముడు, 


148: 


సప్తమ స్కంధము 
యెప్పుడూ కృష్ణుని నిందించే శిశుపాలుడు కృష్ణునిచే నిహతుడై కృష్ణువి పవిత్ర పాదముల చెంత చోటు 
చేసుకోగలిగినాడు. సుడిగాలిలోని మంటవలె నా మనన్సున్నది శ్రీకృష్ణుని నిరంతరము నిందించు శిశుపాలుడు 
నరకమునకు వెళ్ళక, భగవంతుని పాదముల చెంత ఆశ్రయము నెట్టు పాందగలిగెనో వివరించి చెప్పగోరెదను' '. 
వారదుడిట్లు సమాధానమిచ్చెను. ''యుధిష్టిరా! నీ (ప్రశ్న సముచితమైనది. కృష్ణుని 'నిందించువాడు యెందుకు 
శిక్ష పొందలేదని నీవు తెలుసుకొన గోరుచున్నావు. బహుశః నేనిప్పుడు చెప్పబోవునది నీకు తెలియకపోవచ్చు. 


“మానావమానములు, నిందాస్తుతులు యీ శరీరముతో కూడినవి. మానవ శరీరములో నున్న వ్యక్తికి యిట్టి 
భావములు కలుగుచుండును. హృదయములో 'నేను', 'నాది' అను భావములు సిరపడినపుడు, అహంకారము 
చేత స్తుతించినపుడు పొంగుట, నిందించినపుడు (క్రుంగుట జరుగును. ఈ అహంకారమే యితరులు 
హానిచేసినపుడు శిక్షీంచవలెనని, ఉపకారము చేసినపుడు (ప్రతిఫల మొసగవలెనని తలంచును కాని భగవంతుడు 
వీటి కతీతుడు నీ వనుకునే యీ అపనిందలు భగవంతుని యేమాత్రము బాధించవు. నిందించిన వారిని 
శిక్షించుటలో కుతూహలము కూడ చూపడు అటులనే తనను పొగడువారిని స్వర్గమునకు పంపించుటయూ 


జరుగదు భక్తి సూత్రములు, భగవంతుని చేరు మార్గము అసాధారాణమైనవి, ఆకర్షకమైనవి. దీనిని నీకు 
విశదపరచెదను. 


“నిత్య ద్వేషము, విత్యభక్తి, నిత్యానురాగము, లేక నిత్యము భగవంతునిపై అపేక్ష ఇవన్నియూ భగవంతుని 
దృష్టిలో ఒక్కకే, వారిని భగవంతుడు రత్షీంచును. భగవంతుని చేరు అనేక మార్గములలో యివికొన్ని. 
భగవంతుని నిరంతరమూ తలచుట అంతిమ ధ్యేయము. భక్తి భయము, అనురాగము, కోరిక, ద్వేషము, 
యివన్నీ భగవంతుని చేరుటకు మార్గములు రెక్కల పురుగు మట్టీ పురుగును కన్నము ఉన్న గూటిలో 
నుంచి దానిని కుట్టుచుండునని నీకు తెలిసిన విషయమే. రెక్కల పురుగు తనను కుట్టునన్న భయముతో 
మట్టిపురుగు నిత్యము రెక్కల పురుగునే తలంచుటచేత, కొన్ని రోజులకు మట్టిపురుగు రెక్కల పురుగుగా 
రూపొంది గూడును ఛేదించుకుని బయటకు వచ్చును. అదే విధముగా నిత్యము భగవంతుని ద్వేషించుట 
చేత, అతని రూపము మనసులో స్థిరపడును. ఆ విధముగా వారి పాపములు తొలగి మనస్సు పరిశుద్దమై 
నారాయణుని పాదములు చేరుకొందురు. భగవద్ద్యేషము ఒక రకమైన సంభ్రమ యోగము, యిది భగవంతుని 
చేరుటకు దగ్గర మార్గము. భక్తుడు నారాయణుని చేరుటకు దీర్హకాలము పట్టుగా, భగవద్ద్వేషి తక్కువ కాలములో 
భగవత్సాదములను చేరుట విశేషము! భక్తివలెనే, కోరిక, ద్వేషము, భయము, రాగము కూడ భగవంతుని 
చేరుట కనువైన మార్గములు 


““కృష్ణునిపై కాంక్షతో గోపికలు రాత్రింబగళ్ళు తలచుచుండిరి. వారు ముక్తి పొందెదరు. మేము భక్తితో 
నిరంతరము భగవంతుని తలచుటచేత మాయా (ప్రపంచము నుండి స్వేచ్చను కనుగొనినాము కృష్ణుడన్న 
కంసునకు భయము. ఆ భయము చేత రాత్రి పగలూ కృష్ణుని తప్ప యింకెవరినీ తలంపకుండెను అతడు 
కృష్ణునిచే హతుడై అతని పాదముల చెంత చోటు చేసుకొనెను. కృష్ణునకు యాదవులందరూ బంధువర్గములోని 
వారగుటచేత, వారు (ప్రేమతో కృష్ణుని తలంచుచుండిరి. వారి సమయ మాసన్నమైపుడు ముక్తిని పొందుదురు. 
వీవు, నీ సోదరులు కృష్ణునిపై విపరీతమైన అనురాగము కలిగియుండుటచేత కృష్ణుని యెల్లప్పుడూ చింతించుచు 
న్నారు మీకు కృష్ణుని పాదముల యెడ స్థానము తప్పక లభించగలదు గమ్యము (ప్రధానము కాని, దానిని 
చేరు మార్గములు కాదు మానవుని తలంపులు భగవంతునిపై స్పిరముగా కుదిరినచో అతడు తప్పక ముక్తి 
పాందగలడు శిశుపాలుడు (ప్రత్యేకమైన వరమును పొందియున్నాడు. భగవంతునిపై ద్వేషము కలిగి అతనిచే 


149 


శ్రీమద్భాగవతము 


నిహతుడైన తర్వాత తిన్నగా భగవంతుని నివాసమైన వైకుంఠము చేరునట్టుగా వరమును బడసియున్నాడు. 
పురాణ కాలములో నారాయణుని ద్వారపాలకులైన జయ విజయులు, సనకసనందనాది బుషులచేత భూమి 
మీద జన్మించునట్టు శాపము పొందినపుడు, వారికి జన్మ బంధముల నుండి విముక్తి కలిగించెదనని నారాయణుడు 
అభయమిచ్చినాడు. వారు భూమిపై జన్మించి నారాయణునిసై విపరీతమైన ద్వేషము _కలిగి యెల్లపుడూ 
నారాయణునే చింతించుటచేత, స్వేచ్చ లభించునని వారికి నారాయణుడు చెప్పెను. 


“వారు కృతయుగమునందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగములో రావణ కుంభకర్ణులు 
గాను, ద్వాపరమందు శిశుపాల దంతవక్రులుగాను మూడుసార్లు యీ భూమిపై జన్మించిరి. ఇప్పుడు 
శిశుపాలుడుగా మూడవ జన్మ అంతమొందుటచేత, చాల కాలము. క్రిందట యెచ్చటి నుండి బహిష్మ్కృతుడ 
య్యెనో తిరిగి ఆ వైకుంఠమును చేరుకొనెను. త్వరలోనే దంతవక్రుడు అతని ననుసరించగలడు''. 


యుధిస్టీరుడిట్లునెను. ''వారి గురించి మరికొంత విపులముగా చెప్పవలెను. వారిద్దరి గాధ నాలో 
కుతూహలము రేకెత్తించుచున్నది''.. 


నారదుడిట్లు చెప్పెను. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు దితి పుత్రులు. సముద్రము నుండి భూమిని వెలికి 
తీసుకువచ్చునపుడు వరాహావతారము దాల్చిన నారాయణుడు హిరణ్యాక్షుని సంహరించెను. హిరణ్యాక్షుడు 
నారాయణునితో పోరాడి అతనిచేత నేలగూలెను''. 


79 హిరణ్యకశిపుడు 


నారాయణుడు వరాహ రూపములో తన సోదరుని సంహరించుట చూచిన హిరణ్యకశిపునకు తీవ్రమైన 
కోప విచారములు కలిగెను. అతని కనులు యెగ్రబడెను, వణకుచున్న పెదవులను పళ్ల మధ్య అదిమిపెళ్టైను. 
త్రిశూలమును చేత ధరించి అతడిట్టనెను. “స్నేహితులారా! నా సోదరునకు సంభవించిన. ఘోరమైన మృతి 
మీరందరూ యెణుగుదురు. మనకు బద్దశత్రువైన నారాయణుని చేత అతడు నేలగూలెను. ఇది నేను 
సహించలేను. ఈ (గ్రిశూలమును నారాయణుని హృదయములో (గుచ్చి, ఆ రక్తముతో చనిపోయిన నా 
సోదరునికి శాంతిని చేకూర్తును. అప్పుడే నన్ను నిలువునా దహించుచున్న యీ బాధ సమసిపోగలదు. 
నారాయణుడు మరణించగానే, అతని భక్తులు, చెట్టుకు చుట్టుకున్న లతలు చెట్టు సమూలంగా సెరికివేసిన 
పిదప యెండిపోయినట్టు, వారికి వారే మరణించి రాలిపోవుదురు. ఇప్పుడు మీరు నేను చెప్పినట్లు చేయవలెను. 
బ్రాహ్మణ క్షత్రియులతో నిండిన యీ భూమి మీద తపస్సు, యజ్ఞము, ధ్యానము చేయువారందరినీ నాశనము 
చేయండి. ధర్మమునకు నిలయుడైన నారాయణుడు, యెక్కడ యజ్ఞ యాగములు జరుగునో, యెక్కడ 
(బ్రాహ్మణులు చేరి తమ నిత్య విధులను ఆచరించుదురో, యెచ్చట దేవతలు ఉందురో, అక్కడ ఉండునని 
చెప్పుదురు. ఎక్కడెక్కడ బ్రాహ్మణులు, గోవులు, నున్నారో, వైదిక కర్మలు వేద విహితముగా జరుగునో 
అక్కడకు వెళ్ళి వాని నన్నింటినీ నాశనము గావింపుడు. అన్నింటినీ దగ్హము చేయుడు. (ప్రతి ఒక్కరినీ 
చంపివేయుడు. పవిత్ర వృక్షములను పెరికి పారవేయుడు. నారాయణునికి నిలువ నీడ లేకుండ మీరు 
చేయగల్గినదంతా చేయవలెను''. 


150 


సప్తమ స్కంధము 

ప్రభువు ఆజ్ఞానుసారము అసురులు ప్రతి ఒక్కరిని వేధింప దొడగిరి నగరములు, (గ్రామములు, గోశాలలు, 
పూల తోటలు, బుషులు నివసించు ఆశ్రమములు, భూములు, గృహములు, సర్వస్వమూ వారిచే 
ధ్వంసమయ్యెను గునపములు, బల్లెములు మున్నగు పరికరములతో గోపురములను, దేవాలయములను, 
నగర 'ప్రాకారములను, భవనములను కూల్చి నేలమట్టుము చేసిరి. వంతెనలను, రహదారి మార్గములను 
పగులగొట్టిరి నారాయణునకు పవిత్రమైన మామిడి మొదలగు ఫల వృక్షములను వరికి నేల గూల్చిరి 
నారాయణునకు పేద ప్రజలు ప్రీతి పాత్రులగుటచేత, వారి గుడిసెలను తగులబెట్టిరి. 


అసురులచే బాధలు పడుచున్న దేవతలు స్వర్గమును వదలిపెట్టి యీ భూమి మీద మారు వేషములతో 
సంచరించుచుండిరి. హిరణ్యాక్షుని మరణమునకు పరితపించుచున్న బంధువులను హిరణ్యకశిపుడు ఓదార్చు 
చుండెను వారితో అతడిట్టనెను ''ఒక గొప్ప వీరుని మరణమునకు విచారించుట సరియైనది కాదు, 
యుద్దములో మరణమును వీరులు కోరెదరు. పురాతన కర్మ ఫలితముగా యిద్దరు జన్మనెత్తిరి వారి కర్మ 
ననుసరించి యీ జన్మలో వారికి యెడబాటు సంభవించినది కలియుట, కొంతకాలము కలిసి జీవించుట 
ఒక ఉత్సవములో కలుసుకొనుట వంటిది. మరణించని వాని ఎరని చెప్పగలను 
ఆత్మ నిత్యము, శుద్దము, అనశ్వరము ఇది శరీరములో నివసించునప్పుటికీ, దానికి భిన్నమైనది, శరీరమును 
ధరించు ఆత్మ మానవ గుణములు కలిగియుండును శరీరము మరణించగానే ఆ వ్యక్తి మరణించినట్టు 
భావించెదరు. కాని అది సరికాదు సుఖసంతోషములు, యితర ద్వంద్వానుభూతులు రక్త మాంసములతో 
నిండిన యీ శరీరమునకు సంబంధించినవి కాని, ఆత్మకు సంబంధించినవి కావు నదీ తీరమున నున్న చెట్టు 
నీడను నది జలములో మీరు కాంచ లేదా? నదిలో నీరు కదులుచున్నపుడు, చెట్లు నీడ కదలుచున్నట్టు 
గోచరించును కాని చెట్టు, వాని నీడలు స్ట్రీరమైనవి వానికి కదలిక లేదు గిరగిర తిరిగే మానవునకు 
ప్రపంచమంతయూ తిరుగుచున్నట్లు కన్చించును కాని అట్టు జరుగుట లేదు అదే నిధముగా, యీ శరీరము 
కప్పియున్న ఆత్మ మానవులకు కలుగు భావోద్వేగములను అనుభవించుచున్నదని తలచెదము కాని అది 
సత్యము కాదు స్వేచ్చగా నున్న ఆత్మ, శరీరమందు కట్టుపడిన ఆత్మ వేర్వేరుగా గోచరించును కట్టుపడిన 
ఆత్మ శరీరముతో కూడి యుండుటచేత, మానవులకు కలిగే సామాన్య అనుభవములు - విడిపోవుట, 
కలియుట, జన్మించుట, మరణించుట, మనస్తాపము, దుఃఖము, మున్నగునవి - ఆత్మ అనుభవించుచున్నట్టు 
భావించెదము కాని బుద్ది నుపయోగించి తెలుసుకొనినచో అట్టు గాదని స్పష్టమగును. శరీరమునకు భిన్నముగా 
నున్న ఆత్మకు మానవుని భావములతో గాని, అనుభవములతోగాని సంబంధము లేదు మీ విచారమును 
వదలిపెట్టి మనము చేయు కార్యము గురించి యోచింపుడు నా సోదరుని మరణమునకు (ప్రతీకారముగా 
నారాయణుని నాశనము చేయు మార్గములను కనుగొనెదను'' 


80 హిరణ్యకశిపునకు వరప్రసాదము 


హిరణ్యకశిపునకొక కోరిక యుండెను. అతడు అజేయుడుగను, మరణము లేకుండగను ఉండవలెనని 
తలచెను ఈ ముల్లోకములకు ఏకైక (ప్రభువుగా నుండవలెనని అతని కోరిక తన కోరిక నెరవేరుటకు తపస్సు 
చేయ నిశ్చయించుకొనెను తీవ్రముగా తపస్సు ౧) చేసి, తపళ్ళ్శక్తిచేత (బ్రహ్మదేవుని మెప్పించి అతనిచే వరములను 
పొందవచ్చునని భావించెను మందర పర్వతమునకేగి, అనేక సంవత్సరములు ఏకాగ్రతతో తీవ్రముగా తపస్సు 


151 


శ్రీమద్భాగవతము 


చేసెను అతడు తీవ్రమైన తపన్సు చేయుచున్నపుడు, దేవతలు మారువేషములు తీసివేసి తిరిగి స్వర్గము 
చేరుకొనిరి రోజులు గడిచిన కొలది హిరణ్యకశిపుని తపస్సు తీవ్రత హెచ్చెను ఆ తీవ్రత వలన అతడు 
మిట్ట మధ్యాహ్నపు సూర్యుని వలె ప్రకాశించు చుండెను. అతని శిరస్సున గల (ప్రతి జట ముడి అగ్ని వెళ్ళగక్కు 
చువ్నట్టుండెను లోకమంతయు తపస్సు తీవ్రతకు వేడెక్కి భస్మమగునాయని అనిపించెను. సముద్రములు, 
వదులు అల్లికల్లోలముగా నుండెను. భూమి కంపించెను పర్వతముల నుండి మంటలు వెడలుచుండెను. 


నక్షత్రములు రాలుచుండెను, దిక్కులు మండిపోవుచుండెను హిరణ్యకశిపుని తపస్సు అంత తీవ్రముగా 
మండెమ 


ఎప్పటి వలెనే దేవతలు బ్రహ్మ కడకు వెళ్ళి యిట్లనిరి ''దేవా! మీరు మీ భక్తుని వద్దకు వెళ్ళగోరెదము. 
అతని కోరికలు తీర్చు సమయము యేతెంచినది. అతని తీవ్ర తపస్సుచేత జనించిన వేడిని మేము 
భరించలేకున్నాము అతని కోరికలు మీకు తెలియనివి కావు. అయినప్పటికీ మీకొక హెచ్చరికను చేయదలచి 
తిమి. హిరణ్యకశిపుడు, ' తపశ్శక్తి చేత బ్రహ్మ ఒకప్పుడు యీ లోకమును, దేవతిలందరి నివాసములకన్న 
అత్యుత్తమమైన సత్యలోకమును తన నివాసము కొరకు సృష్టించెను నేను తీవ్ర ప్రయత్నము చేసినచో, నేను 
కూడ (బ్రహ్మను కాగలను అప్పుడు నేను సత్య లోకమును నా నివాసముగా చేసుకొనగిలను. అప్పుడు నేనొక 
మాతన ప్రపంచమును సృష్టించి న్యాయ చట్టము లన్నిటినీ మార్చివేయుదును ఇంత కాలముగా వాడుకలో 
ఉన్న న్యాయములన్నింటినీ మార్చివేయుదును, వేయేల వాటివి సంపూర్ణముగా నిర్మూలించెదను, ఇంతవరకు 
యేది పాపమవి పరిగణించుచున్నారో UNE అసురులందరూ దేవతలగుదురు నేను (బ్రహ్మ 
నైవపుడు దేవ . అని పలికి యున్నాడట అందుకొరకే హిరణ్యకశిపుడు యింత 


తీన్రముగా తపస్సు చేయుచున్నాడు దేవా! మీరు అతని వద్దకు వెళ్ళి వరము లిచ్చునపుడు యీ విషయములు 
జ్ఞప్రియందుంచుకొవవలెను'' 


[బ్రహ్మ వారి మాటలు విని, హిరణ్యకశిపుడు తపస్సు చేయుచున్న గుహకు వెళ్ళెను మొదట హిరణ్యకశిపుని 
చూడలేకపోయెను అతని చుట్టూ చెట్టు, పుట్టలు పెరిగిపోయెను బ్రహ్మ అతనిని సమీపించి యిట్లనెను 
“కుమారా! వీ తీవ్ర తపస్సుకు మెచ్చితిని. ఇంతకు ముందెవ్వరూ యింతటి భక్తితో, యేకాగ్రతతో తపస్సు 


ఆచరించి యుండలేదు, నాకు చాల సంతోషముగా నున్నది నీకు కావలసినది నన్ను అడుగుము. దానివి 
వీకు ప్రసాదించెదమ'” 


హిరణ్యకశిపుని భక్తికి బ్రహ్మ ఆనందముతో తన్మయత్వము చెందెను. ఆ తన్మయత్వములో దేవతలు 
చేసిన హెచ్చరికలను మరచిపోయెను హిరణ్యకశిపుడు బ్రహ్మ పాదములకు ప్రణమిల్లగా తన కమండలములో 
జలము చేతిలోనికి తీసుకుని అతని శిరస్సుపై జల్లైను వెంటనే రాషస రాజు, అలక్ష్యము చేత పోగొట్టుకున్న 
పూర్వపు బలముమ, స్వచ్చతను, సౌందర్యమును, తిరిగి పొందెను కరిగించిన బంగారము రె అతడు 
మెరయు చుండెను అతని కండ్లలో అక్రువులు చిమ్మగా, గద్గద స్వరముతో యిట్లనెను బ్రహ్మను 
చూచుటతోనే సంతోషము ముంచుకు వచ్చెను. అతడు బ్రహ్మను పాగడి, యిట్టు పలికెను ''మీరు నాకొక 
వరమును ప్రపాదించవలెను. ఒకే ఒక్క వరము. నాకు అనేక కోరికలు ఉండెను కాని మిమ్ములను చూచిన 
తక్షణమే, నేనడగకుండనే అవి అన్నియు మీరు వాటీని ప్రపాదించినట్టు తెలుసుకున్నాను నేను కోరు ఒకే 
ఒక్క వరము - నాకు అమరత్వము, అవగా మరణము లేకుండ అను గ్రహించవలెను". 


152 


సప్తమ స్కంధము 

బ్రహ్మ యిట్లనెను “కుమారా! అమరుడను కాని నేను, నీకు అమరత్వమును ప్రసాదించలేను కాని, 
వేని వలన మరణము కలుగకుండ నివారించ వచ్చునో వాటిని కోరుకొనుము, నేను వాటిని నీకు 
ప్రసోదించగలను నేను అంతకన్న యేమియు చేయలేను”, 


హిరణ్యకశిపుడీట్లనెను. “అట్టయినచో మీరు సృష్టించిన వేవియూ నా మరణమునకు కారణము కారాదు 
ఏ ఒక్కదాని చేతనూ నేను మరణింపకూడదు. ఆయుధములచేత నేను మరణించరాదు ఇంటి వెలుపల 
గాని లోపలగాని నాకు మరణము సంభవించకూడదు. రాత్రి యందు గాని పగటి యందు గాని నేను 
మరణించరాదు, భూమిపై గాని, ఆకాశమందుగాని నాకు మరణము కలుగరాదు. నాకు మానవుని చేత గాని 
మృగము చేతకాని మరణము కలుగకూడదు (ప్రాణమున్న జీవుల చేత గాని జడ పదార్థముల చేతగాని నేను 
చావ కూడదు. దేవతలు, అసురులు, సర్పములు నన్ను నాశనము గావించుటకు శక్తి లేక యుండవలెను 
ఈ వరమును నాకు |ప్రసాదింపుడు మరియు నేను యీ ప్రపంచమునకు ఏకచ్చత్రాధిపతిగా నుండగలనని 
వాగ్దానము చేయవలెను. అంతేకాక తరగని విశేష సంపదను అను(గ్రహించవలెను''. 


బ్రహ్మ హిరణ్యకశిపునకు వరములను ప్రసాదించి, మందర పర్వతము నుండి అదృశ్యమయ్యెను 


హిరణ్యకశిపుడు దండయాత్రకు బయలుదేరెను. బ్రహ్మ అను[గ్రహించిన వరముల (ప్రకారము, అతడు 
ముట్టోకములను, దిక్పాలకులను జయించెను. ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు అతనికి 
సామంతులైరి స్వర్గమున కేగి ఇంద్ర భవనము నాక్రమించెను ఇంద్రుని సేవకులందరూ యిప్పుడు 
హిరణ్యకశిపునకు సేవ చేయుచుండిరి. ఇంద్రునికి, యితర దేవతలకు చెందవలసిన హవిస్సు హిరణ్యకశిపువకు 
రిభించుచున్నది దున్నకపోయినప్పటికి భూమి పంటను యివ్వవలసి వచ్చెను. సప్త సముద్రములు, వాటిలో 
నిశీప్తముగా నున్న మణులను హిరణ్యకశిపున కిచ్చివేసెను 


అయినప్పటికీ హిరణ్యకశిపునకు సంతోషము లేకుండెను. అతడు నారాయణుని ద్వేషించుచుండెను 
అడవిలో అగ్ని రగులుకున్న ళ్లు యీ ద్వేషము అతని లోలోపల రగులుకొనుచుండెను. ఇట్టు సంవత్సరములు 
గడిచిపోయెను. రాక్షసరాజు అత్యాచారములు భరించలేనంతగా నుండెను. 


ప్రజలు తమ హృదయ కుహరములలో భగవంతుని ప్రార్జించుచుండిరి కాని బయట హిరణ్యకశిపుని 
యెడల భక్తి విధేయతలు ప్రదర్శించుచుండిరి గత్యంతరము లేక దేవతలు నారాయణుని వద్దకు వెళ్ళి 
రాక్షసరాజు అకృత్యముల నుండి విముక్తి కలిగించమని ప్రార్జించిరి. 


భగవంతుడు వారిని సముదాయించి యిట్లనెను. “భయము లేదు. నాకు వదలి పెట్టుడు. మీరు 
అనుభవించుచున్న బాధలు నాకు తెలియును. హిరణ్యకశిపుని క్రూరత్వము మితిమీరి సహింపరానిదిగా 
ఉంటున్నది. అతడొక ఉత్తమ పుత్రునికి తండ్రికాగలడు. పాపాత్ముడైన హిరణ్యకశిపుడు, (పేమ, స్నేహశీలత, 
వాకు ప్రియమైన యితర నద్గుణములతో మూర్తీభవించిన తన పుత్రుని మిక్కిలిగా బాధించునపుడు, నేను 
'ప్రత్యక్షమగుదును. అతనికి బ్రహ్మ అనేక వరములు యిచ్చినప్పటికీ, నేను హిరణ్యకశిపుని నాశనము 
చేయుదును. దేవతలను ద్వేషించువాడు, వేదములను, బ్రాహ్మణులను, గోవులను, బుషులను, ధర్మమును, 
నన్ను అవమానించువాడు, నా చేతిలో నాశన మొందునని మీరు యెజుగరా? అయితే తగిన సమయము 
రావలెను, భయపడవలదు. అతని కుమారుడు హిరణ్యకశిపుని మరణమునకు కారకుడగును. నేను అతనిని 


153 


శ్రీమద్భాగవతము 
వధింతును''. 


నారాయణుని అభయ వచనములకు దేవతలు సంతృప్రిపాంది అక్కడ నుండి నిష్ర్రమించిరి. హిరణ్యకశిపుని 

మరణము త్వరలోనే సంభవించి వారి బాధలు అంతమగునను ఆలోచనలతో, యెట్లో కొంత కాలము యీ 

బాధలు నహించవచ్చునని తలచి, ఆ సమయము కొరకు వేచి చూచుచుండిరి. వారిలో తిరిగి ఆశ చిగురించగా, 
"మంచి రోజులకై యెదురు చూచుచుండిరి. 


$81 ప్రహ్లాదుడు 


నలుగురు పుత్రులకు హిరణ్యకశిపుడు తండ్రి అయ్యెను. వారు : సం(హదుడు, అనుహ్రదుడు, ్రదుడు, 
(ప్రహ్లాదుడు. ఆఖరి వాడైన (ప్రహ్లాదుడు దేవతా గుణములు కలిగి యుండెను. పెద్దల యెడ గౌరవము, 
బ్రాహ్మణుల యందు (ప్రేమను చూపుచుండెను. అతని ప్రవర్తన దోషరహితముగా నుండెను. అతడు 
నియమములను పాంటించుచు సత్యమునే పలుకుచుండెను. ఇంద్రియ నిగ్రహము కలిగియుండెను. అన్ని 
ప్రాణులను (ప్రేమించుచుండెను. మంచి హృదయము కలవాడై యుండెను. బాధలలో. నున్నవారికి స్నేహితు 
డుగా వారికి ఊరట చేకూర్చుచుండెను. జ్ఞానులకు సేవకునివలె సేవ చేయుచుండెను. దుఃఖములో 
నున్నవారిని, తండ్రి పిల్ల వానిని సముదాయించినట్టు, సముదాయించుచుండెను. సమాన వయస్కులతో 
సోదరునివలె మెలగుచుండెను. అతనిలో అహంకారము లేదు, హృదయము వినయముతో నిండియుండెను. 
ఎప్పుడు సమత్వ భావముతో నుండెను. ఒక మాటలో చెప్పవలెనన్న, రాక్షస రాజైన హిరణ్యకశిపునకు తగిన 
పుత్రుడు కాడు. 


అసురులకు గురువైన శుక్రాదార్యునకు ఇద్దరు కుమారులు గలరు. వారు : చండ, అమార్కులు. 
హిరణ్యకశిపుడు, చండామార్కులను ్రవ్లాదునికి అసుర పద్దతి కనుగుణముగా ప్రవర్తనా నియమావళిని 
బోధించుటకు నియమించెను. అప్పుడు (ప్రహ్లాదుని వయస్సు అయిదు సంవత్సరములు. ప్రవ్హాదునితోబాటు 
యితర అసుర బాలురు గూడ యీ గురువుల వద్ద శిష్యులుగా నుండిరి. ప్రహ్లాదుడు వారు చెప్పు పాఠములను, 
గురువులను 'సంతృప్తి పరచుటకు చదువుచుండెను. కాని తన హృదయము వాటి నంగీకరింపకుండెను. 


ఒకరోజు హిరణ్యకశిపుడు పుత్రుడైన ప్రహాదుని తన తొడపై కూర్చుండ బెట్టుకుని యిట్లనెను. “కుమారా! 
కొంత కాలముగా గురువుల వద్ద నీవు పాఠములు నేర్చుచున్నావు. ఈ లోకములో అత్యుత్తమమైనదేదో 
చెప్పుము?'' (ప్రహాదుడిట్టు జవాబిచ్చెను. “తండ్రీ! ప్రజలు దుఃఖములో చిక్కుకుని యుండుట నేను 
గమనించినాను. 'నేను', 'నాది' అనే రెండింటి వలన కలిగే భ్రాంతి యిందుకు కారణమని నేను భావిస్తునా ను. 
ఇట్టే అసత్యమైన (భ్రాంతి వారి బాధకు కారణమగుచున్నది. ఈ తప్పుడు మార్గము నవలంబించుటచేత ఆత్మ 
అధోగతి పాలగుట తధ్యము. నా దృష్టిలో యీ లోకమందు అత్యుత్తమమైనది గృహమును, తనది అనుకున్న 
వాటి నన్నింటినీ విడచి, యెండిపోయిన నూతిన విడిచిపుచ్చినట్లు, అరణ్యమున కేగి, నారాయణుని 
పాదములను ఆశ్రయించుట”. 


154 


సప్తమ స్కంధము 

ఒక క్షణ కాలము హిరణ్యకశిపునకు నోట మాట రాకుండెను. తన అయిదేండ్ల కుమారుని నోటీ నుండి 
యిట్టి మాటలు వచ్చునని అతడెన్నడూ తలంచలేదు అతనికి ఆగ్రహము కలుగబోయెను, కాని కోపము 
నిగ్రహించుకుని నవ్వెను. 


తవలో తానిట్టనుకొనను. “'నా కుమారుడు యింకను పసివాడు. ఇతరులు చెప్పిన దావిని మాత్రమే 
వల్లెవేయును. నారాయణుని (ప్రేమించు వారు పలుకు మాటలనే అతడు చెప్పెను. ఇది వారందరికీ యిష్టమైవ 
వి ఏ భక్తులను తప్పక చూచి యుండవచ్చును. ఈ అర్హము లేని మాటలు పలికి నందుకు 
నా కుమారుని నిందించరాదు"! 


హిరణ్యకశిపుడు గురువులైన చండామార్కులను పిలిచి, వారితో నిట్లు పలికెను ''నారాయణ భక్తులు, 
నారదుని వంటి భక్తులెవరూ నా కుమారుని చేరువకు రాకుండ కనిపెట్టవలెను మీ దృష్టి నుండి తప్పి వెళ్ళకుండ 
చూడవలెను మీ గృహములోనే ఉండి, మీ వద్దనే నేర్చుకొనునట్టు చూడుడు'' భగివదృక్తులు సామాన్య 
పౌరులవలె సంచరించుచూ, వారి ప్రభావమును తన పుత్రునిపై కల్గించు చున్నారని హిరణ్యకశివుడు 
నిశ్చయముగా తలపోసెను గురువుల యింటిలో (ప్రహ్లాదుని ఉంచుట వలన, నారాయణ భక్తుల చేత 
'కలుషీతము' కాకుండ రక్షనొందునని భావించెను. 


గురువుల యింట, (ప్రహ్లాదుడు శుక్రాచార్యుని యిద్దరు పుత్రుల మధ్య నుండెను మృదు వచనములతో 
సరళముగా- వారు యిట్టుడిగిరి ''రాకుమారా! ఇతరుల వలె గాక నీ మనస్సు మరొక విధముగా యేల 
ఉంటున్నది? నీవు యితర అసుర బాలురవలె లేవు. నిజము చెప్పుము. ఈ ఆలోచనలు నీ స్వంతమైనవా, 
లేక యితరు లెవరైనా యా ఆలోచనలు నీలో కల్గించినారా? అట్లయిన, అతడెవరు? భయము లేకుండ చెప్పుము. 
నిన్ను మేము శిక్షించము'! 


'వ్రఫ్లాదుడిట్హు సమాధానమిచ్చెమ “'నాకు యిట్టి ఉత్తమ భావములను ప్రసాదించిన ఆ భగవంతునికి 
నమస్కారము. గురువర్యులారా! నా మాటలను విని వాటిని జాగ్రత్తగా పరిశీలింపుడు మానవులు అజ్ఞానము 
చేత “వేను', 'నాది” అను భేదములతో చింతింతురు. కావి నిజముగా అటువంటిదేదియూ లేదు. నా ఆలోచనలు 
యితరుల ఆలోచనలు వేర్వేరని (భ్రాంతి కలుగుచుండును భగవంతుడు మానవుని అనుగ్రహింప నిశ్చయించు 
కున్నపుడు, అతనిలోని ద్వంద్వ భావములు నిర్మూలమగును ఈ ద్వంద్వ భావములే మానవుని విచక్షణా 
శక్తిని హరించుచున్నవి ఈ ద్వంద్వములే అసత్యమైన దుఃఖ (ప్రపంచములో మానవుని పడవేయుచున్నవి, 
అజ్ఞానులు భగవంతుడు వేరు, మానవుడు వేరని తలచెదరు. గొప్ప వేదాంతులు సైతము అజ్ఞానమను యెడారి 
యిసుకలో తిరుగాడుచున్నారు. ఈ ద్వంద్వముల కతీతుడైన భగవంతుడే నాకిట్టీ ఆలోచనలు కలిగించెను. 
వేరెవరూ కాదు అయస్కాంతము యినుప ముక్కను ఆకర్షించినట్లు, నా మనస్సు, తనకు తానుగా, 
నారాయణుని ఆకర్షణకు లోనైనది. నా ఆలోచనలు నిరంతరము నారాయణుని చుట్టూ తిరుగుచున్నవి 
నారాయణుని నిరంతరమూ తలచు భాగ్యము కలుగుటకు, యింతకు ముందు జన్మలో నేను యేమి 
సుకృతములు గావించిత్తినో నేనెలుగను"' 


గురువులు సహనము కోల్పోయిరి. వారిలో ఒకరిట్టనెను, ''గురువుల యెడ అగారవముగా ప్రవర్తించు 
యీ భాలుని శిక్షించుటకు ఒక కర్రమ తీనుకురండు. ఇతడు మాకు అవమానము అగౌరవము తెచ్చి పెట్టగలడు 
ఇతని చెడు మనస్సు, అగ్ని అరణ్యమును దహించునట్టు, కుటుంబము నంతనూ దగ్లము చేయగలదు 


155 


శ్రీమద్భాగనతము 


శిక్ష ద్వారా మాత్రమే యితడిని సరియైన మార్గమునకు తీసుకు రాగలము. మంచి గంధము చెట్టున్న 
అరణ్యములో యీ బాలుడు వేరొక వృక్షమువలె నున్నాడు. నారాయణుడు గొడ్డరితో యీ అరణ్యమున 
నశింపజేయుటకు, యీ బాలుని గొడ్డలివి పట్టుకునే కర్రగా ఉపయోగించుచున్నాడు''. శిక్షించెదమవి బెదరించి, 
చండామౌర్కులు, |ప్రహ్లాదునకు రాక్షస కుమారునికి బోధింపదగిన వాటిని బోధించుటకు ప్రయత్నించిరి. 


కొంత కాలము గడచెను. |ప్రహ్లాదునిలో శిక్షా భయమును తగినంతగా కలిగించి, వారు బోధించిన దంతయు 
అతడు నేర్చెనని వారు భావించిరి. ఆ బాలుని యిప్పుడు హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళి, తాము 
బోధించినది తెలుపవచ్చునని తలంచిరి. ఒకరోజు వారు ప్రహ్హాదుని హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళిరి. 
ప్రహ్లాదుడు తండ్రీ పాదములకు ప్రణమిల్లి ఆపాద ధూళిని శిరస్సుపై వేసుకొనెను కనుల వెంట ఆనందా(శ్రువులు 
రాలగా, హిరణ్యకళిపుడు కుమారుని తన తొడపై కూర్చుండబెట్టుకొని యిట్లనెను '"'నీ గురువుల వద్ద 
నీవు చాల వేర్చితివి నీవు నేర్చుకున ఎ దానిలో కొంత చెప్పి నాకు ఆహ్లాదము కలిగింపుము'' 


82 ప్రహ్లాదుడు నేర్చిన పాఠములు 


ఢ్రహ్లోదుని నేత్రములు స్ఫూర్తివంతము అయ్యెను. తండ్రివైపు కనులెత్తి చూచి సరళ స్వరముతో నిట్లనెను. 
“తండ్రీ! నాకు సహాయపడే తొమ్మిది ముఖ్య పారములను నేర్చితిని'' 


“అవి యేమిటి నాయనా!'' తండ్రి (పీమతో అడిగెను 


“అవి శ్రవణము, అవగా వినుట; కీర్తనము అనగా గానము చేయుట; స్మరణము అనగా ధ్యానించుట, 
పాదసేవనము అనగా పాదములు సేవించుట; అర్చవము అనగా పాగడుట; వందనము అనగా పూజించుట; 


దాస్యము అనగా సేవేయుటు, సఖ్యము అనగా స్నేహము కలిగియుండుట, ఆత్మ వివేదనము అనగా పూర్తిగా 
శరణాగతుడగుట''. 


“చాలా బాగున్నది, చాలా బాగున్నది” అని హిరణ్యకశిపుడనెను. ''వీటిలో యే ఒక్క విధముచేత నైనను 
వమ్ను సేవించివచో, వేను అమితముగా సంతోషించెదను. నీవు పాఠములను చక్కగా నేర్చితివి''. 


తన సంతృప్తిని వెలిబుచ్చు నేత్రములను గురువులపై ప్రసరించెను గురువులు కూడ సంతోషము, సంతృప్తి 
కలిగి యుండిరి. (పేమ పూరిత నేత్రములతో కుమారుని గాంచి అతవిని మృదువుగా నిమిరెను. 


“తండ్రీ! ఇవి నారాయణుని ఆరాధించు మార్గములు. సర్వత్రా వ్యాపించియున్న నారాయణుని, యీ 
తొమ్మిది మార్గములలో యే మార్గము చేతనైనమ చేరవచ్చును ఈ పాఠమును నేర్వగల్లుట నా అదృష్టము''. అని 
ప్రహోదుడు పలికెను. 


ర్రహ్లోదుడు విశ్శబ్దముగా కూర్చుండెను ఒక క్షణము తండ్రి కూడ మౌనముగా నుండెమ హిరణ్యకశిపుడు 
ఆగ్రహముతో మండిపడి చింత విప్పుల వంటి తన కనులను శుక్రుని కుమారులవైపు (ప్రసరించి యిట్లనెను 


156 


సప్తమ స్కంధము 

“నేను వినుచున్నదేమి? ఈ పాఠమును బోధింపుమనియా నేను మిమ్ములను అడిగినది? మీరు నా కుమారుని 
సర్వనాశనము చేయుచున్నారు. మీరు నా యెడల విశ్వాసము లేనివారని తెలుసుకున్నాను మీరు శత్రుపత్షము 
చేరి, నా కుమారునికి పనికిమాలినవి బోధించుచున్నారు మీచేత నేను మోసపోయినాను'' గురువులు తమ 
నిర్దోషిత్వమును తెల్పి హిరణ్యకళిపునికి నచ్చజెప్పుటకు అనేక విధములుగా ప్రయత్నించిరి, వారిట్లనిరి. ''ఓ 
ప్రభూ! ఇది మేము చెప్పినది కాదు మమ్ములను నమ్మండి ఇవి మేము యీ బాలునికి బోధించలేదు 
మాకు తెలిసినంతవరకు యింకెవరూ కూడ యివి బోధించలేదు అతవికి సహజముగానే అబ్బినవి మీ 
ఆ(గ్రహమును ని([గ్రహించుకొనుడు అతని అవిధేయతను మాకు అంటగట్టవద్దు, మేము నిర్దోషులము''. 


వారి చిత్తశుద్దికి హిరణ్యకశిపుడు కొద్దిగా మెత్తబడి, పుత్రునిలైపు తిరిగి యిట్లనెను “'కుమారా! ఇటుచూడు. 
అర్హము లేని యీ పారమును గురువులు నీకు బోధించలేదని చెప్పుచున్నారు. నన్ను, నిన్ను సర్వనాశనము 
గావించే యీ పారములు నీ కెవరు బోధించిరో చెప్పుము? '' తండ్రి ఆ(గ్రహమునకు చెక్కు చెదరక, (ప్రహ్లాదుడు 
తండ్రివైపు స్తిర దృక్కులను బరపి యిట్లనెను '“భగివంతుని గొప్పదనమును నీవంటి వారు తెలుసుకొనలేరు 
ఊవస్తు ప్రపంచములో నిమగ్నమై, ఇంద్రియానుభవములే సర్వస్వమూ అని తలచి, దానివలన కలిగే ఆనందము 
శ్షణికమని తెలిసి కూడ అట్టి ఆనందము కొరకు పాటుపడువారు గుడ్డి వారిని గుడ్డి వారనుసరించి నట్టుందురు. 
వేదములు నిర్దేశించిన కర్మకాండలను నీవు జరుపుదువు. వాటిని జరుపమని చెప్పువారు కూడ నీ వలెనే 
సత్యము నెజుగని అజ్ఞానులు. ఈ జీవితము యొక్క అంతిమ ధ్యేయము ఇంద్రియ సుఖముల ననుభవించి 
నీచమైన దురాశతో జీవించుకు యని నీవు భావించవచ్చు నీ పరిస్తితి చాల దయనీయమైనది. 


వైరాగ్యము పొందిన మహాపురుషుల పాద ధూళిని నీవు స్వీకరించనంతవరకు, నిత్య సత్యమైన నారాయ 
ణుని పాదముల యందు వీ మనన్సు స్పిరపడలేదు ఈ లోకమును ఛేదించి దానికి దూరమైనవుడే నీ మనస్సును 
భగవంతునిపై లగ్నము చేయగలవు భగవంతునిపై అనురాగము స్వతస్సిద్దముగా కలుగవలెను. గురువుల 
బోధ చేతకాని, సజ్జన సాంగత్యముచేతగాని యిట్టి మనోభావము కలుగదు భౌతిక ప్రపంచముపై వ్యామోహము 
సడలనంతవరకు, నేను నేర్చిన పాఠములను నీవు తెలుసుకొనలేవు '' 


చాలసేపటి వరకు హిరణ్యకశిపునకు మాట రాకుండొను, అతని కోపము తీవ్రమగుటచేత మాటలు పెదవులు 
దాటి వచ్చుట లేదు. కుమారుని తన ఒడిలో నుండి బలముగా త్రోసివేసెను. సేవకులను పిలిచి యిట్లనెను 
“ఈ పాపాత్ముని నా యెదుట నుండి దూరముగా తీసుకుపాండి. అతడిని చంపవలెను తన వారిపై వీనికి 
అభిమానము లేదు. నా యెదుటనే, నాకు బద్దశత్రువు, నా సోదరుని హతమార్చిన నారాయణుని పాగడే 
దైర్యము వీనికున్నది. ఇతదు నారాయణుని కీర్తించి గానము చేయుచున్నాడు. ఆ 'భగవంతుడ'ను వానిపై 
వీవికున్న అపార (పేమ చూచినచో, వీడు నాకు (ప్రబల శత్రువే కాని పుత్రుడు కాడని తోచుచున్నది. అయిదేళ్ళ 
వయసు నందే తన తండ్రిని పరిత్యజించెను. వీనివలన నాకేమియు మంచి జరుగబోదు. ఏ కుమారుడైనను 
యీ విధముగా తన తండ్రి యెడల (ప్రవర్తించినపుడు , భయంకర రోగమును వది లీంచుకున్నట్లు ఆ కుమారుని 
వదిలించుకొనవలెను శరీరములో ఒక భాగము శరీరమునకంతకూ బాధ కలిగించునపుడు, ఆ భాగమును 
తీసివేయుకే సమంజసము అప్పుడే శరీరము రక్ష నొందును. ఇతడు నా పుత్రుడని మీరు భావింతురు. 
కావి ఇతడు నాకు శత్రువు ఇతడు ఒక బుషి హృదయములో పెరిగే కోరికవలె నున్నాడు. దీనిని నాశనము 
చేయకున్నట్టయితే, యిది వసించుచున్న గృహమే నాశనము కాగలదు. సాధ్యమైనంత త్వరలోనే యీ బాలుని 
హతమార్భవలెను'' 


157 


శ్రీమద్భాగవతము 


రాజు హిరణ్యకశిపుని సమక్షములో అతని అనుయాయులు భయంకరమైన త్రిశూలములు, పొడుగైన 
కర్రలతో ఆ బాలుని బాధింప మొదలిడిరి. ప్రహ్లాదుడు నిశ్చలముగా నిలిచి యుండెను అతని మనస్సు 
భగవంతునిపై లగ్నమై యున్నది ఇంతలో ఒక విచిత్రము గోచరించెను ఆ ఆయుధములు బాలునికి యెట్టి 
గాయము కల్లింపక నిరర్దకము అయ్యెను భగవదను[గ్రహము లేని మానవ ప్రయత్నములు విఫలమైనట్టుండెను 
ఈ దృశ్యము చూచి ఆశ్చర్యపడి, హిరణ్యకశిపుడు తన సేవకులు చేయు కార్యమును ఆపివేయమని చెప్పి 
యిట్లనెను ''ఇతర మార్గములను ప్రయోగించి చూచెదము'” 


ఆ బాలుని చంపుటకు అనేక విధములుగా ప్రయత్నించి విఫలుడయ్యెను (ప్రహ్లాదుని నేలపై పరుండబెట్టి 
అతనిని అడవి యేనుగులచే త్రొక్కించెను ఆ యేనుగులు ్రహ్హారుని త్రొక్కివేయగా అతడు మరణించునని 
రాజు తలచెను కాని ప్రహ్లాదుడు చావకుండెను పాములతో నిండిన గోతిలో ప్రహ్లాదుని బడద్రోయించిన 
వాటి కాటునకు బాలుడు మరణించునని భావించెను. కాని బాలుని కేమియు జరుగకుండెను ఎతైన పర్వతము 
నుండి ప్రష్టోదుని క్రిందకు త్రోయించెను కాని ప్రహ్లాదుడు యెట్రి గాయము లేకుండ లేచి వచ్చెను ఒక 

, గొయ్యి త్రవ్వి' అందు ప్రహ్లాదుని త్రోసి ఆ గొయ్యి పూడ్చించెను అయినను ప్రహ్లాదోడు చావలేదు అతనికి 
విషము పెట్టిరి అతని శరీరమునకు నిప్పు అంటించిరి కాని ప్రహ్హాదునకు మరణము కలుగలేదు చిన్న 
వానిని అయిదేళ్ళ కుమారుని చంపలేకపోయినందుకు రాజు దిక్కుతోచని వాడయ్యెను 


గురువులు, ఆలోచనలో మునిగియున్న రాజును సమీపించి, యిట్టనిరి “కొంత కాలము తర్వాత యీ 
బాలుని సరిదిద్దవచ్చును మాతో తీసుకువెళ్ళి తిరిగి ప్రయత్నించెదము ఇతర అసుర బాలురను కూడ 
జేర్చి, వారితో ఆట పాటలందు కుతూహలము కలుగునట్లు (ప్రయత్నించెదము'' 


బాలునిలో మార్చు రాగలదేమోనను ఆశతో రాజు, ప్రవ్లాదువి గురువులతో వారి యింటికి పంపెను 


83 _ ప్రహ్లాదుడు నారాయణు నెటిగిన తీరు 


చండామార్కులు ్రవ్లాదునకు, యీ లోకములో మవస్సును ప్రలోభపరచి, ఆకర్షించు విషయముల గూర్చి 
బోధించిరి. వారు ధర్మార్హ కామముల గూర్చి బోధింపగా, ప్రహ్లాదుని మనస్సు మోక్షము'పై నుండెను. ప్రవ్లోదుని 
శరీరము మాత్రమే గురువుల యింట నుండెను. అతని మనస్సు యెక్కడో దూరముగా నుండెను. 


ఒకసారి గురువులు ప్రహ్లాదుని ఒంటరిగా గృహమున విడచి బయటకు వెడలీరి ఇతర బాలురు 
ఆడుకొనుచుండిరి. తండ్రిచేత విపరీత బాధలకు గురియగుచున్న ప్రహ్లాదుని యందు ఆ బాలురకు అమితమైన 
అభిమానము గురువులు కూడ ప్రహ్లాదునికి అనేక యిబ్బందులు కల్లించుటచేత, ఆ బాలురకు ్రవ్లాదునిపై 
(పేమ మరింతగా పెరిగెను (ప్రహ్లాదుడు తోటి బాలురతో మాట్లూడుచుండెను. ద్వేషము దానివలన 
ఉత్పన్నమయే గుణములచేత వయసు పెరిగిన కొద్ది మనస్సు కలుషితమగును అట్టు కలుషితము కాని 
మనస్సులతో ఆ లేత బాలురు ప్రహ్లాదుని మాటలకు ఆకర్షితులైరి. ఆ బాలురతో ప్రహ్హాదుడిట్టనెను '' మీరందరు 
నేను చెప్పునది వినండి మనకు యీ శరీరము, అద్భుతమైన మవస్సును |ప్రసాదితమైనవి వానిని నిరర్లకము 


158 


సప్తమ స్కంధము 

గావించుట నేరము ఒక ప్రయోజనము కొరకు అవి మనకు లభించినవి మనస్సు భగవంతుని యందు 
లగ్నము చేయవలెను ఈ శరీరమును భగవంతుని పూజించుటకు వినియోగించవలెను. వంశ పారంపర్యముగా 
వచ్చుచున్న అసుర గుణములను విడిచిపెట్టి, సద్దుణములను, అనగా ప్రతి ఒక్కరినీ (ప్రేమించి ద్వేషింపకుం 
డుట, అన్ని జీవులయందు కరుణ కలిగియుండుట, అలవరచుకొనవలెను. అప్పుడు భగవంతుడు సులభముగా 
ప్రసన్నుడగును అతి తేలికగా భగవంతుని మీరు చేరవచ్చును. అతనినే తలవండి అతని కీర్తనలను గానము 
చేయండి మనము సులభముగా భగవంతుని చేరుకొనగలము''. 


“వీకెట్టు తెలియును?” అని ఆ బాలురడిగిరి. ''ఇది సత్యమని నీవుదృఢముగా చెప్పుచున్నావు ఇవి 
నీకెట్లు తెలియునో మాకు వివరించి చెప్పుము!” 


“నారాయణుని భక్తుడైన నారద మహర్షి నాకు బోధించెను" అని ప్రహ్హాదుడనెను 


ఆ బాలురకు అయోమయముగా నుండెను వారిట్టునిరి ''పుట్టినది మొగలు మన మందరము కలిసి 
తీరుగుచున్నాము ఈ గురువులను తప్పు యితర గురువుల నెరుగము నీవు నారదుని యెప్పుడు కలుసుకొని 
యిన్ని విషయములు నేర్చితివి? ' 


ప్రహ్లాదుడు నవ్వుచు యిట్లనెను “'చాల కాలము క్రిందట నా తండ్రి మందర పర్వతమున తపస్సు చేయుట 
కేగినపుడు, ఆ పర్వతమందు నా తండ్రి మరణించునని భావించి, దేవతలు దండెత్తి వచ్చి అసురులతో యీ 
రాజ్యమందు యుద్దము చేసిరి వారి ధాటికి తట్టుకొనలేక అసురులు చెల్లాచెదురుగా పారిపోయిరి. దేవతలు 
నా తండ్రి నివసించు భవనము (ప్రవేశించి దానివి కొల్లగొట్టిరి ఇంద్రుడు నా తల్లిని పట్టుకునెను ఆమెయేడ్చుచు 
బ్రతిమాలుకొనగా, ఇంద్రుడు ఆమె మాటలను లత్యపెట్టుకుండెను. ఇంతలో అనుకొనకుండ నారదుడక్కడకు 
వచ్చి ఇంద్రుని చూచి యిట్లనెను, "ఇంద్రా! ఈమెను చెరబెట్టుట నీవంటి వానికి తగనిది ఇదియా దేవతలు 
పాటించు ధర్మము? సిగ్గు సిగ్గు ఆమెను తక్షణమే వదిలిపెట్టుము'' 


ఇంద్రుడిట్లనెను ''నారద మునీంద్రా! నీకు యిది అర్షము కారు. చెడు తలంపుతో నేనామెను చెరబట్టులేదు 
ఆమె గర్భములో ఒక అసురుడు పెరుగుచున్నాడు ఆ శిశువు యిప్పుడే అగ్నివలె ప్రకాశించుచున్నాడు 
ఆ శిశువు జన్మించు వరకు ఆమెను నా వద్ద ఉంచెదను. శిశువు జన్మించిన తర్వాత, ఆ అసురుడు దేవతలను 
వేధించునుగాన అతడిని నంహరించి, ఆమెను వదలిపెట్టుదును”'. అది విని నారదుడిట్లనెను “'నీవు 
పొరబడుచున్నావు పుట్టబోవు శిశువు మిమ్ములను వేధించడు. దేవతల కష్ట్రములకు ఆ శిశువు కారణము 
కాబోడు పైగా ఆ శిశువు నారాయణుని భక్తుడై, తన తం(డ్రి అకృత్యముల నుంచి దేవతలకు విముక్తి కలిగించి 
ఆనందము చేకూర్చును”! 


“ఇంద్రుడు నారద మహర్షి మాటలను విశ్వసించెను నా తల్లిని వదలిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయెను 
నా తల్లిని నారదుడు తన ఆశ్రమమునకు తీసుకు వెళ్ళెను ఆమెను సముదాయించి యిట్లనెను “నీ శిశువు 
జన్మించు వరకు నా ఆశ్రమములో ఉండవచ్చును. నీ భర్త తపస్సు పూర్తిచేసి అప్పటికి తిరిగి వచ్చును 
వీవు యిక్కడ సుఖముగా నుండగలవు'' . నా తల్లి నారదుని ఆశ్రమములో ఉండి అతడికి సేవ చేయుచుండెను. 
నన్ను మనస్సులో బెట్టుకుని, నారదుడు (ప్రతీ దినము నా తల్లికి, సులభముగా భగవంతుని చేరు భక్తియోగమును 
బోధించుచుండెను ఆమెతో జ్ఞానావధులు, నిత్య సత్యము, యీ శరీరములో నున్న ఆత్మ పరమాత్మ లేక 


159 


శ్రీమద్భాగవతము 


పరబ్రహ్మ స్వరూపము అను విషయములు ముచ్చటీంచు చుండెను. ఆమె వాటి నన్నిటినీ వినెను. కొని 
ఆమె మనస్సులో అవి యెక్కువ కాలము నిలువ లేదు కాని, నేను వాటిని విని, మరచిపోలేదు?! 


ప్రవ్లా విన్న విషయములను విపులముగా వివరించెను. ఆ బాలురకు సహజముగా 
భక్తి మార్గము నచ్చెను. ఇంతలో తిరిగి యింటికి వచ్చిన గురువులు ఆ బాలురు ప్రష్టోదునితోబాటు 
సామూహికముగా నారాయణుని కీర్తిచుచూ గానము చేయుట చూచిరి. గురువులు, ఆ బాలురు చేయుచున ్ష్న 
దానిని ఆపివేసి, మామూలుగా పాఠములు బోధించుట ప్రారంభించిరి కాని వారు చెప్పునది ఆ బాలుర 


చెవికెక్కుట లేదని వారు (గ్రహించి విస్మయము చెందిరి ్రవ్హాదుడు ఆ బాలుర నందరనూ తన ధోరణి 
కనుగుణముగా మార్చివేసెను. 


ఏమి చేయుటకు పాలుపోక, గురువులు హిరణ్యకశిపుని వద్దకు వెళ్ళి, తమ యింటి వద్ది జరిగినదింతయోూ 
చెప్పిరి. రాజు క్రోధోర్డీప్తడయ్యెమ పరిస్టితులు మితిమీరివవని నిశ్చయించుకొనెను ఉన చిన్న కుమారుడు 
చేయుచున్న దావివి యిక యే మాత్రమూ క్షమించరాదని తలచెను మొట్టమొదట యేనో అర్హము కాని 
మాటలు ఆడుచున్నాడని తలపోసెను. కాని యిటీవల, పూర్తిగా తెలిసియుండి ఎక 
నియు, తన ఆలోచనా పద్దతిని జీవిత విధానమును విమర్శించే ధైర్యము ప్రదర్శించుచున్నాడని గ్రహించెను 
వాటిని విడిచిపెట్టుమని ప్రహ్లాదుడు తండ్రిని కోరెను ప్రహ్లాదుని చంపించుటకు తవ అనుచరులను నియోగిం 
పగా, వారా కార్యమును సక్రమముగా నిర్వర్తించలేకపోయిరి. విచిత్రములు జరగి ఆ బాలుడు నురక్షితుడుగా 


నుండెవను వార్తలు రాజునకు చేరెను. వధ్యుడు పసి బాలుడగుటచేత, వారు దయతలచి, చంపుటకు మనసాప క 
యూరకుండిరని రాజు భావించెను, 


హిరణ్యకశిపుడు, పుత్రుడైన 'ప్రహ్హాదుని తన చేతులతోనే చంపుటకు నిశ్చయించుకొనెను పుత్రునిపై 
అతనికున్న (ప్రేమ చాల కాలము (క్రిందటనే హరించిపోయెను (ప్రహ్లాదుడు నారాయిణ భక్తుడగుటచేత అతనిపై 
(ప్రేమ అంతరించి ద్వేషము ప్రబలెను కుమారుని చంపుటకు దృఢ నిశ్చయుడై, గట్టిగా యిట్టురచెను ''ఈ 
శ్షణమే నా కుమారుని యిక్కడకు తీసుకుని రండు. వాని మొండితినమును నేను అణచెదను' ' 


84 అంతిను ఘట్టము 


హిరణ్యకశిపుడు పిలువనంపగా (ప్రహ్లాదుడు వచ్చి తండ్రికి ప్రణమిల్లి పాదధూళి శరస్సుపై నుంచుకొని, 
చేతులు జోడించి తండ్రి కెదురుగా నిలుచుండెను. హిరణ్యకశిపుడు కరినముగా పుత్రునితో నిట్లనెను. “' నీవు 
మూర్చుడవు, పరమ మూర్యుడవు. నావంటి గొప్ప మహారాజునకు పుత్రుడవైన నీవు, నాతో తలపడి పోరుటుకు 
ధైర్యము లేని ఆ భగవంతువి మహా గొప్పగా పాగడుచున్నావు. ఇంత కాలము నిన్ను, నీ మొండితనమును 
సహించినాను. కావి నీవు ఒక చీడ పురుగువలె తయారైనావు. వీవు యీ కుటుంబమును సర నాశనము 


చేయగలవు. వమ్ను, నా మాటలను వీవు గౌరవించుటలేదు. నా సహనము హద్దు మీరితివి ఇప్పుడే నిన్ను 
యముని వద్దకు పంపెదమను. సిద్దముగా నుండుము". 


ఆ మాటలు తవ మద్దేశించి కావట్లుగా, ప్రశాంతముగా యెట్టి కలవరము లేక ప్రహ్లాదుడు నిలిచి యుండెను. 


160 


సప్తమ స్కంధము 

ఎట్టి విచారమును లేక శాంతము నిండిన ప్రహ్లాదుని ముఖమును గాంచిన హిరణ్యకశిపునకు అగ్నిలో ఆజ్యము 
పోసినట్టుండెను అతని భయంకర దృక్కులను వినయముగా విలిచియున్న ్రవ్లారునిపై (ప్రసరింపజేసి 
యిట్లనెను “'నీ నంగనాచి వేషములు, దొంగ వినయములు కట్టిపెట్టు నా ప్రబల శత్రువైన నారాయణుని 
ఆరాధించి పాగడుచు నన్ను వేధించుచున్నావు నేను వద్దని చెప్పుచున్నను నీవు యిట్లు చేయుట కెంత 


ధైర్యము? నా రాజ్యములో ఆ నారాయణుని పేరు ఉచ్చరించుటకు నీ కెంత ధైర్యము? నిన్ను చంపుటకు 
విశ్చయించినాను”” 


'ప్రహ్హాదుని నేత్రములు తండ్రి నేత్రములను కలిసినవి. (ప్రహ్లాదుని కనులలో శాంతము ఉట్టిపడగా, 
హిరణ్యకశిపుని కనులు యెర్రనై మందుచున్నవి. ప్రహ్లాదుని కనులలో జాలి, విచారము గూడు కట్టుకొనగా, 
యిట్లనెను ''తండ్రీ! నేను దుష్టుడనవి మీ భావము కాని, నిజముగా నేను దుష్టుడను కాను మీకు సహాయము 
చేయవలెనని మాత్రమే నా కోరిక ఇప్పటేకైనను మించిపోయినది లేదు నా మాట వినినచో మీరు రక్ష 
పడయగలరు నారాయణుడు అత్యుత్తమ దైవము, మహా శక్తిమంతుడు దేవతలందరికన్న గొప్పవాడు, సృష్టికర్త 
యగు (బ్రహ్మ కన్న గొప్పవాడు, అన్ని శక్తుల కంటక శక్తిమంతుడు. ఇంద్రియములకు, మనస్సుకు, బుద్దికి 
చైతన్యమును కలిగించి ప్రకాశింపజేయు వా డతడే. ఈ (ప్రపంచమునకు అతడే సృష్టికర్త, అతడే పోషణకర్త, 
అతడే లయకర్త నీకన్న అతడు గొప్ప శక్తిమంతుడని అంగీకరించుము నారాయణుడు నీకు శత్రువు కాడు 
వీ మనస్సే నీకు శత్రువు అది తప్పు మార్గముల వెంట తీసుకొని వెళ్ళును. నీకు శత్రువైన మనస్సును 
నిగ్రహించి అదుపులో నుంచవలసి యున్నది, నారాయణుని కాదు 


“'అదుపు తప్పి నిగ్రహము లేని మనస్సును మించిన శత్రువు మరొకటి లేదు దయచేసి మవసు నదుపులో 
మంచుకొనుడు, సమబుద్దిని మనసులో పెంచుకొనుడు మీ మనస్సు నుండి రాగద్వేషములను దుష్టగుణము 
లను తొలగింపుడు అదియే భగవంతునికి అత్యంత ప్రీతికరమైనది మీరు పది దిక్కులను జయించితి 
ననుచున్నారు. ఎంత అసత్యము! మీలో యిమిడీయున్న ఆర్గురు భయంకర శత్రువులు - కామ క్రోధ లోభ 
మోహ మద మాత్సర్యములు జయింపలేకుంటిరి ఈ ఆరుగురు శత్రువులను జయించిన వానికి, మనస్సును 
అదుపులో నుంచిన వానికి, ఇంద్రియములను ని(గ్రహించిన వానికి, అందరిలోను ఉన్న ఆత్మ ఒకకేయని 
తెలునుకున్న వానికి, శత్రువు ఉండగలడా? తండ్రీ! మీకు మీరే శత్రువు. మిమ్ము మీరు జయించవలెను"'. 


హిరణ్యకశిపుడు మండిపడెను. (క్రోధముతో నిండిన కనులను కుమారునివైపు త్రిప్పి యిట్లనెను “నీ 
తండ్రికి నీవు ధర్మబోధ చేయునంతటి వాడవైనావు నిజముగా నీ తండ్రిని గురువుగా యెంచి, దేవునివఠె 
గౌరవించవలసినది సరే, ఆ విషయము వదలిపెట్టు, నా కంటె గొప్ప వాడైన 'భగవంతుడు' ఉన్నాడనుచు 
న్నావు. అతడెవరో, యెక్కడనున్నాడో నాకు చెప్పుము"! 


“అతడు నారాయణుడు, తండ్రీ! అతడు నర్వత్ర ఉన్నాడు''. అని ప్రహ్లాదుడు జవాబిచ్చి నిర్భయముగా 
నుండెను. అతని స్వరములోగాని (ప్రవర్తనలోగాని భయము లేకుండెను. (ప్రశాంత దృక్కులతో నిండిన 
మోముతో ఆ బాలుడు నిలిచి యుండెను. హిరణ్యకశిపుడు, తన పుత్రుడు మాట్టాడునవుడు యెట్టి గౌరవమును 
ప్రదర్శించెనో కనిపెట్టను. (ప్రహ్లాదుని మాటలు తండ్రి చెవుల కింపుగా లేకుందుటచే, సంతోషపెట్టుటకు 
బదులు కోపమును ద్విగుణీకృతము చేసెను “సర్వత్రాం'' హిరణ్యకశిపుడడిగెను అతని యెర్రని కనులు 
ఆ సభా ప్రాంగణములోని ఒక స్తంభముపై నిలిచెను ప్రహ్లాదుని వైపు అనహ్యముగా చూసి ''ఈఊ స్తంభమందు 


161 


శ్రీమద్భాగవతము 
ఉన్నాడా?” అనెను. 


ఆ స్తంభమునకు (ప్రహ్లాదుడు ప్రణమిల్లి యిట్లనెను. ''అవును ఉన్నాడు ఈ స్తంభము లోపల నేమ 
చూడగలుగుచున్నాను'' 


హిరణ్యకశిపుడు స్తంభము చుట్టు ఒకసారి, క్రిందకు పైకి ఒకసారి చూచి యేమియు గాంచక, అతడిట్టనెను. 
ఇప్పుడు నిన్ను చంపబోవుచున్నాను. నీవు చెప్పే ఆ నారాయణుడు యీ స్తంభము నుండి వచ్చి, నా చేతుల 
మండి నిన్ను రక్షించునేమో చూచెదమ' '. హిరణ్యకశిపుడు పెద్దగా అరచి, చేతిలో కత్తి తీసుకొని సింహాసనము 
చుండి (క్రిందకు ఉరికెను. బలమైన తవ మోచేతితో ఆ స్తంభమును గుదైను. 


85 నృసింహావతారము 


ఇంతలో భయంకరమైన శబ్దము వినిపించెను. పిడుగు పడిన శబ్దము వలె నుండెను. ఆ శబ్దమునకు యీ 
లోకమంతయు కంపించెమ. కాని హిరణ్యకశిపుడు భయపడలేదు అదే పనిగా ఆ స్తంభము వైపు చూచుచుం 
డెను, అతడట్లు చూచుచుండగనే ఆ స్తంభము రెండుగా చీలి అందు నుండి భగవంతుడావిర్భవించెను. 


భగవంతుడు అతి భయంకరమైన రూపమును ధరించెను. కరిగించిన బంగారము వలె మెరయుచు 
అతడచట నిలుచుండెను బంగారు మచ్చలుగల కనులతో హిణ్యకశిపునివైపు చూచెను సింహము ముఖము 
వందు కళ్ళవలె అవి ప్రకాళశించుచుండెను. గుహ వలె నున్న నోటిలో రక్త వర్షములో నున్న పెద్ద నాలుకను 
ఆడించుచుండెను ఆ నాలుక రక్తములో ముంచిన కత్తివలె నుండెను. ఆ సింహము యెక్కువ జూలుతో 
మండెను. విశాలమైన వక్షముతో సింహము వలె నన్నవి నడుము కలిగి యుండెను నడుము క్రింది భాగము 
మానవ రూపములో నున్నది. చూచిన ప్రతి ఒక్కరు భయముతో వణికిపోయిరి కాని హిరణ్యకశిపుడు 
బెదరక యుండెను అదే పనిగ ఆ వింత ఆకారముమ చూచుచు తనలో తానిట్టనుకొనెను. ''ఏమిది చాలా 
వింతగా కన్పడుచున్నది! ఇది మానవుడు కాదు, జంతువు కొదు'' 


అకస్మాత్తుగా అతని మనస్సు గతములోనికి వెళ్ళెను మందర పర్వత సానువులపై బ్రహ్మ యెదురుగా 
విలచి, బ్రహ్మను అడిగిన పరమును జ్ఞపికి తెచ్చుకొనెమ మరణము లేకుండునట్ల్టు వరమడుగగా, అది తనకు 
సాధ్యము కాదని బ్రహ్మ చెప్పెను అప్పుడు బ్రహ్మ విట్టడిగెను *“నీవు సృష్టించిన దేదియు నా మరణమునకు 
కారణము కారాదు. నీవు సృష్టించిన వస్తువు లేవియు నన్ను చంపకూడదు '' హిరణ్యకశిపుడు వర్తమానములో 


వికి వచ్చెను వింతగా విలచియున్న ఆకారము బ్రహ్మ సృష్టించినది కాదు ఇది అతని మరణమునకు 
కారణమగునా? 


ఈ ఆలోచనను విదిలించుకొని, చేత ఆయుధము ధరించి భగవంతుని వేగముగా సమీపించెను ఒక 
త్నణకాలము వృసింహువి నుండి 'వెలువడుచున్న బ్రహ్మాండమైన వెలుగులో హిరణ్యకశిపుడు కన్ఫించకుండెను 


హిరణ్యకశిపుడు తన గదతో భగవంతుని కొట్టును సర్పమును గరుడుడు పట్టుకున్నట్లు, హిరణ్యకశిపుని 
తవ చేతులతో యెత్తెను. అతని పట్టునుండి తప్పించుకుని తిరిగి తన గదతో హిరణ్యకశిపుడు నృసింహుని 


162 


సప్తమ స్కంధము 
కొట్టును భగివ _ ఎ బాహువులతో హిరణ్యకశిపుని యీడ్చుకొని వెళ్ళి ద్వార బంధము 
వద్ద ఆగెను నృసింహుడు ద్వార బంధముపై కూర్చుని తన ఒడిలో అసుర రాజా నుంచెను 


హిరణ్యకశిపుడు నిస్సహాయముగా చుట్టూ పరికించి చూచెను ఆకాశము నల్లబడుచున్నది. అది పగలూ 
కాదు, రాత్రియూ కాదు తనలో తాను నవ్వుకొని యిక తన జీవితము సమాప్తి కానున్నదని తలచెను 
అది పగలూ రాత్రియు కాని సమయము, ద్వార బంధము నందుండుటచేత యింటి వెలుపలనూ కాదు, 
యింటి లోపలనూ కాదు ఒక మృగము బాహువులలో చిక్కుకొనెను; దానిని మృగమనుటకు వీలుకాదు, 
మానవుడనుటకు వీలుకాదు భగవంతుడు తన ఒడిలో పెట్టుకొనెను అతడడిగిన వరములలో ఒకటి * 
తాను భూమిపైన గాని, ఆకాశమున గాని మరణించ కూడదు. ఒక విచిత్రమైన స్పష్టతతో తన మాటలు 
తిరిగి మంచు బిందువులో పచ్చటి బయలు ప్రతిబింబించినట్లు, తన స్ఫురణకు వచ్చుచున్నవి అయినప్పటికీ 
అతడు భయపడలేదు అతడు పోరాడుటకు ప్రయత్నించెను కాని నృసింహుని డెను 
తన చూపులను కుమారునిపై ప్రసరింపజేసెను ఆ చూపులు “బహుశః నీవు చెప్పినదే సరియైనది' 
అన్నట్టుండెను అతని కంకు బలవంతుడు, శక్తిమంతుడు మరొకడు కలడని మొదటిసారిగా అతనికి 
స్పురించెను 


తన ఒడిలో నున్న హిరణ్యకశిపుని నృసింహుడు తన గోళ్ళతోను పళ్ళతోను చీల్చి, శరీరములోని 
భాగములను బయటకు లాగెను. ఆ దృశ్యము చాల భయంకరముగా నుండెను. హిరణ్యకశిపుని శరీరములోని 
(పేవులను బయటకు లాగి వాటిని మెడలో హారముగా ధరించిన నృసింహుడు భయంకరమైన ఉ[గ్రరూపము 
దాల్చెను 


నృసింహుని (క్రోధమునకు యీ లోకము మిక్కిలి భయకంపితమయ్యెను. సముద్రము అల్లకల్లోలమయ్యెను 
భయముతో భూమి కంపించెను నృసింహుడు వెలుగులన్నిటినీ తనలో లీనము గావించుకొనుటచేత 
ఆకాశము, స్వర్గము శోభను గోల్పోయెను మేఘములు అటు యిటు చెదరిపోగా, (గ్రహములు (గ్రహణము 
పట్టినట్టుండెను. ఊర్ద్వ లోకములో ఉత్సాతము సంభవించునట్లుగా సముద్రము అల్లకల్గోలముగా నుండెను 
దిక్కులను రక్షించుచున్న ఏనుగులు, నృసింహుని అరుపునకు భయపడెను. అతని మహత్తర శక్తికి తాళలేక 
భూమి (బ్రద్దలగునా యన్నట్లుండెను. 


చనిపోయిన హిరణ్యకశిపుని లాగుకొనుచూ వెళ్ళి, నృసింహుడు సింహాసనముపై కూర్చుండెను అతని 
దగ్గరకు వెళ్ళుటకు యెవరికీ ధైర్యము లేకుండెను. అతని ఉగ్ర రూపమునకు భయపడి యెవరికీ - దేవతలుగాని, 
'బ్రహ్మగావి, లక్ష్మీదేవిగాని పలకరించుటకు రైర్యము లేకపోయెను 


దూరముగా నిలబడి బ్రహ్మ నృసింహుని స్తుతించెను. దేవతలు, (బ్రహ్మ, మహాదేవుడు యిట్లునిరి 
“భగవంతుని లీలలు అతి చిత్రములు, ప్రతి సంఘటనకు కారకుడవు నీవు. తొలుత సనకాదులకు ఆ గ్రహమును 
కల్పించినది నీవు. నీ భక్తులైన జయ విజయులు యీ పాప లోకములో జన్మించుటకు కారణము నీవు. 
నేను భ్రాంతిలో హిరణ్యకశిపుడడిగిన వరములన్నీ యొసగునట్టు చేసినది నీవు ఈ అసురుని గృహమందు 
నీ భక్తులలో ఉత్తమోత్తముడు జన్మించెను అదియూ నీ సంకల్ప (ప్రకారమే జరిగెను. తండ్రి కొడుకును 
చంపు ప్రయత్నములు చేయగా, నీ భక్తుని రక్షించుటకు నీవు యీ కార్యమును చేబట్టి యీ దుర్మార్గుని 
నాశనము చేసితివి, నీ చర్యల వెనుక నున్న ప్రయోజనమును యెవరు ఊహించగలరు? సవినయముగా మేము 


163 


శ్రీమద్భాగవతము 
నీకు వమస్కరించుచున్నాము'' 


నృసింహుడు క్రోధము మూర్తీభవించినట్టుండెను, దేవతలు, బ్రహ్మ నారాయణుని కడకు వెళ్ళి, హిరణ్యకళి 
పువి దుర్మార్గము నణచి యీ లోకమును రక్షింపుమవి వేడినపుడు, నారాయణుడిట్లనెను ''అతని కుమారుడు, 
నాకు భక్తుడు అయిన ప్రహ్లాదుని బాధించునపుడు, ఆ బాలుడు శత్రుత్వము, క్రూరత్వము వలన కలుషితము 
కాక, యెప్పుడూ సమబుద్దితో, ప్రశాంతతతో బాధలనన్నిటినీ నా యందు గల భక్తిచేత సహించును. అప్పుడు 
నేమ అవతరించి, యీ హిరణ్యకశిపుని, నీవు వరములను ప్రసాదించినప్పటికీ నాశనము చేయుదును''. 


ఒక సామాన్య మానవుడు తనకు పరమ భక్తుడైన వానిని బాధించుట చేత ఆగ్రహావిష్టుడై. భగవంతుడు 
నృసింహ రూపము దాల్చెమ. హిరణ్యకశిపుని చంపిన చాలసేపటి వరకు నృసింహుని కోపము తగ్గకుండెను. 


అతని భీకర రూపమునకు వెజచి, బ్రహ్మాది దేవతలు నృసింహుని సమీపమునకు వెళ్ళలేకుండిరి. దూరము 
నుండి భగవంతువి స్తుతించుచుండిరి. 


వారు లక్ష్మీదేవిని నమీపించి యిట్లనిరి “అమ్మా! నీ భర్త కోపమును నీవు మాత్రమే శమింపజేయగలవు 
భూమ్యాకాశములు అతని (క్రోధమునకు దద్దరిల్లుచున్నవి అతని జూలు అటునిటు ఆడగా మేఘములు చెల్టా 
చెదరగుచున్నవి అతని అత్యంత ప్రకాశ వైభవముచేత (గ్రహములు [గ్రహణము పట్టినట్టు తమ శోభను 
కోల్పోయినవి. అతని ఉచ్చ్వాస నిశ్శ్వాసముల వలన సముద్రములు అల్లకల్లోలమైనవి. అష్టదిక్కులందు 
ఉన్నటువంటి యేమగులు, తమను మెరుపులు పిడుగులు తాకినట్టు భయముతో వణకుచున్నవి. అందుమూల 
ముగా భూమి కంపించుచున్నది. భగవంతుని వేడి శ్వాసను భరించలేక స్వర్గములు దూరముగా పోవుచున్నవి, 


భూమి కంపించుటచేత పర్వతములు కదలు (ప్రమాదముమ సూచించుచున్నవి భగవంతుడు శమింపకుండి 
వచో, యీలోకము, స్వర్గము అంతమొందగలవు''. 


లక్ష్మీదేవి ఒకపరి తవ భర్త ముఖమును చూచెను. ఆమె ముఖము భయముతో వివర్లము కాగా యిట్లనెను. 


“ఇప్పుడతడు ఉన్న స్థితిలో సమీపించుటకు వాకు ధైర్యము చాలదు. ఇది వరకెన్నడు నేనిట్టు చూడలేదు. 
నాకు చాల భయముగా నున్నది"? 


86 ప్రవ్లాదుడు నృసింహుని స్తుతించుట 


హిరణ్యకశిపుని సింహానము పై ఆసీమడైన నృసింహునికి దూరము మండి వచ్చుచున్న పాగడ్తలు వినిపించు 
చుండెమ. (బ్రహ్మ ్రహ్లాదువి సమీపించి యిట్లనెమ. “కుమారా! పారాయణ భక్తుడవైన నీపై గల (ప్రేమతో 
భగవంతుడు యీ నృసింహ రూపము దాల్చి నీ తండ్రివి వధించెమ. వీవు యిపుడు నృసింహువి శాంతింప 


జేయవలెమ. ఆ(గ్రహావిష్టుడైన నృసింహంని సమీపమువకు మేమెవరమూ వెళ్ళలేము. వీవు మాత్రమే అతని 
ఆ(గ్రహము మండి యీ లోకమును రక్షింపగలవు”. 


ఒక్కమాట అయినమ పలుకక, తన (ప్రేమైక స్వరూపువి గాంచివ ఆనందనముతో కమల మంచి అ(శ్రువులు 
కారుచుండగా, (ప్రహ్లాదుడు నృసింహువి పాదములకు ప్రణమిల్లి తవ ఆనంరాశ్రువులతో ఆతవి పాదములు 
కడిగెము. 'ప్రహ్హాదువి జూచి, నృసింహుడు దయావూరితమైవ తన దృక్కులమ ఆ అమాయక బాలువిపైనిలిపెను. 


164 


సప్తమ స్కంధము 

బాలుని లేవనెత్తి తన చేతిని అతని శిరస్సుపై నుంచెను. భగవంతుని హస్త స్పర్శతో ప్రహ్లాదునికి శరీరమంతయు 
గగుర్చొడిచిన టయ్యెను అతని పాపములన్నియు సమసిపోయి, ఆ త్నణమందు బ్రహ్మమును గురించిన 
సత్యము గోచరించెను తమ్మి మొగ్గవలె ప్రహ్లాదుని చేతులు జోడించి యుండగా, అతని కనుల నుండి అశ్రువులు 
అవిరామముగా వచ్చుచుండెను వృక్షమువలె స్టీరముగా నిలిచి గ్గదస్వరముతో వణకుచు భగవంతుని వైభవము 
కీర్తించుట మొదలిడెను. '' ప్రభూ! బ్రహ్మాది దేవతలకు అందుబాటులో లేవు, సంవత్సరముల తరబడి ధ్యానము 
చేయు బుషులకు మీ దర్శనము లభించుటలేదు; సత్పురుషులకు, జ్ఞానులకు కూడ మీ దర్శనము 
దుర్లభమగుచున్నది వీరందరికీ లభించని మీ దర్శనము, అధమమైన రాత్షసజాతిలో జన్మించిన నాకు కల్గుట 
యెంతటి భాగ్యమో? మీకు నాయందున్న అనంతమైన (ప్రేమచేత నాకు ప్రత్యక్షమైతివి. నేను చాల 
అదృష్టవంతుడను పన్నెండు గుణములు మీకు ప్రీతికరమైనవని కోవిదులందురు ఉత్తమ కుటుంబములో 
జన్మించుట, సంపద, రూపసౌందర్యము, తపస్సు, పాండిత్యము, నేర్పరితనము, వైభవము, కీర్తి బలము, 
ధైర్యము, ప్రయత్నము, బుద్ది వీటన్నింటి కన్న గొప్పదైన అష్టాంగయోగము సూటిగా మీ దగ్గరకు చేర్చువని 
చెప్పుదురు కాని, నాకు, యీ (ప్రపంచమునకు భక్తి, అనగా మీపై (పేమ యుండిన చాలునని విరూపించినావు. 
ఇతరమైనవన్నియు మిమ్ము చేరుటకు (ప్రతిబంధకములని కూడ సృష్టపరచినావు అష్టాంగయోగము భక్తి 
కంశును అల్పమైనదని నా నమ్మకము లేకున్న, కేవలము ఒక గజము మీ ధయ నెట్టు పొందగలిగెను? 


“భగవంతుడు భక్తివలన సంతోషించునని యెరుగుదును అందమైన శరీరము, సౌందర్యవతియైన భార్య, 
మేరు పర్వతమంత సంపద, పూట చమత్కారము  భక్తిలేకున్న వీని వలన యేమి ప్రయోజనము? భక్తి 
తప్ప యింకేదియు మీకు సంతోషము నివ్వలేదు”? 


“ప్రభూ! ఇక్కడచేరిన బ్రహ్మాది దేవతలందరూ పరమభక్తులు వారు మీకు ప్రియులు. అసురులమైన 
మేము నిన్ను పూజించుచున్నప్పటికీ, దేవతల భక్తి యింతకన్న యెన్నోరెట్టు గొప్పది అట్టివారు కూడ 
మిమ్ము చూచి భయపడుచున్నారు ఈ వృసింహావతారములో యీ లోకము నాశీర్వదింపవలసి యున్నది. 
ఈ లోకమందు వైభవమును యినుపడింపజేసి, (ప్రతి ఒక్కరూ సుఖముగా నుండుటకొరకే మీరు యీ 
లోకములో అవతరించినారు. స్వామీ! ఈ ఆ(గ్రహమును విడిచిపెట్టుడు. మీకు క్రోధము తెప్పించిన అసురుడు 
మరణించినాడు. ఇతరుల శ్రేయస్సు కొరకై ప్రసన్నులు కావలెనని కోరుచున్నాను నేను మిమ్ము జూచిగాని, 
మీ (క్రోధమును జూచిగాని, మీ రూపమును జూచిగాని భయపడుటలేదు కాని సంసారమనే సముద్రము 
నాకు భయమును కలీగించుచున్నది. మీ తోనే ఉండగోరు వారికి సంసారము భయంకరమైనది, భరింపరానిది 
వా తండ్రి సేవకులు నా చేతులు కట్టి ప్రవహించు నీటిలో నన్ను పారవేసినట్టు, స్వయంకృతమైన కర్మలచేత 
కట్టుబడి నేను యీ సంసార సముద్రములో పడబోవుచున్నాను. మీ దర్శనమైన వెంటనే కర్మ బంధములవ్నియు 
దగ్దమై, త్వరలోనే మిమ్ము చేరుకొనవలెనని |ప్రార్దించుచున్నాను' '. 


వృసింహుడు కోపము విడనాడి, బాలుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని యిట్లనెను “కుమారా! నీపై 
నాకు మక్కువ యెక్కువ అసురులలో నీవు గొప్పవాడవు, ఉత్తముడవు నీవు కోరు వరములను (్రసౌదించదల 
చుకున్నాను నన్నడుగుము, మానవుల కోర్కెలన్నిటిని తీర్చుటకు నేనున్నాను నీకు యేది ముఖ్యమో 
దావి వడుగుము, నేను తీర్చెదను''. 


165 


శ్రీమద్భాగవతము 


ప్రహ్లాదుడు ప్రాపంచిక వస్తువుల యెడ లాలసుడగుటకు వరముల నొసగెదనని భగవంతుడు చెప్పెను. 
కాని ప్రహ్లాదుడు భగవంతుడిచ్చు వరములపై సుముఖత కనపరచలేదు ముఖముపై హాసము చిందగా 
మధురవచనములతో ఆ బౌలుడిట్టనెనము “ప్రభూ! నన్ను మైమరపించి మోసపుచ్చవద్దు నేను కోరునది 
మీతో ఉండుట. నేను అసురుడను ఇంద్రియానుభవముల నాశించుట అసుర స్వభావము దీనిని గుర్తించి, 
అట్టి ప్రాపంచిక సౌఖ్యములను యేరగా చూపి యీ సంసార సముద్రములో నాకు నేనుగా పడునట్టు 
చేయుచున్నారు (ప్రభూ! నాకు వద్దు. వేను మీ దర్శనము పొందినాను. నేను యెప్పుడూ మిమ్ములను 
ప్రేమించుచున్నానని యెరుగుదురు ఈ ఇంద్రియముల సమూహమూ, అవి అపేక్షించు భోగములు నాకు 
ప్రియము కావు. బహుశః నా భక్తిని పరీశ్షీంచుటకే యీ (ప్రలోభములను కల్పించుచున్నారను కొనుచున్నాను. 
భక్తికి ప్రతిఫలముగా వరమును కోరువారు భక్తులు కాజాలరు, వర్తకులగుదురు ఎట్టి కోరికలు లేని భక్తుడను 


భక్తుల నుండి భక్తిని తప్ప యింకేదియు ఆశింపని మీరు వాకు ప్రభువు అట్టి సందర్భములో కోరికలు కోరుటకు 
వానిని ప్రసాదించుటకు ఆస్కారమెక్కడ? 


“అయినప్పటికీ మీ ఆజ్ఞ నుల్లంఘీరచి అవమానపరచుట నాకిష్టము కాదు. నాకొకవరము ప్రసాదించవలెను 
మీరూపము నా హృదయములో యెల్లపుడూ స్పీరముగా మండవలెను. మీ రూపమున్నచోట ప్రాపంచికమైన 
కోరికలకు తావుండదు. నాయీ హృదయములో మీయందు (ప్రేమ స్పిరముగా నున్నచో, ఇంద్రియములు, 
మనన్సు, శ్వాప, శరీరము, ధర్మము, ధైర్యము, బుద్ది జ్జ నంపద, కీర్తి సత్యము కూడ ఆ ప్రదేశము 
వదలి భక్తినే దగ్దము కాగలవు. భక్తిసుస్తిరముగా నున్నచో వీడును అహంకారము 


వీడినంతనే దానితో చేరియున్న ఇతర గుణము అన్నియూ అదృశ్యమగును హృదయమందు కోరికలను 
విడనాడినవారు భగవంతునివలె సంపన్ను లగుదురు. 


““సవాతన పురుషుడు, పరబ్రహ్మ సింహుడు అయిన నీకు నా నమస్కారము" '. 


వృసింహుడు పూర్తిగా శాంతించిన పిదప, యింతవరకు దూరముగా నున్న అందరూ చేరువకు వచ్చి 
అతనివి కీర్తించిరి లక్ష్మీదేవి వచ్చి నృసింహుని (ప్రక్కనే కూర్చున్న పిదప అతడు లక్ష్మీ- నృసింహుడయ్యెను. 
అతడిట్టనెమ. “కుమారా! ఈ కల్పాంతము వరకు వీవు జీవించెదవు భోగభాగ్యములందు తగుల్కొ-నక, 
నీవు సర్వపౌఖ్యములు యీ లోకములో పొందెదవు. చివరకు యీ కర్మబంధము నుండి విముక్తి పొంది నీవు 
నమ్న చేరెరవు''. ప్రహ్లాదుడు వినయముతో శిరస్సు వంచి యిట్లనెను. '“ ప్రభూ! నా తండ్రిపై అనుగ్రహము 
చూపవలెను. అజ్ఞానముచే మీ నైభవముమ గుర్తించక, జీవితమంతయు మిమ్ములను ద్వేషించెను. అతడు 


నాయెడల ప్రవర్తించిన తీరు మీకు ఆగ్రహము తెప్పించెను. క్షమించరాని భగవద్భక్త నిందన అనే పాపము 
మండి నా తండ్రివి కాపాడి తమింపవలెమ''., 


“అప్టే జరుగుగాక'" అవి వృసింహుడవెను. చిరువవ్వుతో మరల యిట్టు చెప్పెమ “నీవు హిరణ్యువి 
వంశములో జవించుట చేత అతడేకాక, అతవి పూర్వులు యిరువది తరములవరకు పరిశుద్దులైరి. వీ తండ్రి 
పితృలోకము చేరెను. వీవు అతవి అంత్యవిధులమ విర్వహింపుము వీ వారసులందరూ కూడ నాకు 
ద్రీతొప్రాతులగుదురవి తెలుమకొమము''. ఆటు తర్వాత నృసింహుడు బ్రహ్మతో యిట్లనెను. *“ఇకనుండి 


అమరులకు వీవు ఆవాలోచితముగా వరములు (ప్రపాదించుట తగదు. అది పాములకు అమృతము పోసిన 
ట్రుండుమూ”. 


166 


సప్తమ స్కంధము 

తర్వాత నృసింహుడు అదృశ్యమయ్యెను ప్రహ్హాదుడు బ్రహ్మాది దేవతలను గౌరవించిన పిదప, వారందరూ 
తమ తమ గృహములకేగిరి ఇంతకాలముగా వారు అనుభవించిన బాధలు సమసిపోవుటతో వారందరూ 
సంతోషించిరి నారదుడు యుధిిష్టిరునితో చెప్పుచున్న వృత్తాంతము కొనసాగించుచూ యిట్లనెను ''ఆ 
విధముగా దితి పుత్రులు నారాయణునిచే నిహతులైరి, ద్వేషముతో వారు యెల్లపుడూ నారాయణునే 
చింతించుచుండిరి ననకాదుల శాపము చేత విష్ణు ద్వారపాలకులైన జయ విజయులు తిరిగి రావణ 
కుంభకర్షులుగా జన్మించిరి నారాయణుడు రాముడుగా జన్మించి వారిని సంహరించెను. శిశుపాల దంతవ(క్రు 
లుగా వారు మూడవసారి జన్మించిరి, శిశుపాలుడుగా జన్మించిన జయుడు ఇప్పుడే నారాయణుని పాదములు 
చేరెను త్వరలోనే విజయుడు అనుసరించగలడు 


''యుధిష్టిరా! వీరిద్దరి మొదటి జన్మలో (క్రోధము, మదము ప్రధానముగా నుండుట నీవు గుర్తించి 
యుండవచ్చు రెండవసారి రావణుడుగా జన్మించినపుడు, కామము (ప్రధానమైన దుర్రక్షణముగా నుండెను 
ఈ జన్మయందు వారిద్దరిలో మత్సరము యెక్కువగా నుండెను 


“ప్రహ్లాదుని వృత్తాంతమును, భగవంతుడు భక్తుని అనుగ్రహించుటు వినిన వారు తిరిగి యా లోకమున 
జన్మించరు'' అని పలికి నారదుడు ముగించెను 


ఒక కణము యుధిష్ట్థిరుడు మౌనముగా నుండి యిట్లనెను “భగవంతుని (ప్రత్యక్షముగా కాంచగల్షిన ఆ 
అసురబాలుడు ప్రహ్లాదుడు మిక్కిలి అదృష్టవంతుడు'' నారదుడు జాలిగా నవ్వి యిట్లనెను. ''యుధిస్టీరా! 
నీవు అందరికన్నా అదృష్టవంతుడవని గ్రహించలేదా? అది యెట్లో వివరించెదను 


““ ప్రహ్లాదుడు, అతని గురువైన నేను నీ అంతటి అదృష్టవంతులము కాము నీ పూర్వులైన పురూరవుడు, 
వసిష్టుని వంటి మహా గొప్ప బుషులు, సృష్టికర్తయైన బ్రహ్మ కూడా నీ వంటి అదృష్టవంతులుకారు. అనేక 
సంవత్సరములు ఉపనిషత్తులు మొదలైన శాస్త్ర [గ్రంధములు చదివి, (బ్రహ్మము కొరకు అన్వేషించిరి 
ఉపనిషత్రుల సారమైన బ్రహ్మము, యిప్పుడు మానవ రూపములో, నీవు అడుగక పోయినప్పటికీ, వీతోనే 
ఉంటున్నాడు ఉపనిషత్రులన్నింటినీ ఒకచోట చేర్చిన వాని కున్న పవిత్రత, పరిశుద్దత నీ గృహమున గలదు 
పరబ్రహ్మము ప్రహ్లాదుని గృహములో నివసించి యుండలేదు బుషులు అతని గృహమునకేగి బ్రహ్మమును 
దర్శించలేదు. ఇప్పుడు జరుగుతున్నది నీవు యెరుగుదువా? 


“బుషులు వైకుంరములో బ్రహ్మమును అన్వేషించు చున్నారు, నూర్యలోకములో, క్షీరసాగరములో, 
శ్వేతర్వీపములో వెదకుచున్నారు అక్కడెక్కడను గానక, అంతటా వెదకుచున్నారు. అతడు ( బ్రహ్మము) 
మానవ రూపములో దాగి నీ కొరకు అంతటా తిరుగుచున్నాడు. ఇప్పుడు చెప్పుము, యితరులు 
అదృష్టవంతులా? లేక నీవా? కృష్ణుడుగా అవతరించిన పరబ్రహ్మము నీతో కలిసి ఉంటున్నాడు నీ కతడు 
మేనబావ నీవు అతనికి ప్రీతిపాత్రుడవు అతడు నీ శ్రేయోభిలాషి నీ నుండి అతడేమియూ ఆశించుట లేదు 
ఆతడు నీ మేనమామ కుమారుడు. 'అతడు నా ప్రాణము" అని యెంతో (ప్రేమతో నీవు అనేకసార్లు అన్నావు 
ఇదంతయూ సత్యము. ఒకొక్కపుడు నీకు గురువువలె, మరొకపుడు బంధువువలె నీ కొరకు శ్రమించుచు 
న్నాడు ఈ ఇంద్రస్రస్థమును నిర్మించునపుడు, నీ సోదరులతో జరాసంధుని కోటల్లో (ప్రవేశించి అతడు 
హతమారునట్టు చేసి, నీవు రాజసూయాగము చేయునట్లు కృషి చేసిన విషయము జ్ఞప్రిలేదా? కొన్ని 
సమయములలో అతడు నీకు సలహాదారు, మరొక సమయములో బావ, నీ కరకు వయసులో చిన్నవాడగుటచే 


167 


శ్రీమద్భాగవతము 


అతదు నీకు (ప్రణామము చేయు చుండెను. మునులు అంతటా అన్వేషించి, యెక్కడను గానక, యీ భూమికి 
వచ్చిరి వారు మధుర, బృందావనము వెళ్ళిరి. తర్వాత ద్వారకకు వెళ్ళి, చివరకు నీ యింటికి నీతో 
స్తామావ్యమానవునివలె నివసించుచున్న కృష్ణుని వద్దకు వచ్చిరి అతని స్వభావమును ఒకొక్కపుడు బ్రహ్మ 
మహేశ్వరులు కూడ తెలుసుకొనలేరు. బుషులు మౌనముగా భక్తితో సన్యసించి పూజింతురు అయినప్పటికీ 
వారు అతడిని పొందలేకున్నారు. భగవంతుని గూర్చి వారికి తెలుసును. కాని వారు అతడిని చూడలేదు. 


ఆ బ్రహ్మమే యీ కృష్ణుడు. అతడు యీ భూమిపై సంచరించుట యెంతో అదృష్టము నీతో, వీ సోదరులతో 
అతడు నివసించుచుండుట మీ భాగ్యము''. 


168 


అష్టమ స్కంధము 
87 గజేంద్రుని వృత్తాంతము 


త్రికూట మనుకొండ ఒకటి కలదు. పాల సముద్రము చుట్టు ఆవరించి అతి రమణీయముగా నుండుటచే 
ఆ కొండ ప్రాముఖ్యము వహించెను. ఆ కొండపై పెరుగు లతలు వెండి బంగారములవలె తళతళ 
మెరయుచుండెను. ఆ (ప్రకాశము దిక్కులందు 'ప్రసరించగా, నాలుగు దిక్కులు |ప్రకాశించుచుండెను. అది 
నూరు యోజనములు విస్తీర్ణము కలిగి యుండెను. శంఖములు, విలువైన రాళ్ళు అచట నిశేషముగా నుండెను. 
ఎత్తునుంచి చూచువారికి నల్లగా నున్న భూమి, తెల్లని పాల సముద్రము, లతలు, వృక్షములు, పొదలతో 
ఆకుపచ్చగా నున్న కొండ వెండితో పొదిగిన పచ్చ రాయివలె గోచరించుచుండెను. ఆ కొండ చాల అందముగా 
నుండెను. అచట అడవి మృగములు కలవు. పక్షుల గూళ్ళ నుండి వచ్చు మధుర సంగీత ధ్వని, గుహలలో 
నుండి వినవచ్చే పులులు సింహముల అరుపులతో కలిసిపోవుచుండెను. అచ్చట వీచు వాయువు పరిమళ 
పుష్పముల సువాసనతో నిండియుందుటచే దివ్యపురుషులు ఆ ప్రదేశమునకు వచ్చి విహరించుచుండిరి, 
దివ్యపురుషుల కది యొక ఆటస్ట్రలము. సిద్ద చారణ గంధర్వులు తరచు అక్కడకు వచ్చి, అచ్చటి గుహలందు 
లోయలందు సంచారము చేయుచుండిరి. ఆ (ప్రదేశమందలి పెద్దపెద్ద రాళ్ళతో యిమిడియున్న విలువైన 
మణులతో అవి మెరయు చుండెను. 


ఆ కొండపై రుతుమనువనే తోటకలదు. అందు మందార, పారిజాత, పాటల, అశోక, చంపక చూత 
మనే పుష్ప వృక్షములు; మామిడి మొదలగు ఫలవృక్షములు గలవు. పొడవైన దేవదారు, సాలవృవములు 
ఆకాశము నంటుచున్నట్టుండెను. ఆ తోట వరుణునకు చెందినది. ఆ కొండమీద అందమైన సరస్సుకూడ 
కలదు. అది చాల పెద్దది. అందు నీలి, తెలుపు, యెర్రని పద్మములు తేలుచుండెను. వాటియందున్న 
మకరందమును (గ్రోలుటకు, ఆ పద్మముల చుట్టూ చేరిన తుమ్మెదలు చేయు యిమ్మను శబ్దము అన్ని 
వేళలందు వినిపించుచుండెను. నిర్మలముగా ఉన్న ఆ సరస్సులో పైన సంచరించు కొంగలు, హంసలు, 
లోపల నుండే చేపలు, తాబేళ్ళు స్పష్టముగా అగుపించుచుండెను. సరస్సు ఒడ్డు నందు మలై కుంద, జాజి, 
పున్నాగ, కురవక మాధవీలతలు విరబూచి యుండెను. ఆ పుష్పవాసనలమత్తు మైమరపించు చుండెను. 


ఆ కొండ యందు ఒక ఏనుగు తన పరివారముతో నివసించుచుండెను. తన యిష్టము వచ్చినపుడు 
ఆ ఏనుగు సంచరించుచుండెను. సంచరించునపుడు పరివారమంతయు ఆ యేనుగుతో సంచరించుచుండెను. 
వెదురు గడలను, చెరకుగడలలో లేతవానిని పెరికి తినుట వానికి ఆటగా నుండెను. ఆ అడవిలో అవి యిష్టము 
వచ్చినట్టు సంచరించుచుండెను. మదించిన ఆ యేనుగు నిలిచిన చోటునుండి, పులులు, సింహములు, 
అడవిపందులు, యెడ్డులు దూరముగా పారిపోవుచుండెడివి. 


ఒక వేసవికాలమందు ఆ యేనుగు తన సహచరులతో చాల దూరము నడిచి నడిచి అలసిపోయెను. మిక్కిలి 
దప్పికతోనున్న ఆ యేనుగు దూరమునుండి సరస్సు నుండి వచ్చు సువాసనలను ఆఘ్రాణించి, ఆ సరస్సు 
దిక్కుగా వేగముగా చనెను. వెంటనే తన పరివారము కూడ సరస్సును చేరి అందు ప్రవేశించెను. ఆ 


శ్రీమద్భాగవతము 


సరస్సునందు స్నానము చేయగా అవి యెంతో హాయి ననుభవించి, మధురమైన సరోవర జలము త్రాగి 
దప్పికను తీర్చుకొనెను దప్పిక తీరిన తర్వాత వాటికి సరస్సు నుండి బయటకు రావలెవనిపించలేదు. చాలసేపు 
స్వచ్చమైన సరోవరములో ఆడి ఆడి, తదుపరి దానిని బురదగా చేసెను గజరాజము తన తొండముతో 
సరస్సులో నీటిని చిన్నయేనుగులపై, ఆడ యేనుగుల వీపులపై జల్లుచుండెను సంసారసుఖములలో మునిగిన 
మానవుడు కాల (ప్రవాహమును గుర్తించని విధముగా ఆ గజరాజు కాలము గతించుట గుర్తింపకుండెను, ఆ 
సరస్సు అడుగున దాగియున్న ప్రమాదములను మరచి, సంసారి సంసారబందములో చిక్కుకొని పోయినట్లు, 
సరన్వునందు యితర యేనుగులతో ఆడుచూ ఉల్టాసముగా గడపుచుండెను 


విధి (పేరణచే ఆ సరస్సునందే చాలకాలముగా నివసించుచున్న ఒక మొసలి, గజము కాలును తన బలమైన 
కోరలతో పట్టుకొనెను హఠాత్తుగా కలిగిన యీ బాధకు ఏనుగు తన శరీరము నంతనూ విదల్భి, మొసలి 
పట్టునుండి తప్పించుకొనుటకు ప్రయతి ్నంచెను కాని సాధ్యము కాకపోయెను ఎంతగా ప్రయత్నించినప్పటికి 
మొసలి పట్టునుండి తప్పించుకొనుట అసాధ్యమయ్యెను మిగిలిన యేనుగులు సహాయపడుటకు ప్రయత్నించి 
విఫలమైనవి ఆ ఏనుగు బలమైన దైనప్పటికీ మకరము పట్టు అంతకన్న బలముగా నుండుటచే, ఆ పట్టునుండి 
విడిపించుకొనలేకుండెను కరిమకరుల మధ్య పోరు కొన్ని సంవత్సరములు సాగినది అడవిలో చక్రవర్తివలె 
సంచరించు గజరాజునకు నరస్సు అనే సామ్రాజ్యానికి రాజుగా ఉంటూన్న మొసలికి మధ్య జరుగుచున్న 
తీవ్రపోరాటము దేవతలకు కూడ ఆశ్చర్యము కలిగించెను క్రమక్రమముగా ఏనుగు బలము హరించి 
పోవుచుండెను. మొసలి పట్టు మరింత బలపడుచుండెను తన బలము సన ్న గిల్లుటచే ఓడిపోవుట తధ్యమని, 
త్వరలోనే ప్రాణములు పోవునని ఆ యేనుగు (గ్రహించెను ఆ క్షణములో ఏ వగాహన 
చేసుకొనెను బాగా ఆలోచించిన పిదప తనలో తానిట్లనుకొనెను “నేను యిప్పుడు పెద్ద యిక్కట్లులో 
పడినాను నామీడ ఆధారపడిన యీ యితర యేనుగులు యీ శిష్ట పరిస్థితి నుండి నన్ను తప్పించలేవు 
నాకు వాటిల్లిన యీ విపత్కర పరిస్తితిని తప్పించి, యెవ్వరూ సహాయము చేయలేరు కాని, యింకను ఒక 
ఆశ మిగిలియున్నది బ్రహ్మాది దేవతలకు సైతము ఆశ్రయుడైన ఆ భగవంతుని శరణు జొచె (దను అతడు 
నన్ను యీ భయంకరమైన మొసలి బారి మండి తప్పక రక్షించగలడు. భగవంతుడు నాకు అండగా నున్నచో, 
మృత్యువు అతనికి భయపడి నన్ను వదలి పారిపోవును భగవంతుని ప్రార్హించెదను”? 


తన మనస్సును ఆలోచనలను కూడగట్టుకుని, వాటిని నారాయణునిపై విలిపి యిట్లు స్తుతించి గానము 
చేపెను. “దేవతలకు (ప్రభువైన మహాప్రభూ! నీకు నా నమస్కారము. వీవు సనాతన పురుషుడవు, యీ (ప్రకృతిని 
సృష్టించిన పురుషుడవు మానవుల మేధను సను వికసింపజేసి ప్రకాశము నిచు వాడవు నీవు ఈ లోకమంతయు 
నీవలన యేర్చడినది నీవు లేక యీలోకము లేదు, వీ నుండి ఆవిర్భవించినది యాలోకము. దీనిని సృష్టించిన 
నీవు, తిరిగి నీలో లయము చేసుకొందువు అని ్న వెలుగులకు మూలము నీవు 


“'ప్రశయానంతరము వీవు తమస్సు, అనగా చీకటి సముద్రము అంచున విలబడి, తిరిగి సృష్టిని ప్రారంభించి 
దావికి క్రొత్తగా జీవము కల్పించుచున్నావు ఈ విధముగా అనంతమైన కాలచక్రము కొనసాగుచున్నది. ఈ 
లోకములన్నింటికీ మూలకారణము నీవు. నీ దర్శనముకొరకు మహర్షులు వేలకొలది సంవత్సరములు 
ధ్యావములో నిమగ్నులై యుందురు. నీకు జనన మరణములు లేవు నీకు రూపనామములు, గుణములు 
లేవు. అయినప్పటికీ, నీ మాయచేత, నీకు, రూపనామములు సృష్టించి వావికి కొన్ని గుణములు ఆరోపించుచు 
న్నారు లోకకళ్యాణము కొరకు వీవు రూపము ధరించుట చూచినవారు వీ నిరాకార తత్త్వమును విస్మరింతురు. 


170 


అష్టమ స్కంధము 


నీవు ఇంద్రియములకు, మనస్సుకు, భావోర్వేగములకు, బుద్దికి అతీతుడవు. నీవు సామాన్యుల అవగాహనకు 
అతీతుడవైనప్పటికీ, కొందరు మహాపురుషులు నిన్ను (గ్రహించి నీలో ఐక్యము కాగల్లిరి, 


“ఇంద్రియముల కార్యకలాపములకు, వాని వాని (ప్రత్యేక చర్యలను కాంచు నీవు (ద్రష్టవు. ప్రతి ఒక్కదానికీ 
వీవు కారకుడవు. కాని, వీకు యేదీ కారణము కాదు. ఏలననగా నీవు సనాతనుడవు, నిత్యుడవు, అనాదివి, 
నీకు పరిమితులు లేవు, అనంతుడవు. 


“నీవు గుణాతీతుడవు, అవి నిన్ను అంటవు. కాని గుణదోషములచేత మాయకు వశమైనవారు నీ 
సత్యస్వరూపము నెరుగజాలరు. సూర్యునినుండి అగ్నినుండి వెలువడే (ప్రకాశము కొంతసేపు ఉండి తిరిగి 
యెచ్చటి నుండీ వచ్చెనో, దానియందు అదృశ్యమగును, అదే విధముగా నీ వైభవము నీ నుండియే 
వెలువడుచున్నది. ఈ గుణములు, మనస్సు, బుద్ది, ఇంద్రియములు, శరీరము - యివన్నియు నీ నుండి 
జనించి, తిరిగి నీలో లయమగుచున్నవి. వానికి (ప్రత్యేకమైన ఉనికిలేదు. నీవు గుణాతీతుడుగా ప్రసిద్ది 
గొంచినప్పటికీ, నావంటి అభాగ్యజీవులయెడ నీవు కరుణామూర్తివని అందరును యెరుగుదురు. నీకు పూర్తిగా 
శరణాగతులైన వారు నిశ్చయముగా అవిద్య నుండి వెలువడి, నిత్యసత్యమైన నీ దర్శనము పొందగలరు. 


“నాయీ జన్మ లోపలనూ వెలుపలనూ అవిద్యతో నిండియున్నది. ఈ గజాకారము వలనను మనస్సు 
వలనను నా కెట్టి ప్రయోజనమును లేదు. నాకు జీవించవలెనను కోరిక లేదు. కాలముచే నాశనము పొందని 
మోక్షమును కోరెదను. పుణ్యకార్యములకు (ప్రతిఫలముగా కొంతకాలము స్వర్గములో నుండవచ్చును. ఆ 
పుణ్యము హరించిపోయి నంతనే తిరిగి యీ పాప ప్రపంచమున పడవలెను. దీనికి భిన్నమైన మోక్షమును 
కోరుచున్నాను. నా అవిద్య అణగిపోవలెనని నా ఆకాంక్ష నేను ముముక్షువును. నీవు లోకకారకుడవు, 
సర్వవ్యాపివి. నీవు సృష్టించిన వానికి భిన్నముగా ఉంటూ, అంతిమ సత్యమువై యున్న నీకు నా ప్రణామములు. 
జ్ఞానాగ్నిచేత కర్మబంధములను దగ్దము గావించుకొనిన యోగులు తమ హృదయములో నిన్ను దర్శించెదరు. 
“నేను, 'నాది' అనుభావములతో వివేకశక్తిని కోల్పోయిన నావంటి మూర్చులు నీ గొప్పదనమును గుర్తించలేరు. 
నీవు అనంతశక్తి స్వరూపుడవు, నీవు నిత్యసత్యము, నీవు ఆత్మజ్యోతివి. నీకివే నా జోహారులు". 


బ్రహ్మాది దేవతలందరూ గజేంద్రము పలికిన పలుకులను వినుచుండిరి. ఆ గజేం(ద్రము ఆదిపురుషుని 
స్తుతించుటచేత, అవి యేవియు తమలో యే ఒక్కరికీ వర్తించవని (గ్రహించిరి. గజేంద్రము పరిస్థితికి 
నారాయణుడు చలించి, హరి రూపములో సరస్సు తీరమున గజేంద్రునకు ప్రత్యక్షమయ్యెను. 


గరుడునిపై నారాయణుడు వచ్చి చేరెను. అతని చేతిలో సుదర్శన చక్రము మెరసెను. నారాయణుని 
చూచిన గజేంద్రము, పద్మమును తొండముతోపట్టి తొండమును పైకెత్తి యిట్లనెను. ''ఓ (ప్రభూ! నారాయణా! 
నీకు నా నమస్కారము''. ఆ గజేంద్రము పరిస్తితిని చూచి నారాయణుడు కరుణాభరితుడయ్యెను. అతడు 
తన సుదర్శన చక్రముతో మొసలిని సంహరించి, ఆ గజేం|[ద్రుని సరస్ఫునుండి బయటకు లాగెను. చనిపోయిన 
మొసలి నోరు తెరచుకుని గజేంద్రుని కాలినంటుకొని యుండెను. 


స్వర్గవాసులు యీ దృశ్యమును ఆశ్చర్యముతో గాంచుచుండిరి. వారు నారాయణుని చుట్టూ చేరిరి. 
మొసలితోపోరి అలసిపోయిన గజేంద్రము తొండమునెత్తి అక్లే యుండెను, అమిత(ప్రేమతో శ్రీహరి 
గజేంద్రుడొనగిన పద్మమును న్వీకరించగా, ఆ గజరాజము మిక్కిలి సంతోషించెను. 


171 


శ్రీమద్భాగవతము 


$8 మోక్షము 


వారట్ల్టు చూచుచుండగా చనిపోయిన మొసలి శరీరమునుండి ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యెను. అతడు 
హూహూ అను గంధర్వుడు. అతడు భగవంతుని పాదములకు ప్రణమిల్లి గాంధర్వ పద్దతిలో కీర్తించి గానము 
చేసెను. అతడు యిన్ని సంవత్సరములుగా మొసలి రూపము ధరించి, చివరకు నారాయణుని చేతులలో 
విముక్తిని పొందుటకు కారణము అక్కడ చేరిన వారు తెలుసుకొనిరి. 


చాల సంవత్సరములకు పూర్వము, యీ గంధర్వుడు తన భార్యలతో యిదే సరస్ఫునందు స్నానమాడుచుం 
డెను. అదే సమయములో మహర్షి దేవలుడు సరస్సులో ప్రవేశించెను. జల క్రీడలో మునిగియున్న గంధర్వుడు 
నీటి అడుగునకుపోయి, నీటీలో నిల్చుని ధ్యానము చేయుచున్న దేవలుని కాలీబొటన వ్రేలును లాగెను. 
తాను చేసినది యెంత తీవ్ర అపచారమో ఆ గంధర్వుడు (గ్రహింపకుండెను. దేవలుడు, తన ధ్యానమునకు 
అంతరాయము కల్గుటుచేత మండిపడి, గంధర్వుని ఇట్టు శపించెను. “నీవు యీ జలక్రీడలలో అమితముగా 
ఆనందించుచుండుటచేత, నీవు మొసలివై యీ సరస్సు నందే జీవించెదవు''. తన అపచారమును గుర్తించిన 
గంధర్వుడు శాపమును ఉపసంహరించవలసినదవి |బ్రతిమాలెను. అతని భార్యలు కూడ బుషీ ఆ(గ్రహమును 
ఉపశమింపజేయుటకు ప్రయత్నించిరి. దేవలుడు కొంతవరకు శాంతించి యిట్లనెను. *' నీవు యీ సరస్ఫునందు 
కొంతకాలము జీవించెదవు. గజేంద్రము తన సహచరులతో యీ సరస్సులో ప్రవేశించును. నీవు దాని కాలును 
గట్టిగా పట్టుకుని విడిచిపెట్టక యుండవలెను. ఆ గజేంద్రము భగవంతుని ప్రార్జింపగా, అతడు శ్రీహరి 


రూపములో (ప్రత్యక్షమై, తన సుదర్శన చ[క్రముచే విన్ను వధించి, నీకు మొసలి రూపము నుండి విముక్తి 
కలిగించును. 


గంధర్వుడు భగవంతునికి ప్రదక్షిణము చేసి, భగవత్కిర్తనలను గానము చేయుచూ వెడలిపోయెను. 


పరీక్షిత్తున కిదంతయు అయోమయముగా నుండుట అతని ముఖమున శుకటబ్రహ్మ గుర్తించెను. అతడు 
ప్రశ్నించక మునుపే శుకబ్రహ్మ యిట్లనెను. ''నీ ఆలోచనలను నేను తెలుసుకున్నాను. పరమ యోగులు 
కూడ పలుకలేని పలుకులను, కేవలము ఒక జంతువు యెట్టు పలికెనా యని వీవు ఆశ్చర్యపడుచున్నావు. 


ఆ గజేంద్రమునకు పురుషుని గురించిన సత్యము యెట్టు తెలొసెను అని గదా నీ సందేహము? అది నీకు 
చెప్పెదను. 


“దక్షిణ పాండ్యదేశమును ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడమ రాజు పరిపాలించెను. అతడు ధర్మవర్తనుడు. 
అతడు నారాయణుని భక్తుడు. ఒకప్పుడు ఆ రాజు మలయ పర్వత సానువులలో మౌనముగా భగవంతుని 
ర్యానించుచుండెను. అచ్చట నదిలో స్నానము చేసిన రాజు, ఆలోచనలను, మనస్సును, శ్వాసను నిగ్రహించి, 
భగవంతుని రూపమును ధ్యానించుచూ 'ప్రార్హించునపుడు మౌనవ్రతమును పాటించెను. ఆ పర్వతముపై 
వివసించుచున్న అగస్త్యమహర్షి ఆ ప్రదేశమునకు వచ్చుట తటస్టించెను. అతని శిష్యులు అగస్యమహర్షి చుట్టూ 
చేరిరి. ధ్యావమందు విమగ్నుడైన రాజు బాహ్య (ప్రపంచ జ్ఞానమును కోల్పోవుటచేత, అగస్త్యమహర్షిని గాంచక 
సాంప్రదాయము నమనరించి చేయు గౌరవమర్యాదలను అగస్త్యమహర్షికి చేయకుండెను. బ్రాహ్మణుడైన 
అగస్య్యమహర్షి శిష్యులతో వచ్చి యుండగా రాజు వారి ఉనికిని గమనించకుండెను. 


172 


అష్టమ స్కంధము 

'*రాజు ప్రవర్తన అగస్త్యునకు నహింపరాని దయ్యెను. అతడిట్టునెను. “ధ్యానములో నిలిచియున్న రాజు 
తమస్సు మూర్తీభవించినట్టు ఉన్నాడు. తమస్సుకు సంకేతమైన ఏనుగుగా యీ రాజు జన్మించగలడు'. అట్లు 
శాపమొసగి అగస్త్యమహర్షి శిష్యులతో ఆ 'ప్రదేశమునుండి వెడలిపోయెను. ఇంద్రద్యుమ్ను మహారాజు బుషి 
శాపమునకు ఆ(గ్రహించక, శాంతముగా దావిని స్వీకరించెను అది భగవంతుని ఆజ్ఞగా భావించి, దానిని 
వినయముతో (గ్రహించెను అతడు ఏనుగుగా జన్మించి (త్రికూట పర్వతముపై నున్న అరణ్యములో 
సంచరించుచుండెను అతని జంతు జీవితములో ఒక విశేషము గలదు. ఆతని ఆలోచనలు, మనస్సు 
భగవంతునిపై భక్తితో నిండియుండుటచేత, పూర్వజన్మ స్మృతులు కలిగియుండెను అందుచేత, అతడు 
నష్టసరిస్తితుల నెదుర్కొనినపుడు, భగవంతుని ప్రర్లించెను. సాధారణ జంతువుల కిది సాధ్యము కాదు 


*“ఇంద్రుద్యుమ్నుడు యిపుడు శాపవిముక్తు డగుకేగాక, సంసార బంధము నుండి విముక్తిపాంది మోక్షము 
నందెను. భగవంతుని స్పర్శ కలిగిన వెంటనే అతని గజరూపము పోయెను అతడివుడు నారాయణుని 
సేవకులలో ఒకడయ్యెను అతనికి నారాయణునితో సారూప్యము కలిగెను గరుడునిపై నారాయణుని ప్రక్కనే 
స్థానము పొందిన ఇంద్రద్యుమ్న మహారాజు యీ మానవలోకమును విడిచిపోయెను గరుడుడు ఆకాశముపై 
కెగిరి, త్రికూట పర్వతిముసై రుతుమనువను తోటలోనున్న సరస్సు తీరముననున్న వారందరకూ 
అదృశ్యుడయ్యెను'' 


89 అమృత మధనము 


ఒకప్పుడు దేవదానవుల మధ్య యుద్దము సంభవించెను అసురుల తీవ్రధాటికి దేవతలు నిలువలేకపోయిరి. 
యుద్దములో మరణించిన అనేకమంది దేవతలను పునరుజ్జీవించునట్టు చేయలేకపోయిరి. ఇంద్రవరుణాదులు 
సమావేశమై యీ తీవ్ర పరిస్థితిని అంతమొందించుటకు మార్గముల నన్వేషించగా, వారికేదియు తోచుకుండెను. 
సృష్టికర్తయైన (బ్రహ్మ దగ్గరకు వెళ్ళుటకు వారు నిశ ్రయించుకొనిరి, వారు (బ్రహ్మ దగ్గరకు వెళ్ళగా, 
నారాయణుని వద్దకు వెళ్ళి |ప్రార్లించుట తప్ప యింకొక మార్గము లేదని బ్రహ్మ సూచించెను. నారాయణుడు 
తమ కష్టములు గట్టెక్కుటకు సహాయపడునని బ్రహ్మ చెప్పెను, 


అంతట వారు నారాయణుని వడ్డకేగిరి (బ్రహ్మ నారాయణుని ప్రార్థించి, దేవతలపై దయకలిగి వారి 
కష్టములను తీర్చుమని వేడెను. వారి ప్రార్హనలను వినిన నారాయణుడు (ప్రత్యక్షమైన వారితో యిట్లనెను 
“మీరు కోరుదానిని సాధించగలరు. మొట్టమొదట మీరు అసురులతో సంధి చేసుకొనవలెను మనము తిరిగి 
సన్నద్దులమగుటకు కొంత వ్యవధి కావలెను. మీ ప్రయత్నములు సఫలమగునంతవరకు, అసురులతో సంధియే 
ఉచితమైన రాజనీతి మార్గము. 


“ఒక ఉన్నతాశయమును సాధించుటకు చేయు ప్రయత్నములు, మార్గములు సాధ్యమైనంతవరకు 
శాంతిదాయకముగా నుండవలెను. మీరు మరణము లేకుండ రషనొందుటకు కావలసిన అమృతమును 
పొందవలెను. ఇది నేను మీకు యిచ్చునూచన. ఆ అమృతముతో మరణించిన వారిని తిరిగి పునరుజ్జీవింప 
చేయవచ్చును అమృతము యెట్లు లభింపగలదు? అని మీ తరువాత పశ్న. 


173 


శ్రీమద్భాగవతము 


''మందర పర్వతమును కవ్వముగా, వాసుకి యనే సర్పమును త్రాడుగా నియోగించి పాల సముద్రమును 
మధించవలెను సము(ద్రమును మధించుటకు అసురుల బలమైన బాహువులు అత్యవసరము మీకు మీరు 
దీనిని చేయజాలరు ఈ? సాగర మధనములో నేను కూడా పాత్ర వహించెదను సాగరము నుండి అమృతము 
అభించువరకు మీరు కృషి సలుపవలెను ఆ అమృతము వల్ల పూర్తి లాభమును మీరు మాత్రమే పొందునట్లు, 
అసురులకు లేకుండువట్టు నేను చూచుకొందును కాని మీకు నేనొక హెచ్చరిక చేయదలచుకున్నాను ఏ 
విషయములోను మీరు అసురులకు అడ్డు చెప్పవద్దు వారి సూచనల నన్నిటిని ఆమోదించునట్టు మీరు 
నటించవలెను. మరొక హెచ్చరిక సాగరమును మధించగా మొట్టమొదట లభించునది కాలకూటవిషము 
దానిని చూచి మీరు భయపడవద్దు. అటు తర్వాత అనేక వస్తువులు, లభించగలవు చిట్టదివర అమృతము 
లభించును ఆ వస్తువులను రాక్షసులు కోరెదరని తలంచి, మీరు ముందుగా సం(గ్రహించుటగావి, వాటిని 
కోరుటగాని చేయరాదు మీ ధ్యేయము అమృతమును పొందుట, ఇతరమైనవన్నియు అప్రధానములు మీరు 
వెళ్ళి బలిచక్రవర్తితో సంధి చేసుకొని మీ కార్యమును ప్రారంభింపుడు'' భగవంతుడు అదృశ్యము కాగా, 
బ్రహ్మాది దేవతలు వారి వారి గృహముల కేగిరి 


బలిచక్రవర్తి (ప్రప్టోదుని కుమారుడైన విరోచనుని కుమారుడు ఇంద్రుని నాయకత్వములో దేవతలు 
బలిచక్రవర్తి ప్రాసాదమునకు వెళ్ళిరి చక్రవర్తి సేవకులు, దేవతలను చూచి, వారిపై దాడి జరుపుటకు సిద్దపడిరి 
కాని బలి అచ్చటకు వచ్చి, సేవకులను దుడుకుగా ప్రవర్తించవలదని ఆదేశించెను ఇంద్రుని సకల మర్యాదలతో 
బలిచక్రవర్తి తవ సభకు ఆహ్వానించెను. గౌరవనీయుడైన అతిథిని సంతోషపెట్టుటకు తానేమి చేయవలెనో 
చెప్పుమని బలి అడిగెను. నారాయణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకుని ఇంద్రుడు అతి సరళముగా పలికెను 
ఇంద్రుని వైఖరి మిక్కిలి నేర్చుతోను, మాటలు యెదుటివారిని ఒప్పించునట్టుగను ఉన్నవి సాగరమథనము 
గురించి ఇంద్రుడు బలితో చర్చించెను ఇంద్రుడిట్టనెను. “'ఇంతవరకు మనకు తెలియని విషయ మొకటి 
గలదు మనలో మనము కీచులాడక స్నేహపూర్వకముగా కొంతకాలము సంచరించుదము కనీసము 
సాగరమధన కార్యము పూర్తియగువంత వరకు మనము మిత్రులుగా నుందము. మీరు యీ కార్యములో 
సహకరించగలరని నే నాశిస్తున్నాను. ఈ కార్యము చాల క్లిష్టమైనది కాని దీనివలన కలుగు విశేష ఫలితము 
దృష్ట్యా -యీ కార్యము చేబట్టదగినదని నా అభిప్రాయము” బలిచక్రవర్తి ఆమోదము తెలుపగా, అతని 
సహచరులైన శంబరుడు, అరిష్టనేమి, త్రిపురులు కూడ మెచ్చుకొనిరి వారు తమ మధ్య నున్న శత్రుభ్వమును 
తాత్కాలికముగా విస్మరించుటకు నిశ్చయించుకొనిరి. అందరు కలిసికట్టుగా అమృతమును సాధించుటకు 
(ప్రయత్నింప నిశ్చయించుకొనిరి. 


(ప్రతి ఒక్కరూ ఉత్సాహముతో నుండిరి. అసురులు తమ బలమైన బాహువులతో భూమినుండి మందర 

పర్వతమును పెకలించగా, దేవతలు, అసురులు కలిసి, దానిని సముద్రతీరమునకు తీసుకువెళ్ళిరి. ఆ పర్వతము 
అతి బరువుగా నుండుటచే, మార్గమునందు అది క్రిందజారిపడినది. అనేకమంది దేవతలు, అసురులు దాని 
(క్రిందపడి అణగిపోయిరి. ఈ దారుణ సంఘటన మండి వారు తేరుకొనునంతలో నారాయణుడు వారికి 
ప్రత్యషమయ్యెను ఆ పర్వతము నతడు యెత్తి సముద్రతీరమున చేరవేసెను. ఇంతకు మునుపే దేవతలు 
వాసుకికి నచ్చజెప్పి, సాగరమథనమందు మందరపర్వతమును చుట్టి, త్రాడుగా నుండి అసురులకు సేవజేయవ 
అసినదని కోరిరి. అమృతములో కొంత భాగము వీయగలమని మాట యిచ్చిరి, 


174 


అష్టమ స్కంధము 


90 సాగరనుథనము : కూర్మావతారము 


దేవదానవులు సాగరమును మథించుట (ప్రారంభించిరి. శ్రీమన్నారాయణుడు అక్కడనే యుండెను. అతడు 
వాసుకి తలవైపునకు వెళ్ళి వాసుకి శిరస్సును తన చేతులతో అదిమిపఘ్టైను. దేవతలు నారయణు ననుసరించి, 
వాసుకి శిరస్సుపై చేతులను వైచిరి. ఇది చూచిన అసురులకు ఆగ్రహము వచ్చెను. దేవతలు భగవంతుని 
నాయకత్వమున వాసుకి శిరస్సు పట్టుకొనుటచేత తమ నవమానించినట్టుగా భావించిరి. వాసుకి తోకను 
పట్టుకొనుట వారి గౌరవమునకు భంగకరమని అసురులు భావించిరి. తమను తాము ఉన్నతులుగా భావించిన 
అసురులు యిట్లునిరి. “మేము పవిత్రమైన వేద శాస్త్రములను నేర్చియున్నాము. ఉత్తమ జన్మల నొందిన 
మేము బహు దొడ్డ కార్యములు సలిపి లోక ప్రఖ్యాతి పొందియున్నాము. దేవతలైన మీరు యీ సర్పము 
తలను పట్టుకొని యుండగా, మేము ఆ సర్పము తోకను పట్టుకొనుట మిక్కిలీ అవమానకరము. ఈ మథన 
కార్యములో యిక మేము సహాయపడుటకు నిరాకరించుచున్నాము' '. ~ 


అసురులు అస్టే స్పిరముగా కదలక నిల్చుండిరి. భగవంతుడు వారివైపు మధురహాసముతో వీక్షించి, వారికి 
తలను వదరి పెట్టి తోకను పట్టుకొనుటకు వెళ్ళెను. దేవతలు భగవంతుని ననుసరించిరి, 


'ప్రప్రధమముగా యేర్చడిన అభి ప్రాయభేదము సమసిపోయినంతనే, తడు మాట నెగ్గినందుకు అసురులు 
యెంతగానో సంతోషించిరి. ఆ సంతోషములో అత్యంత ఉత్సాహముతో భగవంతుని నాయకత్వమున నున్న 
దేవతలతో సాగరమును మధింపజొచ్చిరి. 


శక్తిమంతమైన అనేక బాహువులు యీ మథన కార్యమునందు నిమగ్నమై యున్నప్పటికీ, విశేషమైన 
బరువుచేత మందర పర్వతము సముద్రములో కూరుకుపోయెను. అనుకొనని యీ దారుణ సంఘటనకు 
దేవ దానవులలో నిరుత్సాహము కలిగెను. మథన కార్యము ప్రారంభించిసపుడు సిఘ్వేశ్వరుని పూజించక 
ఉపేక్షించుటచేత, యిటువంటిదేదో జరుగగిలదని నారాయణు డూహించెను. నారాయణుడు సముద్రములో 
నీటి అడుగునకు వెళ్ళి ఘనమైన కూర్మ (తాబేలు) రూషము ధరించి, తన వీపుపై మందర పర్వతమును 
మోసెను. మందర పర్వతము తిరిగి పైకి లేచుట చూచి దేవ దానవులు హర్షముతో గంతులు వేయసాగిరి, 
మందర పర్వతము క్రిందికి యెట్టు పోయెనో, తిరిగి అది పైకి యెట్లు లేచెనో అది కొద్దిమంది మాత్రమే 
యెరుగుదురు. నారాయణుడు మందర పర్వత శిఖరమునకు వెళ్ళి తన సహ(స్ర బాహువులతో ఆ పర్వతమును 
స్టిరముగా, తిన్నగా . నుండునట్లు సరిచేసెను. అతడు దేనదానవుల హృదయములలో (ప్రవేశించి వారికి 
ఉత్సాహమును కలిగించెమ. మధథించుచున్న దేవ దానవుల ఉత్సాహమునకు భగవంతుడు కారకుడు; వాసుకి 
సర్ఫములోని అవిద్య, అలసత్వములకు కారకుడు భగవంతుడు. మందర పర్వతముపై నున్నది సహస్ర 
బాహువులు కలిగిన నారాయణుడు, పర్వతము (క్రింద నున్నది ఘనమైన కూర్మము .(నారాయబుని 
అవతారము). అసుర స్వభావము, దైవిక స్వభావము, మందర పర్వతము యొక్క స్పిర స్వభావము --- 
అన్నియు ఆ నారాయణుడే. అతడు ఇచ్చటా, అచ్చటా, అంతటా వ్యాపించి యున్నాడు. 


మథనము సాగుచుండెను. క్రమ(క్రమముగా తీవ్రత హెచ్చుచుండెను. ఇరుప్రక్కల నుండి అతిశక్రినంతము గా 
లాగుటచేత, వాసుకి భరించలేకుండెను. సర్పము నోటి నుండీ అగ్ని, విషవాయువులు చిమ్మెను. తలను 
పట్టుకున్న అసురులకు యిది బాధాకరమయ్యెను. కాని వారు యేమియు చేయలేకపోయిరి. 


175 


శ్రీమద్భాగవతము 


ఆ విషవాయువులు వలన అందరకూ శ్వాస ఆడక యిబ్బంది కలుగుట చూచిన నారాయణునకు జాలీ 
కలిగను అనంత కరుణాసము(ద్రుడైన నారాయణుడు, వాతావరణము చల్లబడువట్టుగా వర్ష మేఘముల 
నాదేశించెను వర్షముపడి, సముద్రము నుండి వీచు శీతల వాయువులు వాతావరణమును చల్లబరచినవి తిరిగి 
మధనము కొనసాగెను 


అమృతిము లభించు సూచన లేవియు కన్సించుటలేదు మధించుచున్న దేవదానవులకు మరింత 
ఉత్సాహము కల్లించుటకు ధగివంతుడు వారితో చేరి మధించుచుండెను నల్లని వర్షమేఘము బంగారు 
పట్టువలువ కప్పుకొన్నట్టుగా అతిడు నిల్చుని యుండెను. నారాయిణుడు వారితో కలిసి మధించునపుడు, 
అతని చెవులకు చేప ఆకారములో నున్న తాటంకములు కనిపించుచూ మరుగవుచూ, మెరుపు తీగవలె 
మెరయుచుండెను అలసటలో తలమీది వెంట్రుకలు ముఖముపై పడునపుడు, వాటిని తిరిగి తల ఆడించి 
వెనుకకు నెట్టు చుండెను. అతిని కంరములో నున్న హారము అటు యిటు ఊగుచుండెను అలసట చేత 
అతని కళ్ళు యెరుపెక్కెను ఈలోకమునకు ఆశ్రయమైవ అతని బాహువులు, మధించుట తిప్పు యింక 
యితర కార్యమేదియూ లేనట్లు క్రిందకూ మీదకూ ఊగుచుండెను అతనిని పకిరించిన వారికి అత్యద్భుత 
ముగా, సము(ద్రితీరమున మరియొక పర్వతము తేజస్సుతో ప్రకాశంచుచున్నట్లు గోచరించెను 


సముద్రిములోని నీరు, మథించుటకు ప్రయోగించిన ఓషధుల రసముతో నిండి, పాలవఠె తెల్లగా నుండెను 


అమృతము లభించు జాడలు కన్పించకుండెను నిరాశ పొందుచున్న దేవడానవుల నుత్సాహపరచుటుకు 
భగవంతుడు మథము కొనసాగించుచుండెను 


మథనము కొనసాగుచుండెమ సముద్రములోని చేపలు, తిమింగిలములు మున్నగునవి నిర్హాక్షిణ్యముగా 
అటు నిటు చెల్టాచెదరై పోవుచుండెను. సాగర మథనము కొనసాగుచునే యుండెను 


91 కాలకూటము 


వారట్లు మధనము గావించుచుండగా, సముద్ర ఉపరితలముపై యేదో పైకగయుచున్నట్లు గోచరించెను. 
వారు దానిని పూర్తిగా గాంతక ముమపే, వారికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యెమ. అది హాలాహల మను 
భయంకర విషము నారాయణు డిదివరకే దేవతలను యా విషయమున హెచ్చరించి యుండెను కాని వారు 
ఊహించివ దానికంకు యీ హాలాహలమను విషము భయంకరముగా నుండెను ఆ విషము అంతటా 
ప్రసరించెమ. ఆ విషము తీవ్రతకు వాతావరణమంతయి కలుషితమయ్యెను ఎవ్వరునూ దాని తీవ్రతను 
భరించలేకుండిరి. వాసుకిని పట్టుకున్న దేవదానవులు, ఆ సర్పమును వదలిపెట్టి అతివేగముతో దూరముగా 
పారిపోయిరి. కాని ఆ విషవాయువులు వారి ననునరించెను. దేవతలు మహాదేవుని పాదములపైబడి అతనిని 
ప్రార్హించి యిట్టనిరి. '*“మహాదేవా! నీవు సర్వ దేవతలకు దైవము లోక రక్షకుడవు ఈ విషము మాకు 


భయభ్రాంతులను కల్గించుచున్నది. మమ్ములను రక్షించవలెను'' తనను వేడుకొనుచున్న దేవతలను జూచి 
మహాదేవుడు కరుణాభరితుడయ్యెను. 


176 


అష్టమ స్కంధము 

తన భార్యవైపు జూచి అతడిట్టునెను “సముద్రము నుండి ఆవిర్భవించిన యీ భయంకర కాలకూట 
విషము బారినుండి రక్షింపమని నన్ను ప్రార్జించుచున్న యీ దేవదానవులను చూడుము నన్ను విశ్వసించిన 
వారిని రక్షించుట నా ప్రధమ కర్తవ్యము కాబట్టి నేను యీ విషమును మ్రింగి, నన్ను ప్రార్షించుచున్న వీరిని 
రక్షించెదను”' లోకమాత చిరునవ్వుతో తన ఆమోదమును తెలిపెను మహాదేవుడు కాలకూట విషమును 
తన చేతిలో తీసుకుని మ్రింగను ఆ విషము మహేదేవుని కంఠములో ప్రవేశించి, అప్పటి నుండి అచ్చటనే 
యుండెను అందుమూలముగా అతని తెల్లని కంరము నీల వర్షము దాళ్ళెను. అయితే నీలవర్షము దాల్చిన 
కంఠము అతిని సౌందర్యము నినుమడింపజేసెను. ఒక నల్లని మణిని కంఠమున ధరించి నట్టుండెను 
సత్పురుషులు బాధలను తాము న్వీకరించి, వారికి బాధా నివృత్తి గావింతురు 
ఈ విధముగా మానవులు భగవంతుని చర్యలను అనుకరించినచో, యీ లోకమును సృష్టించిన ఆదివురుషుడైన 
ఆ నారాయణుడికి యింతికన్న ప్రీతికరమైనది వేరొకటి ఉండదు. 


కాలకూట విషమును (మ్రింగినపుడు, ఒకే ఒక్క చుక్క మహాదేవుని చేతి నుండి జారి నేలపై పడెను 
దానిని సర్సములు, వృశ్చికములు, యితర విషకీటకములు, కొన్ని లతలు (గ్రహించెను ఈ విషమును (గ్రహించిన 
లతలను నిష వృక్షనులుగా పరిగణించుటచే, వానిని తేనెటీగలు, పతులు, జంతువులు పరివారించెను 


92 లక్ష్మీదేవి ఆవిర్భవించుట 


మహాదేవుడు కాలకూట విషమును స్వీకరించిన తర్వాత, దేవదానవులు తిరిగి సాగరమధనము సాగించిరి 
అట్లు చేయుచుండగా కామధేనువను గోవు సముద్రము నుండి ఆవిర్భవించెను వేదశా,స్త్రుములు, వైదిక 
కర్మలందు నిమగ్నమైన బుషులు, హవిస్సును సమకూర్చుకొనుటకు (గోవుపాలు, వెన్న నుండి దీనిని 
చేయుదురు) యీ గోవు తోడుపడునని తిలంచిరి యజ్ఞములలో హవిస్సును అగ్నిదేవుకి నిరంతరముగా 
సమర్పించెదరు 


అటు తర్వాత కు ద పుష్పమువలె నున్న తెల్లని గుర్రము — ఉన్పైశ్రవము — ఆవిర్భవించెను. ఈ 
గు[ర్రమును బలిచక్రవర్తి కోరెను నారాయణుని సలహాను ఇంద్రుడు జ్ఞప్తికి తెచ్చుకుని ఆ గుర్రమును బలీచ క్రవర్తికి 
వదలిపెట్టును అటు పిమ్మట ఆ సాగరము నుండి మహాదేవుని నివాసమైన కైలాసముతో సరి సమానమైన, 
(బ్రహ్మాండమైన తెల్లని ఏనుగు ఆవిర్చవించెను దానికి : వు ఐరావతమనే ఆ యేనుగును 
ఇంద్రుడు గైకొనెను తర్వాత అతి సుందరమైన, పద్మము రంగులో మన్న కౌస్తుభ మణి లభించెను దానిని 
ఆభరణముగా ధరించెదనని నారాయణుడు న్వీకరించెను. పిమ్మట పారిజాత వృక్షము, ఆ వృక్షముతోబాటు 
అందమైన అనేకమంది వనితలు వచ్చిరి. ఆ వనితలు అందమైన వస్త్రములు ధరించిరి వారు కంరము నందు 
బంగారు హారములు, చే ధరించి యుండిరి వారి నడక తీరు అత్యంత రమణీయముగా 
నుండెను హావభావములు దేవతలకు ప్రీతి కలిగించెను వారు అప్పరసలు వారిని, పారిజాత వృక్షమును 
ఇంద్రుడు చేబక్టైను అసురులకు వీనిపై అపేక్ష లేకుండుటచే, దేవతలు వానిని తీసుకొనిరి 


మెరుపుచేత సుధామమను కొండ ్రకాశించినట్లు, సముద్రము నుండీ అతి లావణ్యమైన లక్మి రూపము 


177 


శ్రీమద్భాగవతము 


ఆవిర్భవించెను దేవదానవులందరూ ఆమెను కోరిరి ఆమెనుండి వారు దృక్కులను మరల్చలేకపోయిరి 

ఆమె ఆసీనురాలగుటకు సింహాసనము తెచ్చుటకై ఇంద్రుడు త్వరత్వరగా వెళ్ళెను నదులు రూపము ధరించి 
బంగారు పాత్రలలో ఆమె కొరకు జలము తీసుకువచ్చెను భూమాత లక్ష్మీదేవి అభ్యంగనమునకు కావలసిన 
పవిత్ర మూలికలను తెచ్చెను గోవులు పాలను పిదికెను వసంతుడు, చైత్రవైశాఖములందు మాత్రమే వుష్పించు 
పుష్పములమ తెచ్చెను బుషులు ఆమె చేత పవిత్ర స్నానము నాచరింపజేయగా, గంధర్వులు ఆమెను 
క్రీర్తంచుచు గానముచేసిరి గంధర్వ వనితలు ఆమె యెదుట నాట్యము చేయగా, మేఘములు సంగీతమును 
వర్షించెను. దిక్కులను గాచుచున్న దిగ్గజములనే యేనుగులు తమ తొండములతో నీరు తెచ్చి ఆమె 
నభిపేకించెను సముద్రుడు ఆమె ధరించుటకు పట్టు వస్త్రములను తెచ్చెను వైజయంతి యను హారమును 
వరుణుడు తీసుకువచ్చెను ఆ హారమును తుమ్మెదలు చుట్టుముక్టైను విశ్వకర్మ అద్భుతముగా పొదిగిన 
మణులను తెచ్చెను సరస్వతీదేవి ముత్యాలహారమును యిచ్చెను బ్రహ్మ పద్మమును, నాగలోకవాసులు చెవుల 
తాటంకములను తెచ్చి యిచ్చిరి లక్ష్మీదేవి చేతిలో పద్మములతో కూర్చిన హారమును పట్టుకుని పెదవులపై 
సిగ్గుతో కూడిన హాసము చిందగా, వారందరి మధ్య సంచరించెను 


తన భర్తను యెన్నుకొమటకు చుట్టూ పరికించి చూచెను యక్షులు, గంధర్వులు, సిద్దులు, చారణులు, 
దేవతలు అచ్చట నుండిరి అసురులందరు అచ్చట నుండిరి కాని వారిలో నెవరినీ ఆమె అంగీకరించలేదు 
అచట నున్న బుషులను గాంచి " ''వారు తపస్సంపన్నులయినప్ప టికీ, ఆగ్రహమును 
జయించలేదు. బృహస్పతి, న్‌ “ ఎలయిననూ, వారికి వైరాగ్యము గురించి తెలియదు. 
చంద్రుడు యువకుడు, సౌందర్యవంతుడు కాని అతడు కామ తృస్మను జయింపలేకుండెను ఇంద్రుడు 
స్వర్గమునకు అధిపతి అయినప్పటికి, కోరికలను జయించలేకుండెను ప్రతిఒక్కరిలో యేదో ఒక లోపము 
స్పష్టముగా కానవచ్చుచుండెను నారాయణుడు తప్ప, యితరులెవరూ దోషరహితులు కారు అతడు 
సర్వసంపూర్ణుడు అందుచే అతడు నన్ను కోరడు'' (త్రిగుణములైన సత్త్వరజస్తమో గుణముల కతీతుడు, 
అందరివలె యెట్టి ప్రలోభములకు లోనుగానివాడు, వీచే వాయువులకు తబ్బిబ్బు చెందక ప్రశాంత సరస్సువలె 
మవ్న నారాయణుని ఆమె గాంచెను ఆమె నారాయణుని వద్దకు నడచి, ఆమె చేతిలోని పద్మహారమును 
అతని మెడలో వైవి, ప్రక్కనే నిలుచుండెను భగవంతు డామెను స్వీకరించి, తిన నస్టలముపై నుంచెను. 
ఆ పవిత్ర దంపతులు పిడుగుతో కూడిన మెరుపువలె అత్యంత వైభవముతో ప్రకాశించిరి 


పాగర మధవము తిరిగి కొనసాగెను ఇంతలో పద్మములవంటి నేత్రములు కల్గిన ఒక అందమైన యువతి 


ఆవిర్భవించెను. ఆమె పేరు వారుణి, చాల ఆనందము కర్గించునది, బాగా మత్తు నిచ్చే రవము అసురులు 
ఆమెను తీసుకొనిరి 


93 అమృతము లభించుట 


మధవము సాగుచుండెను సముద్రము నుండి ఒక దివ్యరూపము ఉన్నట్టుండి ఆవిర్భవించెను అతడు 
నల్లిగా పాడవైన బలము కలిగిన బాహువులతో నుండెను ఆ యువకుని మెడలో ఒక హారము గలదు అతని 


178 


అష్టమ స్కంధము 

వత్షస్తలము చాల విశాలముగను, శక్తిమంతమైనదిగా గోచరించెను విలువైన మణులతో పొదిగిన బంగారు 
ఆభరణములు అతడు ధరించియుండెను. పసుపు పచ్చని వస్త్రము ధరించిన ఆ యువకుని మణులను ధరించిన 
చేతులు ఒక బంగారు పాత్రను పట్టుకొని యుండెను. అతడు నారాయణుని అవతారమైన ధన్వంతరి 
దేవదానవులు తన కార్యము సమాప్రమైనదని |గ్రహించిరి బంగారు పోత్రయందు పవిత్రమైన అమృతముండెను 
అసురులు వాసుకిని వదలిపెట్టి త్వరత్వరగా ధన్వంతరి వద్దకు వచ్చిరి అతని చేతుల నుండి ఆ పాత్రను 
అసురులు లాగికొని అక్కడ నుండి పారిపోయిరి. అనుకొనని యీ సంఘటనను చూచి దేవతలు నిశ్చేష్టులైరి 
వారు నారాయణుని పాదములపై పడగా, అతడు చిరునవ్వు నవ్వి యిట్లనెను ''అమృతము మీ కొక్కరికే 
దక్కునని యిదివరకే చెప్పినాను మీ చింతలను నాకు వదలిపెట్టుడు” అసురుల వింత చర్యలను అతడు 
గమనించుచుండెను 


అమృతమును యెవరు మొదట రుచి చూడవలెనను విషయముపై అసురులలో తీవ్ర వాదోపవాదములు 
సాగెను. వారిలో ధర్మశీలురైన అనురులు కొందరు యిట్లనిరి “ఈ మధనము ఒక యజ్ఞము వలె సాగినది 
దేవతలతో కలిసి మనము యీ కార్యమును నిర్వహించితిమి అమృతములో వార్‌ భాగిము వారి కిచ్చుట 
సమంజసము'' కాని బంగారు పాత్రను చుట్టుముట్టిన అసురులెవరును యీ మాటలను వినిపించుకొనలేధు 
కొద్దిసేపట్లో సముద్ర తీరమునకు దూరముగాపోయి, అమృతమును మొదట యెవరు రుచి చూడవలెనను 
విషయముపై వాదించుకొనుచుండిరి 


ఒక్కసారిగా నిశ్శబ్దమావరించెను ఇంతవరకూ కొనసాగిన తీవ్ర వాగ్వాదన ఒక్కసారిగా స్తంభించిపోయెను 
అందరి కన్నులు యెదుట వచ్చుచున్న వ్యక్తిపై పడెను ఆ వ్యక్తి ఒక (స్త్రీ ఆమె అత్యంత సౌందర్యముతో 
నున్నది ఇదివర కెన్నడును అంతటి సొందర్యవతిని వారు చూచి యుండలేదు ఆమె ముఖములోని ఆకర్షణ, 
సౌందర్యము, యిదివరకెన్నడునూ చూడనిది ఆమె నేత్రముల వంటి నేత్రములను వారింతకు ముందు 
చూచియుండలేదు ఆమె నేత్రములు, చిక్కని నీలిరంగు పద్మములవలె నుండెను ఆమె లాపణ్యము అవయువ 
సౌందర్యము తీర్చిదిద్దినట్టుండెను ఆ అసురులు ఆమె నుండి దృక్కులను మరల్చుకొనలేకపోయిరి 


వారు ఆమెను సమీపించి, చుట్టును మూగి ప్రశ్నల వర్షము కురిపించిరి 


పుత్రులము, అసురులము ఈ బంగారు పాత్రలోని అమృతము కొరకు మేము పోట్లూడుకొనుచుంటిమి 
దీవిని నీవు తీసుకొనుము ఎవరు దీనిని ముందుగా రుచి చూడవలెను నిర్ణయము నీకు వదలి పెట్టుచున్నాము 
బయట నుండి వచ్చిన నీవు నిస్పషపాతిముగా నుండగిలవు. నీకు తోచిన విధముగా యీ అమృతము 
పంచిపెట్టుము'' 


దేవతలకు లాభము చేకూర్చుటకై నారాయిణుడు మోహిని అవతారము ధరించెను. ఆమె చిరునవ్వు వారికి 

మిక్కిలి హర్షదాయకముగా నుండగా, వారతో ఆమె యిట్లనెను. “కశ్యప పుత్రులారా! మీకు అపరిచితురాలనైన 

నమ్మకము కుదిరెను? నేను (స్త్రీని, నా చూపులు "నున్నట్లు 

తోచుచున్నది పురుషులలో కాదు ప్రవృత్తిని కర్లించే (స్త్రీలను నమ్మకూడదని బుద్దిమంతు రెరుగుదురని 
జ్ఞానులు చెప్పుదురు ఆ నిధిముగా నమ్ముట తోడేలును నమ్ముట వంటిది?! 


179 


శ్రీమద్భాగవతము 


దానిని యెట్లు యెదుర్కొనవలెనో వారికి తెలియకుండెను భక్త సంరక్షణమే ప్రధమ కర్తవ్యముగా యెంచు 
శ్రీమన్నారాయణుడు అచట అవతరించెను అతని సమక్షములో బలి చక్రవర్తి మాయ ఆయుధములు 
నిష్రయోజనము అయ్యెను భగవంతుని గూర్చిన చింత మాయను పారద్రోలగలదు అటువంటపుడు 


భగవంతుని సమత్షములో మాయ యెట్టు నిలువగలదు? మెలకువ కల్గినంతనే స్వప్న లోకము కరగిపోయినట్లు 
మాయ పటాపంచలగును 


కాని బరీ వెనుదిరుగికుండెను, అనేక ఆయుధములతో నారాయణుని'పై దాడి చేసెను బలి అనుయాయుడైన 
కాలనేమి ఒక పొడుగైన ఆయుధమును నారాయణునిపై విసరగా, దానిని పట్టుకుని తిరిగి కాలనేమివైపు వినరెను 
ఆ తీవ్రతకు కాలనేమి మృతి చెందెను. భగవంతుని సుదర్శన చక్రముచే హాలీ, సుమాలి హతులైరి 


ఇంద్రుడు బరి చక్రవర్తిని ద్వంద్య యుద్దమున కాహ్వానించెను. అతిడిట్టువెను “ఓరి మూర్చుడా! 
మాంత్రికుని వలె మాయ పన్నాగములు అవలంబించినావు నీ శక్తులు యెంత నిష్రయోజనములో గాంచలేవా? 


ఇదిగో చూడుము ఈ వజ్రాయుధముతో నీ తలను వేయి ముక్కలు చేయుదును. నీ మరణమునకు 
సిద్దపదుము"' 


బలీ ఇంద్రుని చూచి చిరునవ్వు నవ్వి మం(ద్ర స్వరముతో యిట్లనెను, ''యుద్దము చేయుటకు పూనుకొనిన 
వారు, కాల(పేరితులై తమ కర్మఫలానుసారియైన, ఒక ప్రత్యేకమైన కార్యాచరణ పద్దతి నవలంబించెదరు 
జరుగబోవు దానిని నిర్ణయించుట వారి చేతులలో లేదు. అట్టివారికి విజయముగాని, పరాజయముగాని 
సంభవించుట తప్పుదు. అట్టు జరుగటయే న్యాయము అట్టు జరిగినపుడు యిది కాల నిర్ణయమని జ్ఞానవంతులు 
భావించి, సమదృష్టితో, అనగా సంతోషించుటగాని విచారించుటగావి లేక యుందురు అటువంటి జ్ఞాన 
సంపద నీకు సం ప్రాప్తించలేదని తెలియును. విజయము, కీర్తిని అనుభవించు దేహమును ఆత్మయని పొరపాటుగా 
భావించు నీకు నిరంతర విచారము, అసంతృప్తి తప్పవు మూర్చుడవైన నీవు, నీ పరుష వాక్కులతో 


బాధింపగలనని తలపోయుచున్నావు. కాని ఆ మాటలను మేము లక్ష్యపెట్టుటలేదు వానిని నీచాతి నీచముగా 
పరిగణించెరము". 


బలి చక్రవర్తి నిష్టర వాక్కులకు ఇంద్రుని క్రోధము అవధులను దాకును అవి సత్యములగుటచేత (ప్రతి 
ఒక్కమాట ఇంద్రునికి బాధను కల్గించి అతని కోపమును ద్విగుణీకృతపరచెను ఇంద్రుడు వజ్రాయుధమును 
బలిపై ప్రయోగింపగా, బలి నేలపై బడెను. బలీ స్నేహితులు వచ్చి ఆ ప్రదేశము నుండి బలిని తీసుకుపోయిరి. 


కొన్ని క్షణముల తర్వాత తిరిగి వచ్చి ద్వంద్వ యుద్దము కొనసాగించెను వారిరువురి మధ్య తీవ్రముగా 
జరుగుచున్నపోరు ఒక క్షణమైనను సడలక సాగుచుండెను, 


నముచి మహాశక్తిమంతుడైన రాక్షసుడు. అతడు శక్తిమంతమగు అస్త్రములను (ప్రయోగించి ఇంద్రువిపై 
దాడిచేసెను. వారు చాల కాలము పోరాడిరి నముచి అనుయాయులు చాలమంది మరణించగా, వారిరువురి 
మధ్య జరుగుచున్న పోరాటము తీవ్రరూపము దాల్చెను ఇంద్రుడు వజ్రాయుధమును నముచిపై విసరెను. 
అది శత్రువు చర్మపు పై పారను కూడ అంటకుండుట జూచి ఇంద్రుడు నిశ్వేష్టుడయ్యెను. వృత్రాసురుని 
సంహరించిన వజ్రాయుధము నముచికి యెటువంటి హాని కలిగించక తిరిగి వెనుకకు వచ్చెను. ఇంద్రుడు 
ఆలోచనలో మునిగెను. దధీచి యెముకలతో విశ్వకర్మ మలచిన యీ వజ్రాయుధము, వృత్రాసురుని 
ప్రాణములను హరించిన యీ వజ్రాయుధము, పర్వత పంక్తుల రెక్కలను త్రుంచివేసిన యీ వజ్రాయుధము 


182 


అష్టమ స్కంధము 

యిప్పుడు శక్తిని కోల్పోయెను. ఇది యెట్లు జరిగెను? ఎక్కడ నుండియో అశరీరవాణి స్వరము విన్చించెను 
అది యిట్లున్నది “'నముచి అనే అసురుడు ఒక వరమును పొంది యున్నాడు ఆ వరము వలన అతడు 
యెండిన వస్తువులచేత గాని, తడిసిన వస్తువులచేతగాని మరణములేక యుండును ఈ వరమును (బ్రహ్మ 
(ప్రసాదించెను దీనిని ఉల్లంఘీంచు మార్గము నొకదానిని నీవు కనుగొనవలసి యున్నది'' ఇంద్రుడు 
కొంచెము సేపు ఆలోచనలో పడెను అతని కనులు సముద్రతీతమున వచ్చు అలలపై నిలిచెను. అలల నుండి 
ఉతృన్నమయే నురుగును చూడగా అతనికొక ఆలోచన న్ఫురించెను ఇందు తనకు వినియోగించు ఆయుధము 
కలదని భావించెను ''సముద్రము అలల నుండి వచ్చు నురుగు యెండినది, తడిసినది కాదు. అందుచే 
యిది (ప్రస్తుత ప్రయోజనము కుపకరించును''. అని ఇంద్రుడు తలవెను. చేతినిండుగా నురుగును తీసుకుని 
నముచి ముఖముపై విసరెను వెంటనే నముచి నేల గూలెను, 


ఇంద్రుడు సాధించిన యీ ఘనకార్యమునకు న $ర్లమునుండి పుష్పవర్షము గురిసెను. 


దేవదానవ సంగ్రామము కొనసాగునా యనిపించెను ఇంతలో బ్రహ్మ పుత్రుడు నారదుడు అచటికి వచ్చి, 
వారితో యిట్లనెను “మీరు అమృతము కోరిరి నారాయణుని ఆశ్రయించిన మీరు అతని అనుగ్రహముచేత 
అమృతము పొందిరి. నారాయణుని సతీమణి లక్ష్మీదేవి మీ పక్షమున నున్నది ఈ యుద్దము విరమించి 
మీ స్వస్తలమునకు వెళ్ళిరండు'' దేవతలు అందుకంగీకరించిరి. అయితే అసురులు కూడ అంగీకరించవలసి 
యున్నది (ప్రస్తుతము అదృష్టము వారిపషమున లేదని తెలుసుకొనిరి. తలలు [ద్రేలవైచుకొని, వారి వారి 
గృహములకేగిరి 


95 బలిచక్రవర్తి 


బలిచక్రవర్తి సంపదను, కీర్తిని ఇంద్రుని మూలముగా పోగొట్టుకొవెను విశాల హృదయుడగు* 
యుద్దములో పరాజయము కలిగినందుకు విచారించకుండెను. తన జీవితమునకు భృగుమహర్షి ః 
కారకులు బలి ఉత్తమ జీవి తనకొరకై అతడు విచారించుటలేదు. ప్రస్తుత దుఃఖస్టితికి తన 
నిందించుకుని కాలము వ్యర్థము గావించలేదు 


అతని గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి శరణుజొచ్చెను. బలి శుక్రునితో యిట్టనెను ''ప్రః 
మీరు నాకు గురువులు, రక్షకులు మీరు యేది చెప్పిన అది చేయుటకు సిద్దముగా నున్నాను. నేను 
వాడను నన్ను మీ యిచ్చవచ్చినట్లు నియోగించుకొనవచ్చును క్లిష్ట్రపరిస్టితులలో సహాయము కోరివచి 
శిష్యుని యే గురువు వదిలిపెట్టడని నే నెరుగుదును' 


బలి హృదయములో నున్న కోరికను శుక్రాచార్యుడు కనిపెక్టైను. స్వర్గమును జయించవలెనన్నదే అతని 
కోరిక దానిని ముందుగా ఊహించిన శుక్రాచార్యుడు బలికి మహాభిషేకము చేసి యిట్లనెను. “నీ కొరకు 
మేము ఒక యజ్ఞము జరిపెదము అది నీ కోరికను తీర్చగలదు'' బలిచక్రవర్తిని శక్తిమంతుని జేసి ఇంద్రుని 
ఓడించి స్వర్గమును జయించునట్టు చేయుటకు శుక్రాచార్యుడు నిశ్చయించుకొనెను బలి విశ్వజిత్తు అను 
యజ్ఞమును జరుపుటకు అన్ని సన్నాహములు జేసెను. పవిత్ర హవిస్సుతో అగ్నిని పూజించి, మంత్రోచ్చార 


183 


శ్రీమద్భాగవతము 


ణము గావించిరి. ఇది చాలసేపు కొనసాగెను. హోమగుండము నుండి ఎర్రగా ప్రకాశించే బంగారు రథమొకటి 
ఆవిర్భవించెను. గు(ర్రములు ఇంద్రుని గుర్రముల వలెనున్నవి. రథమునకు సింహముతో నలంకరించిన 
జెండాకట్టి యుండెను. రథములోపల ధనుస్సు అంచులు బంగారముతో తీర్చిదిద్దియున్నవి. దానితో బాటు 
యెప్పుడూ నిండుగా నుండే అమ్ములపాది, దివ్యకవచము కూడ గలవు. హోమగుండము నుండి రథము 
ఆవిర్భవించిన తర్వాత (బ్రహ్మ బలివద్దకు వచ్చి --- యెన్నడూ వాడనటువంటి పుష్పహారము నొకదానిని 
తెచ్చి యిచ్చెను. గురువు శుక్రాచార్యుడు బలికి ఒక శంఖము నిచ్చెను. ఈ మహాకార్యము జరుగుటకు కారకులైన 
వారందరికీ బలి ప్రదక్షిణము చేసి నమస్కరించెను. 


బలిచ(క్రవర్తికి చెడు దినములు అంతము కాగా ఇదివరకు వళి అతిడు నిబ్బరముగా నుండెను. నూతనముగా 
సంక్రమించిన శక్తిచేత, యింతకు పూర్వము కన్న యిప్పుడు అతనిలో కళాకాంతులు పెరిగి వైభవము 
యినుమడించెను. పెద్దసైన్యము సమకూర్చుకుని ఇంద్రుని నగరము వైపు వెడలెను. దివ్యకవచమును ధరించి 
అమ్ములపాదిని భుజమునకు తగిలించి, బంగారపు అంచులతో నున్న ధనుస్సును చేతబట్టి, బంగారు రథము 
నం దాసీనుడయ్యెసు. అతని శక్తిమంతమైన బాహువులకు ధరించిన బంగారు భుజకీర్తులు తళతళ మెరయు 
చుండగా, చెవులకు ధరించిన పచ్చలతో పొదిగిన కుండలములు ప్రకాశంచుచూ, బలిచ క్రవర్తి' ఆహవసీయ' మను 
అగ్నివలె గోచరించెను. అతని ననుసరించిన సేనలు, చూచినవారి హృదయములో భయిమును కల్షించెను 


తన వెంట సేన రాగా, బంగారు రథమున ఆసీనుడైన బలి ఇంద్రుని అమరావతీ నగరమునకు ప్రయాణించెను. 


అమరావతి అత్యంత సుందరమైన నగరముగా పేరు గాంచెను. స్వర్గాధిపతియైన ఇంద్రుని సుఖనంతోషము 
లకు అది నిలయము, స్వర్షవాసులకు సుఖసంతోషములను కల్షించు అందమైన వస్తువులన్నియు అచ్చట కలవు. 
అచట అనేక తోటలు ఫలపుష్పలతా వృతములతో నిండియుండెను. తుమ్మెదలు, పక్షులు చేయు సంగీతము 


యెల్లపుడూ వినవచ్చుచుండెను. 


నగరము చుట్టూ లోతైన కందకము గలదు. నగరము లోపల నున్న కోట దానిని రక్షించుచున్నది. 
బంగారు వెండి అంచులతో మెరయుచున్న గృహద్వారములు నగరమునకు శోభను కూర్చుచున్నవి. 
అమరావతి నగర నిర్మాణమునకు విశ్వకర్మ ప్రత్యేకమైన శ్రద్ద వహించి దానిని అందముగా తీర్చిదిద్దైను. ఆ 
వగరమందు యెట్టి దోషములను లేవు. వీధులు వెడల్పుగా పరిశుద్దముగా నుండెను. అచట నివసించు (స్త్రీల 
కొప్పులనుండి జారిపడిన పువ్వులు ఆ వీధులందు గోచరించుచుండెను. అచట ముసలితనమనే పదమునకు 
తావు లేదు. అసహ్యకరమైన దేదియు కానరాదు. సంగీతము, సువాసనలు, అందము, ఒకకేల అన్నియు 


అతి దివ్యముగా నుండి, మానవుని మనస్సు ఊహించ గలిగినవన్నియు ఆ అమరావతి నగరమున లభ్యమగుచుం 
డెను. 


ఇంద్రుని, అతని సేనను ఓడించి అమరావతి నగరమును జయించవలెనను తలంపుతో బలిచక్రవర్తి ఆ 
నగరమువైపు వెళ్ళెను. అమరావతీపుర ద్వారములు సమీపించినంతనే, బలి శంఖమును గట్టిగా ఊదెను. 
ఇంద్రుడు బలిని చూచెను. అతని బంగారు రథమును, దివ్యకవచమును, ధనస్సును, అమ్ములపాదిని గాంచెను. 
అతవి వెంటమన్న పెద్ద సైన్యమును కూడ ఇంద్రుడు చూచెను. బలితో యుద్దము చేసినచో కలుగు 
పరిణామమెట్లుండునో ఇంద్రుడు తొందరగానే ఊహించగలిగెను. త్వరగా గురువైన బహస్పతి కడకేగి 
యిట్లనెను. ''గురుదేవా! మన పురాతన శత్రువు తిరిగి యుద్దమునకు సిద్దపడినాడు. అతనిని యిప్పుడు 


184 


అష్టమ స్కంధము 

ఓడించుట సాధ్యముకాదని తోచుచున్నది. అతడు అంత శక్తిమంతుడెట్టయ్యెను? అతడెట్లు అజేయుడయ్యెను? 
అతడు శారీరికముగా, నీతి పద్దతిని, అధ్యాత్మికముగా మహాశక్తిమంతుడు. అగ్నివలె (ప్రకాశించు అతనికీ 
(ప్రకాశమెట్టు కలిగెను? నాకు యిదంతయు చిత్రముగా నున్నది". 


బృహస్పతి యిట్లనెను, ''అతని గురువు మూలముగా బలి మవాశక్తిమంతుడయ్యెను. ఒకప్పుడు దిగజారు 
చున్న అతని శక్తి సామర్హ్యములను, శుక్రాచార్యుడు యినుపడింపజేసెను. నిజముగా యోచించిన, బలి ధాటికి 
నారాయణుడు తప్ప యింకెవ్వరు నిలువలేరు. నీవు యిప్పుడు వివేకముతో విశ్లేషణ సలిపి తగిన చర్యలు 
తీసుకోవలెను. (ప్రస్తుతము నీవు బలిని ప్రతిఘటించుట వట్టి మూర్వత్వము. అది నిప్ర్రయోజనమగును, 
కాలము నీకు ప్రతికూలముగా నున్నది. ఇప్పుడు నీవు, యితరదేవతలు అమరావతి నగరము విడిచి వెళ్ళుటయే 
ఉత్తమమైనది. మీరు విడిచి వెళ్ళిన తర్వాత యీ నగరమును బలి స్వాధీనము చేసుకొనును. కొలది కాలములో, 
యే గురువు (శుక్రుడు) కారణముగా బలి మహాశక్తిమంతుడయ్యెనో, ఆ గురువు ఆగ్రహమునకు గురియై 
తన శక్తి సామర్హ్యములను కోల్పోవును. ప్రస్తుత పరిస్థితులలో, మీరందరూ యీ నగరము విడిచి పారిపోవుటయే 
శ్రేయస్కరము”), 


ఇంద్రుడు తీరని దెబ్బతిన్నవానివలె గోచరించెను. ''అమరావతిని వదలి పారిపోవుటయా! అత్యంత 
ప్రియమైన యీ నగరమును నా శత్రువు చేతులో యెట్లు వదలగలను? కాదు, నేను యుద్దము చేసెదను. 
ఏమి జరిగిననూ సరే. మేము శక్తి హీనులము కాము. మేము దేవతలము. బలి కేవలము ఒక అసురుడు. 
నేను అమరావతిని విడిచిపెట్టును''. 


అమరావతిని వదలిపెట్టుటయే శ్రేయస్కరమని బృహస్పతి ఇంద్రునకు నచ్చజెప్పెను. లేకున్న దేవతలకు 
అనవసరముగా తీవ్రకష్టములు కామాంధులైన అసురులచే కలుగగలవని చెప్పెను. చివరకు ఇంద్రుడు గురువు 
సలహా ననుసరించి, యితర దేవతలతో కలిసి అమరావతి నగరము విడిది పారిపోయెను. 


యుద్దము చేయవలసిన అవసరము లేకుండ, 'అమరావతి నగరము స్వాధీవమైనదని బలి తలపోసెన" 
దేవతల అరైర్యమును చూచి యేవగింపుతో నవ్వెను. బలి అమరావతి నగరమున స్థిరపడి, స్వర్గమున 
యీలోకము నేలుచుండెను. ముల్లోకములకు అతడు (ప్రభువయ్యెను. ఇంక జయించవలసినదేదియు అం 
లేకుండెను. అశ్వమేధయాగము జరుపమని గురువు శుక్రాచార్యుడు బఠితో చెప్పెను. బలి చక్రవర్తి నూ, 
అశ్వమేధయాగములను జరిపెను. చంద్రుని వెన్నెల ప్రసరించినట్టు, బలిచక్రవర్తి కీర్తి లోకమంతటా వ్యాపిం 
చెను. అతని మంచితనము, బాదార్యము, అనేకమైన యితర సద్గుణములు లోకములో అందరకూ తెలిసెను. 


96 వామనావతారము 


ఇంద్రుని, అతని సోదరులను బలి సునాయసముగా జయించుటచేత, ఇంద్రునితర్లీ అదితి, విచారముతో 
నుండెను. ఒకప్పుడు కశ్యపుడు, ఆశ్రమము విడచివెళ్ళి చాలకాలము తీవ్రతపస్సు చేసి సమాధిలో నుండెను. 
తపస్సు సమాష్తమైన తర్వాత తిరిగి ఆశ్రమమునకు వచ్చెను. తిరిగి వచ్చిన భర్తకు అదితి తగిన మర్యాదలు 
చేసి అతని ప్రక్క మౌనముగా నిలుచుండెను. అతడు వాడిపోయిన ఆమె ముఖమును గాంచెను. అతడామె 


185 


శ్రీమద్భాగవతము 


నిట్టడిగెను. “సీ ఆందోళనకు కారణమేమిటి? నీవు సంతోషముగా లేకుండుట గమనించినాను. నీకు యేమైన 
ఉపద్రవము సంభవించెనా? లేక యీ లోకమున శేదైన కీడు వాటిల్లైనా? మానవులు అధర్మపరులైతిరా? 
అవాలోచితముగా వచ్చిన అతిధుల నవమాన పరచగా వారు నీ ఆతిధ్యము న్వీకరించక వెళ్లిపోయినారా? ఏమి 
జరిగినది? కుమారులందరూ శ్షేమమేగదా? నిన్ను చూడగా యేదో తీరని బాధతో సతమతమగుచున్న ట్లు 
ఉన్నావు. అది యేమిటో నాకు చెప్పుము". 


అదితి యింతవరకు దించియున్న కనులను సైకెత్తెను. ఆమెకండ్డు అశ్రువులతో నిండి యుండెను. ఆమె 
భర్తతో యిట్లనెను. “నాధా! నీవు భయపడినంత |ప్రమాదమేమియూ జరుగలేదు. ఈ ఆశ్రమమునకు యెట్టికీడు 
వాటిల్లలేదు. నా మట్టుకు నేను యెట్టి అధర్మకార్యమును చేయలేదు. నా పిల్లలకు గల్గిన దుస్టితి నన్ను తీవ్రముగా 
బాధించుచున్నది. బలిచక్రవర్తి నా కుమారులకు బాధ కలిగించెను. అసురులు దేవతలను అమరావతీ నగరము 
నుండి తరిమివేసి వారి కీర్తిని, ధనసంపదలను దోచుకొనిరి. నన్ను, నా పుత్రుల యందు కరుణ చూపి, 
యీ ఉపద్రవము నుండి బయటపడుటకు సహాయము చేయవలెను". 


కశ్యప ప్రజాపతి మందహాసము చేయుచూ సరళముగా ఆమెతో నిట్లనెను. “భగవంతుని మాయ అతి 
విచిత్రమైనది. + లోకమంతయు అనురాగ బడ్డమై యున్నది. అదియే అత్యద్భుతమైన విష్ణుమాయ. లేకున్న, 
పంచభూతములతో యేర్పడిన యీ శరీరమునకు, ప్రకృతికి భిన్నమైన ఆత్మకు యేమి సంబంధము? ఎవరు 
యెవరికి భర్త యెవరు యెవరికి పుత్రుడు? మాయ చేతనే 'నేను', 'నాది' అని తలంచుట జరుగుచున్నది. 
నేను తల్లిని, వీరు నాపుత్రులు. వారు విచారముగా నుండుటచేత నేను విచారముగా నున్నాను''. ఒక క్షణమౌగి, 
తిరిగి ఆమెను చూచి యిట్లనెను. ''అందరి హృదయములలో నివసించు నారాయణుని పూజించుట ఒక్కటే 
నీవు యిప్పుడు చేయవలసినది. అతనిని భక్తితో (ప్రేమించి పూజించు వారలను కరుణించి, వారి కోర్కెలను 
తీర్చును. అతనిని ప్రార్ధించి పూజింపుము'', ఆమె కశ్యపునితో యిట్లనెను. “నేను (స్త్రీని. భగవంతుని 
పూజించు విధానములు నాకు తెలీయవు. అనేకులు మహాపురుషులు భగవంతునికి ప్రీతి కలిగించుటకు 
సంవత్సరముల తరబడి తపస్సు చేయుచున్నారు. నేనొక (స్త్రీని. ఆ విధముగా నేనెట్టు చేయగలను? 


అమాయకులైన నావంటీవారు భగవంతుని అనుగ్రహము పొందుటకు సులభమైన మార్గము నొకదానిని 


కశ్యపుడిట్టు చెప్పెను. ''పయోవ్రతమనునది ఒకటి గలదు. ఒకప్పుడు బ్రహ్మ నాకీ వ్రతమును జెప్పెను. 
ఫాల్గుణమాస శుక్ష పక్షమున పాడ్యమి మొదలు ద్వాదశి వరకు పండ్రెండు దీనములు, పగలు రాత్రి నారాయణుని 
పూజించపలెను. పాలు మాత్రమే నీవు ఆహారముగా తీసుకొనవలెను. ద్వాదశాక్షరమైన యీ మంత్రము --- 
ఓం నమో భవగతే వాసుదేవాయ -_ నుచ్చరించుచూ పూజించవలెను. భక్తి శ్రద్దలతో నీవు యీ వ్రతమును 
ఆవరించిన, భగవంతుడు నీ కోర్కెను తప్పక తీర్చగలడు'', 


అదితి పయోవ్రతము నాచరించెను, ఆమె మనస్సు స్టిరముగా నుండి ఇంద్రియములు అదుపులో నుండెను. 
ఆమె ఆలోచనలను భగవత్చాదములపై కేం ద్రీకరించెను. పండ్రెండు రోజుల తర్వాత నారాయణుడు ఆమెకు 
'ప్రత్యక్షమయ్యెను. ఆమెలేచి నిలుచుండేను. పదేపదే నారాయణుని పాదములకు ఆమె (ప్రణమిల్లి చేతులు 
జోడించి నిలబడి యుండగా ఆమె కనుల నుండి కనీ సరు యేకధారగా కారుచుండెను, ఒక్కమాటయైననూ 
మౌట్టూడలేక పోయెను. కొంతసేపయిన తర్వాత తడబడిన అస్పష్టమైన మాటలు ఆమె పెదవుల నుండి 


186 


అష్టమ స్కంధము 

వచ్చుచుండెను. “'నిన్నెట్లు కీర్తించవలెనో, నీ గుణముల నెట్టు వర్షించవలెనో నాకు తెలియదు. నేను 
అమాయకురాలిని. నాకు చదువుగాని, నీ గొప్పతనము (గ్రహించు తెలివి తేటలుగాని లేవు. నీవు దయామయు 
డవు, కరుణామయుడవు. ఇంతమా(త్రమే నాకు తెలుసును. ప్రభూ! నేను మీ బానిసను. నేను బాధతో 
సతమతమగుచున్నాను. నన్ను కరుణింపుడు". 


పద్మములవంటి నేత్రములతో తన ప్రసన్న దృక్కులను ఆమెపై బరపి నారాయణుడిట్లనెను. ''దేవమాతా! 
నీ బాధను నేను అర్హము చేసుకొనగలను. నీ పుత్రులు అసురుల దయాదాక్షిణ్యములపై ఆధారపడి యున్నారు. 
నీ పుత్రులు తిరిగి పూర్వపు జాన్నత్యమును పొందగా చూడవలెనని నీవు కోరుచున్నావు. అది నాకు తెలుసును. 
ఇది కొద్దిరోజుల తర్వాత సమసిపోవును. అంతవరకు నీవు వేచి యుండవలెను. అందుకు యింకా సమయము 
రాలేదు. ప్రస్తుతము బలీ తారాబలము ఉచ్చస్థితిలో నున్నది. ఇందుకు కారణము శుక్రాచార్యుడు అతని 
శిష్యులు బలికి గురువులు అగుట. శుక్రుని గొప్పదనము చేత, అతని శిష్యుడైన బలికి యెట్టి ఆపదయు 
కలుగబోదు. 


“అయినప్పటికీ వీవు చేసిన (వ్రతము నాకు సంతోషము కల్షించినది. నీవు కోరు వరమును నేను 
ప్రసాదించెదను. నేను నీకు కుమారుడుగా జన్మించి, . నీ పుత్రులకు సహాయము చేసెదను. నా జన్మ 
దేవరహస్యమగుట చేత యీ విషయమును నీవు యెవ్వరికీ తెలుపకూడదు''. అటు తర్వాత నారాయణుడు 
అదృశ్యుడయ్యెను. కశ్యపుడు, తన యోగశక్తినేత జరుగబోవు దానిని తెలుసుకొనెను. అతని భార్య సంతోష 
ముగా నుండుటచేత, అతడు కూడ సంతోషభరితుడయ్యెను. 


అదితికి ఒక కుమారుడు జన్మించెను. పుట్టిన శిశువును చూచిన అదితికి, అతడు నారాయణ రూపములో 
నున్నట్లు గోచరించెను. ఇదివరకు ప్రత్యక్షమై మాట యిచ్చిన ప్రకారము, తానే ఆమెకు కుమారుడుగా 
జన్మించినట్లు రూఢి పరచుటకా యన్నట్టు ఆ బాలుడు నారాయణ రూపము ధరించెను. కొన్ని క్షణముల 
తర్వాత సాధారణ శిశువు రూపము. ధరించి, ముళ్లోకములకు ఆనందము చేకూర్చెను. దేవతలందరు చాల 
సంతోషించిరి. భగవంతుడు యీ భూమిపై అడుగుపెట్టుట వలన భూదేవి వింతకాంతులతో విలసిల్లు 
చుండెను. సరస్సులలోని నీరు నిర్మలముగా నుండెను. ఆకాశము అద్భుతమైన నీలి రంగుతో ప్రకాశించెను, 
అన్ని బుతువులు ఒకేసారి ప్రవేశించెను. అన్ని బుతువులలో పుష్పించే పుష్పములు విరబూసి, పరిమళ 
వాయువులతో వాతావరణము ఆహ్లాదకరముగా నుండెను. 


అది భాద్రపదమాస శుక్లపక్ష ద్వాదశి. అభిజిత్తు నక్షత్రమున ఆ బాలుడు జన్మించెను. తర్వాత రోజులలో 
భాద్రపదమాస శుక్లపక్ష ద్వాదశి విజయ ద్వాదశీగా (ప్రసిద్దికెక్కెను. 


ఆ శిశువు పెరిగి బాలుడుగా యెదిగెను. కాని అతదు పొట్టిగా వామనుడై నుండెను. అతనికి తగిన వయన్సులో 
ఉపనయనము జరిగెను. గాయత్రి మంత్రమును సూర్యు డుపదేశించెను. దేవగురువు బృహస్పతి పవిత్రమైన 
యజ్ఞోపవీతము నివ్వగా, తండ్రి కశ్యపుడు మౌంజిని యిచ్చెను. భూదేవి కృష్ణాజినము (లేడి చర్మము) 
నిచ్చెను, చంద్రుడు బ్రహ్మ దండము నిచ్చెను. తల్లి అదితి కౌపీనమును, దేవలోకవాసులు ఛ త్రమును యిచ్చిరి. 
వేదములను తనలో యిముడ్చుకున్న బ్రహ్మ కమండలము నివ్వగా, సప్తర్షులు కుశఘాసముల నిచ్చిరి. సరస్వతి 
అక్షమాలను యిచ్చెను. కుబేరుడు భిక్షాపాత్రను యిచ్చెను. మహాదేవుని సతి పార్వతి, అన్నపూర్ణగా ఆ బాలునికి 
మొట్టమొదటి భిక్షను ప్రసాదించెను. వామనుని మరొకపేరు ఉపేంద్రుడు. 


187 


శ్రీమద్భాగవతము 


97 బలిచక్రవర్తి యజ్ఞము 


పవిత్రభూమియైన భృగుకచ్చపై అసుర 'చక్రవర్తి బలి, శుక్రాచార్యుడు భృగువంశీయుల పర్యవేక్షణలో 
అశ్వమేధయాగము జరుపుచుండెను. యాగమును చూచుటకు వామనుడు వెళ్ళ నిశ్చయించుకొనెను. పవిత్ర 
నర్మదానది ఉత్తర తీరమున భృగుకచ్చ యున్నది. 


యాగము పాగుచుండెను. ఇంతలో ఒక గొప్పు వెలుగు యెక్కడి నుండియో వచ్చుచున్నట్టుండెను. అక్కడ 
చేరిన వారు చుట్టూ పరికించి చూడగా, దివ్యమైన ఆ వెలుగు తమవైపుగా వచ్చుచున్నట్టుండెను. అది చూచి 
వారు తమలో తాము యిట్లు మాట్టూడుకొవిరి. '' ఉదయించు సూర్యుడు యీ భూమిపై నడచి మన దిక్కుగా 
వచ్చుచున్నట్లు గోచరించుచున్నది' '. వారందరు యెదురుగా వచ్చుచున్న పొట్టి బ్రాహ్మణ బాలుని జూచిరి. 
ఆ బాలుని ఒక చేతిలో కమండలము, రెండవ చేతిలో ఛత్రము నున్నవి. “సూర్యుడు యీ పొట్టి బాలుని 
రూపము ధరించి యీ యాగమును తిలకించుటకు వచ్చుచున్నాడా? అగ్నిదేవుడు ఆశీర్వదించుటకు 
వచ్చుచున్నాడా? లేక బ్రవ్మాపుత్రుడైన సనత్కుమారుడు, ఈ యాగశాలను పునీతము గావించుటకు 
న్వయముగా వర్చెనా?'' అని వారు తలపోసిరి. 


ఆ బాలుడు యెవరైనదీ వారట్లు ఊహించుచుండగా, వామనుడు యజ్ఞశాలలో ప్రవేశించెను. ఆ బాలుని 
జానెడు వక్షస్థలము మౌంజితో కప్పబడి యుండెను. ఆ వకస్టలముపై నున్న యజ్ఞోపవీతము మెరపు తీగవలె 
'ప్రకాశించుచుండెను. ఆకర్షణీయ పైన జటముడి తలపై అందముగా కానవచ్చుచుండెను. ఒకచేతి యందు 
కమండలమును, మరొక చేతితో ఛత్రమును ధరించి, ఆ పొట్టి (బ్రాహ్మణ బాలుడు అక్కడ నిలుచుండెను. 
అక్కడ చేరిన వారందరు ఒక్కసారిగా లేచి నిలబడిరి. ఆ బాలుని వైభవము అంత గొప్పగా నుండెను. 
బలి ఆ బాలుని చెంతకు వచ్చి, అతని పాదములకు ప్రణమిల్లి ఉత్తమాసనముసై కూర్చుండపెట్టి గౌరవించెను. 
ఆ బాలుని చిరుపాదములను పవిత్ర జలముతో కడీగి, ఆ జలమును తన శిరస్సుపై జల్లుకొనెను. బలి ఆ 
బాలునితో యిట్లనెను. ''కుమారా! నీకు స్వాగతము. నీవెవరో నాకు తెలియదు. కాని నన్ను, యీ యజ్ఞశాలను 
ఆశీర్వదించుటకు వచ్చినావని మాత్రము యెరుగుదును. (బ్రహ్మర్షుల తపసన్ఫంతయు మూర్తీభవించినట్టు నీవు 
నాకు గోచరించుచున్నావు. నీ రాక చేత నేను, నా పూర్వులు తరించిరి. నీ దర్శనము చేత నా జీవితము 
పరిశుద్దమయ్యెను. నీ పాదములను ప్రక్షాళన చేసి ఆ జలమును నా శిరస్సుపై జల్లుకొనుటవలన నా 
పాపములన్నియు తుడుచుకొనిపోయి, నేను జరుపుచున్న యీ అశ్వమేధ యాగము ఫలించెను. ప్రభూ! 
నేను నీకేమి చేయగలనో సెలవియ్యవలెను. నీవంటి ఉత్తమ జీవులు భక్తులు కోరు వరములను అనుగ్రహించెదరు. 
ఇది బ్రాహ్మణుల ప్రత్యేకత, దానిని నెరవేర్చుట మహద్బాగ్యము. తనకు కావలసినది కోరుచు బ్రాహ్మణుడు 
అనుగ్రహించుచున్నాడు. ఆ కోరికను (ప్రసాదించుచూ క్షత్రియుడు అమ(గ్రహ పొత్రుడగుచున్నాడు. నీకు 
యేది కావలెనో కోరుకొనుము. నీకు యీ భూమి కావలెనా? లేక బంగారమా? లేక గృహములా? నీకు 
అంధమైవ పరిచారికలను యిత్తునా, లేక ఏనుగులు, గుర్రములు, ఆవులు కావలెనా? నన్ను ఆజ్ఞాపించి, నేను 
యిచ్చు దానముమ స్వీకరించి నన్న గారవింపవలెనమ'' 


పాట్ట బ్రాహ్మణ బాలుడు నవ్వి మధురముగా బలితో నిట్టు పలికెను, “నీవు వినయపూరితముగా, ఉదార 


188 


అష్టమ స్కంధము 
స్వభావముతో, ధర్మబద్దముగా పలుకుట యెంతో సమంజసముగా నున్నది. నీవు అట్లు పలుకుటలో 
ఆశ్చర్యము యెంత మాత్రము లేదు. గొప్పవారైన శుక్రాచార్యులు, భృగువు నీకు గురువులు. సీ పూర్వులలో 
పితామహుడైన (ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు. నీ తండ్రి విరోచనుడు గొప్ప దాతగా (ప్రసిద్దిగాంచెను. నీ 
కుటుంబములో యాచించిన వారి కోర్కెలను తిరస్కరించిన వారెవరూ జన్మించి యుండలేదు. భికకై వచ్చిన 
వారిని యింతవరకు యెవరూ నిరాకరించలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొనక ఉపసంహరించుకున్న 
సంఘటనలు కూడను లేవు. నీ పూర్వులలో ఒకడైన హీరణ్యాక్షునకు ఒకే ఒక ఆయుధము ఉండెను. అది 
గద, దానితో ముల్లోకములను అతడు జయించెను. అయినప్పటికీ అతనితో సరిసమానముగా పోరగల 
శక్తిమంతులు లభ్యముకాలేదని విచారించుచుండెడివాడు. నారాయణుడు వరాహరూపము ధరించినపుడు, 
హిరణ్యాక్షుడు అతనితో యుద్దమునకు తలపడెను. రసాతలము నుండి భూమిని పైకి తెచ్చుచుండగా, 
హిరణ్యాకు డడ్డగించెను. వరాహునితో పోరాడి, అతనిచే హిరణ్యాక్షుడు సంహరింపబడెను. కాని ఆ 
భగవంతునకు యిది సంతోషమును కలిగించలేదు. హిరణ్యాక్షుని శక్తిని అతడెప్పుడూ తలంచుచూ, తాను 
విజయుడనని భానింపకుండెను. ఆ తర్వాత యేమి జరిగెను? 


“తన సోదరుడు నిహతుడయ్యెనని తెలిసిన హిరణ్యకశిపుడు నారాయణుని చంపుటకు వైకుంఠమునకు 
వెళ్ళెను. త్రిశూలమును చేతిలో యెత్తిన హిరణ్యకశిపుని చూచి, నారాయణుడు తనలో తానిట్టనుకొనెను. 
“నేను యెక్కడకు వెళ్ళిన అక్కడకు నన్ను యీ హిరణ్యకశిపుడు వెంబడించును. మరియు నేను నివసించు 
ప్రదేశముల నన్నింటినీ ధ్వంసము గావించును. అతని దృష్టీ మనస్సు, ఆలోచనలు బాహ్య ప్రపంచము 
నందుండుటచేత, నేను అతనిలో ప్రవేశించితిని. ఆ విధముగా అతను శ్వాస పీల్చునపుడు, భగవంతుడు 
అణువులలో అణువుగా మారి, అతనిలో (ప్రవేశించెను. భగవంతుని "పై (ప్రేమ కన్న ద్వేషము మిక్కుటముగా 
నుండెను. ప్రతిక్షణము భగవంతుని ద్వేషించుచూ చింతించుట చేత చివరకు భవగింతుని చేతులలో మృతి 
చెందెను. 


“ఇక నీ తండ్రి విరోచనునికి సాటియైన దానశీలురు గలరా? ఒకప్పుడు దేవతలు (బ్రాహ్మణ రూపము 
ధరించి యాచకులుగా వచ్చిరి. వారు దేవతలని తెలిసినప్పటికీ, వారు కోరగా తన ప్రాణమునే ధారపోసెను. 
అతడు తన జీవితములో యెవరు యేది అడిగిననూ నిరాకరింపకూడదను సూత్రము పాటించెను. అటువంటి 
ఉత్తమ కుటుంబములో జన్మించిన నీవు ధర్మబద్దుడవుగా నుండుటలో ఆశ్చర్యమేమున్నది? తప్పక నిన్ను 
నేను వరమడిగెదను. నీవు దానిని ప్రసాదించగలవని నేనెరుగుదును. నాకు మూడడుగులు భూమి మాత్రమే 
కావలెను; నా పాదములతో కొలిచెదను””. 


వామనుని మాటలు వినిన బలి అచ్చెరువొంది ఒక క్షణకాలము మాట్లాడలేక పోయెను. తరువాత వికసించిన 
నవ్వు మోముతో యిట్లనెను. “నీవు నిజముగా అమాయిక బాలుడివి. నీవు పలికిన జ్ఞానదాయకమైన పలుకులు 
జ్ఞానులకు మిక్కిలి సంతోషము చేకూర్చును. అయినప్పటికీ నీవు యింకా పసి బాలుడుగా నుండుట నాకు 
కొంత భయమును కలిగించుచున్నది. ఏది మంచిదో నీకు తెలియక పోవుట వలన నీ ప్రవర్తన కూడ అమాయిక 
బాలురు (ప్రవర్తించు తీరులో నున్నది. ఏది నీకు మంచిదో, లాభదాయకమో తెలియని అజ్ఞానివలె నున్నావు. 
నన్ను చూడుము. నేను యీ ముల్లోకములకూ (ప్రభువును. నీ మాటల నేర్పుతో నాకు ఆనందము కలిగించితివి. 
ద్వీపములు, బంగారురాసులు అడుగక, కేవలము మూడు అడుగుల భూమిని, అదియూ నీ చిరుపాదములతో 
కొలిచే మూడే మూడు పాదముల-భూమిని కోరుచున్నావు! నేను నీకు యిచ్చిన తర్వాత, యికముందెప్పుడ 


189 


శ్రీమద్భాగవతము 


యింకేదియు నీవు కోరవలసిన అవనరముండదు. నీ మాటలను మార్చుకుని యింకా యెక్కువ భూమిని 
తీసుకొని జీవితమంతయు సుఖముగా నుండుము. నీవు అడుగుటయే తడవుగా నేనిచ్చెదను''. 


వామనుడిట్టునెను.' ''ని జౌదార్యమును నేను మెచ్చుకొనుచున్నాను. ఓ రాజా! కోరికను జయించని 
మానవుడు, లోకములోని సకల వస్తువులు యిచ్చిననూ అతనికి సంతృప్తి యుండదు. మూడు అడుగులతో 
తృప్తిపడని మానవుడు, సప్తద్వీపములు, అందలి సంపద అతనికి ధారపోసిననూ తృప్తిచెందడు. సప్తద్వీపములను 
పాలించు ప్రభువులు 'నాకు యిది చాలును' అను స్థితిని చేరుకొనలేదని అందురు. తనకు లభించిన దానితో 
సంతృప్తి పడువాడే నిజముగా సుఖము ననుభవించును. చంచల మనస్కులు యెప్పుడూ అసంతృప్తితో 
దుఖముతో బాధపడుదురు. అసంతృప్తియే మానవుని దుఖమునకు కారణము. సంతృప్తి పాందిన మానవుని 
ముఖము రోజు రోజుకూ వికసించి, విముక్తి పొందుటకు అర్హత కలిగియుండును. నీవు దానశీలురలో 


అగ్రగణ్యుడవు.. నీవు దాన సామ్రాట్టువి. కాబట్టి నేను కోరిన నా పాదములతో కొలిచే మూడడుగుల భూమిని 
నీవు ప్రసాదించ గోరెదను''. 


తిరిగి బలి నవ్వెను. నవ్వుచు యధాలాపముగా యిట్లనెను. *'అటులనే కానిమ్ము. నీ చిరు పాదములతో 


కొలిచిన మూడడుగుల భూమిని ప్రసాదించెదను'*. వామనరూపములో. నున్న భగవంతుని చిరు పాదపద్మము 
అను బలి వీక్షించెను. 


"పెదవులపై నవ్వు లాస్యము చేయుచుండగా, జలముతో నిండిన పాత్రను తీసుకుని, అందులో కొన్ని 


బిందువులను పద్మములవంటి ఆ బాలుని చేతిలోవైచి, '*నీవు కోరిన దానిని నేను నీకిచ్చుచున్నాను'' అని 
బలి పలికెను. 


98 శుక్రుని అభ్యంతరము 


- గురువు శుక్రాచార్యుడు అడ్డుపడెను. మాట్లాడక బలి తన కనులను పైకెత్తి ప్రశ్నార్ణకముగా చూచెను. 
శుక్రుడు 'జ్ఞానులలో కెల్ల జ్ఞాని. అతడు “కవి'యను సేరుతో ప్రసిద్దిపొందెను. ఇంద్రుని గురువు బృహస్పతి 
కన్న తెలివికలవాడని కొందరు. అందురు. శుక్రునకు దైత్యులపై మక్కువ, బలి అతవి ప్రియశిష్యుడు. అతడు 
బలి మోసపోవుట సహింపకుండెను. రాజును దయతోజూచి యిట్లనెను. “కుమారా! నీవు యేమి చేయుచు 
న్నావో వీకు తెలియదు. ఈ చిన్నారి బ్రాహ్మణ బాలుడు అమాయకుడని, తనకేది మంచియో, లాభదాయకమో 
తెలియని పసివాడని నీవు భ్రమపదుచున్నావు. కాని ఆ బాలుడు సాక్షాత్తు నారాయణుడు. దేవతలకు ఉపకారము 
చేయనెంచి, అదితి కశ్యపులకు జన్మించెను. నీ హృదయము వెన్నవంటిది. ఈ బాలునికి దుడుకుగా వరమును 
'ప్రసాదించెదనని మాట నిచ్చియున్నావు. ఆ వరము తేలికైనది కాదు. అది నిన్ను, అసురజాతిని నాశనము 
చేయునని నాకు తెలుసును. ఇది అన్యాయముతో కూడి యున్నది. నీవు యీ అన్యాయమునకు లోబడి 
బాధపడకూడదని నా తలంపు. 


“వీ ముందర నిలిచియున్న నారాయణుడు, నీవు యీ సంపద నంతయూ పోగొట్టుకొమనట్టు 
చేయనున్నాడు. నీ' సర్వన్వముమా కోల్పోయెదవు. నీ అధికారము, వైభవము. దేవతలు, నారాయణుని 


190 


అష్టమ స్కంధము 

సహాయముతో చేజిక్కించుకొందురు నీవు వట్టి తెలివితక్కువ వాడవు. నీ సర్వన్వము పోగొట్టుకున్న తర్వాత, 
నీవెక్కడ జీవించెదవు? నీకు నిలబడుటకు కావలసిన స్టలము కూడ యుండదు. ఈ పసిబాలుడు, తన 
చిరు పాద పద్మములతో కొలుచు మూడడుగుల భూమిని కోరినాడు భగవంతుని ఒక్క పాదము యీ 
భూమి నంతయూ కొలుచునని నీకు తెలియదా? రెండవసారి తన పాదముతో దేవలోకమును కొలుచును. 
మూడవసారి పాదము నెక్కడ మోపును? తన పాదమును నీ తలపై మోపి పాతాళమునకు అణగ ద్రొక్కునని 
నీవు గ్రహించలేవా? ఈ కోర్కెను నీవు తీర్చలేకపోవుట సమంజనముగానే యుండును. నీ ఆందోళనకు 
కారణము నేనెరుగుదును ఇచ్చిన మాటను ఉపసంహరించుకొనుట దర్మవిరుద్దమని నీవు తలంచి బాధపడుచు 
న్నావు. బుగ్వేదములో ఈ విషయమున విపులమైన చర్చ యున్నది. దానిని నీకు విశదపరచి తెల్పెదను. 


| “నేను యిచ్చెదను' అని పలుకుట సత్యము పలుకుట యగును అట్టు పలికిన తర్వాత “నేను యివ్వను' 
అని పలికినచో అది అసత్యము పలికినట్లగును సత్యము పుష్పము వంటిది మాట ఆ వృక్షము యిచ్చు 
పండు వంటిది సత్యము పలుకువారు సత్పురుషులుగా (ప్రసిద్దిగాంచెదరు అట్టివారు, అందమైన పుష్పములను 
తియ్యని ఫలములను యిచ్చు వృశ్నములవంటీ వారు 


“' అసత్యము మాటల వెనుక నున్న వేరులను పెల్లగించును. పెల్లగిలిన వృక్షము వేరులు, సామాన్య మానవులు 
తమ సహజమైన కనులతో చూడగలిగే వేరులు, యెండిపోయి త్వరలోనే నేలగూలును అదే రీతిగా అసత్యము 
పలుకు మానవుడు ఆత్మ విహీనుడై, త్వరలోనే శరీరమును గోల్ఫోవును. అందుచేత మానవుడు అసత్యము 
పలుకరాదు. కాని, కొన్ని సమయములందు అసత్యము సలుకుట నిషిద్దము కాదు వరము ప్రసాదించెదనని 
మాట యిచ్చినపుడు, ఆ వరము (ప్రసాదించుటచేత తన శరీరమునకు హాని యేర్పడునపుడు, తన మాటను 
ఉపసంహరించుకుని వరమును యివ్వ నిరాకరించ వచ్చును. కొన్ని ప్రత్యేక పరిస్తితులలో అసత్యము పలుకుట 
నిషిద్ధము కాదు భార్య తన మాట వినునట్లు చేయుటకు, పరిహానమాడునపుడు, వివాహ సమయములో 
పెండ్లి కుమార్తె లేక పెండ్లి కుమారుని గుణములను వర్షించునపుడు, ప్రాణమునకు ముప్పు సంభవించినపుడు, 
గోవులకు (బ్రాహ్మణులకు మంచి చేయునపుడు, అపాయములో నున్న వారిని రక్షీంచునపుడు అసత్యము 
పలుకవచ్చునని బుగ్వేదమందు కలదు. నీవు యిచ్చిన వరముచేత వినాశము తప్పదని (గ్రహించినపుడు యిచ్చిన 
మాటను ఉపసంహరించుకొనుటలో యెట్టి దోషము లేదు. నిన్ను యెట్టి పాపము అంటదు. ఇప్పుడు నీవు 
యిచ్చిన వరమును ఉపసంహరించుకొనుటయే శ్రేయస్కరము”'. 


గురువు పలికిన పలుకులను బలి శ్రద్దతో వినియుండెను చాలసేపు నిశ్శబ్దముగా నుండి బలి యిట్లనెను. 
“ప్రసాదించిన వరము తనకే ముప్పు కల్గించునపుడు, యిచ్చిన మాటను ఉపసంహరించుకుని వరమును 
నిరాకరించుటలో అసమంజసమేమియు లేదని చెప్పిన మీ వాదము సముచితముగా నున్నదని నమ్ముచున్నాను. 
కాని, గురువర్యా! నన్నాకసారి పరికింపుడు భౌతికమైన రక్షణయే ప్రధానమని భావించు సామాన్య మానవుల 
వంటి వాడను కాను నేను విరోచనుని కుమారుడను, ప్రహ్లోదునికి మనుమడను అట్టి ఉత్తమ వంశములో 
జన్మించిన నేను, మీరు చెప్పినట్టుగా నేనెట్లు ఆచరించగలను. అటువంటి ఆలోచనను ఒక క్షణమైనను 
రానీయదగునా? అది సిగ్గుచేటు కాదా? మీ సలహాను పాటీంచినచో, తన సంపదను విడనాడుట కిష్ట్రపడని 
సామాన్య మానవులవలె ప్రవర్తించినట్టగును అసత్యము పలుకుట కన్న నికృష్ణమైనది లేదని పదే పదే చెప్పుదురు 
ఇది తప్ప యింక ఎటువంటి ఘోర పాపము నైనను భరింతును. ఒక బ్రాహ్మణుని మోసగించుట వలన 
తీరని ప్రమాదము సంభవించగలదు నరకము, దారిద్ర్యము, దుఃఖము, పదవీచ్యుతి, మరణము, వీటి వలన 


191 


శ్రీమద్భాగవతము 


యింకేదియు నీవు కోరవలసిన అవసరముండదు. నీ మాటలను మార్చుకుని యింకా యెక్కువ భూమిని 
తీసుకొని జీవితమంతయు సుఖముగా నుండుము. నీవు అడుగుటయే తడవుగా నేనిచ్చెదను''. 


వామనుడిట్టనెను.' ''ని జౌదార్యమును నేను మెచ్చుకొనుచున్నాను. ఓ రాజా! కోరికను జయించని 
మానవుడు, లోకములోని సకల వస్తువులు యిచ్చిననూ అతనికి సంతృప్తి యుండదు. మూడు అడుగులతో 
తృప్తిపడని మానవుడు, సప్తద్వీపములు, అందలి సంపద అతనికి ధారపోసిననూ తృప్తిచెందడు. సప్తద్వీపములను 
పాలించు ప్రభువులు 'నాకు యిది చాలును" అను స్థితిని చేరుకొనలేదని అందురు. తనకు లభించిన దానితో 
సంతృప్తి పడువాడే నిజముగా సుఖము ననుభవించును. చంచల మనస్కులు యెప్పుడూ అసంతృప్తితో 
దుఖముతో బాధపడుదురు. అనంతృప్వియే మానవుని దుఃఖమునకు కారణము. సంతృప్తి పాందిన మానవుని 
ముఖము రోజు రోజుకూ వికసించి, విముక్తి పొందుటకు అర్హత కలిగియుండును. నీవు దానశీలురలో 


అగ్రగణ్యుడవు.. నీవు దాన సామ్రాట్టువి. కాబట్టి నేను కోరిన నా పాదములతో కొలిచే మూడడుగుల భూమిని 
నీవు ప్రసాదించ గోరెదను"'. 


తిరిగి బలి నవ్వేను. - నవ్వుచు యధాలాపముగా యిట్లనెను, ''అటులనే కానిమ్ము. వీ చిరు పాదములతో 


కొలిచిన మూడడుగుల భూమిని (ప్రసాదించెదను''. వామనరూపములో నున్న భగవంతుని చిరు పాదపద్మము 
లను బలి- వీక్షించెను. 


“పెదవులపై నవ్వు లాస్యము చేయుచుండగా, జలముతో నిండిన పాత్రను తీసుకుని, అందులో కొన్ని 


బిందువులను పద్మములవంటి ఆ బాలుని చేతిలోవైచి, **నీవు కోరిన దానిని నేను నీకిచ్చుచున్నాను'' అని 
బలి పలికెను. 


98 శుక్రుని అభ్యంతరము 


- గురువు శుక్రాచార్యుడు అడ్డుపడెను. మాట్లాడక బలి తన కనులను పైకెత్తి ప్రశ్నార్షకముగా చూచెను. 
శుక్రుడు 'జ్ఞానులలో కెల్ల జ్ఞాని. అతడు “కవి'యను పేరుతో ప్రసిద్ధిపొందెను, ఇంద్రుని గురువు బృహస్పతి 
కన్న తెలివికలవాడని కొందరు. అందురు. శుక్రునకు దైత్యులపై మక్కువ, బలి అతని ప్రియశిష్యుడు. అతడు 
బలి మోసపోవుట సహింపకుండెను. రాజును దయతోజూచి యిట్లనెను. “కుమారా! నీవు యేమి చేయుచు 
న్నావో నీకు తెలియదు. ఈ చిన్నారి బ్రాహ్మణ బాలుడు అమాయకుడని, తనకేది మంచియో, లాభదాయకమో 
తెలియని పసివాడని నీవు భ్రమపదుచున్నావు. కాని ఆ బాలుడు సాక్షాత్తు నారాయణుడు. దేవతలకు ఉపకారము 
చేయనెంచి, అదితి కశ్యపులకు జన్మించెను. నీ హృదయము వెన్నవంటిది. ఈ బాలునికి దుడుకుగా వరమును 
'ప్రసాదించెదనని మాట నిచ్చియున్నావు. ఆ వరము తేలికైనది కాదు. అది నిన్ను, అసురజాతిని నాశనము 
చేయునని నాకు తెలుసును. ఇది అన్యాయముతో కూడి యున్నది. నీవు యీ అన్యాయమునకు లోబడి 


బాధపడకూడదని నా తలంపు. 
“వీ ముందర నిలిచియున్న నారాయణుడు, నీవు యీ సంపద నంతయూ పోగొట్టుకొనునట్టు 
చేయనున్నాడు. నీ' సర్వస్వముమా కోల్పోయెదవు. నీ అధికారము, వైభవము. దేవతలు, నారాయణుని 


190 


అష్టమ స్కంధము 
99 మూడడుగుల.భూమి - 

దానము యిచ్చుట స్వీకరించుట జరిగెను. బలి కన్నులెత్తి వామనుని చూచెను. అతడట్టు చూచుచుండగనే 
పొట్టు బ్రాహ్మణ బాలుడు క్రమముగా పెరిగి బృహ(ద్రూపము వహించెను. నారాయణుని విశ్వరూపమును 
గాంచుచున్న బలి .కండ్ల నుండి ఆనందాశ్రువులు కారుచుండెను. విరాట్‌ పురుష రూపము దర్శించు 
మహద్చాగ్యము బలికి కలిగెను. పంచ మహాభూతములు, త్రిగుణములు, ఇంద్రియములు, చిత్తము, జీవులతో 
కూడిన యీ విశ్వమును చూచెను. భగవంతుని పాదముల. వద్ద రసాతలమును,. పాదముల చర్మమందు 
భూమిని, చూచెను. అతని మోకాళ్ళు పర్వతములు, పక్షులు; తొడలు వాయువులకు నిలయములు. బలి 
ప్రజాపతులను, అసురులను గాంచెను. భగవంతుని నాభి ఆకాశముగను, ఉదరమందు సప్హ సముద్రములను 
చూచెను. వక్ష స్థలమున నక్షత్రములు ఒకచోట చేరి అందమైన హారమువలె నుండెను. విరాట్‌ పురుషుని 
హృదయమందు ధర్మము |ప్రతిస్థితమై యుండుట బలి కనుగొనెను. వక్షముపై 'బుతీ' అనగా ధర్మముతో 
కూడిన మధుర వచనములు ఉండెను. అచ్చటనే సత్యము కలదు.. అతని మనస్సునందు చంద్రుడు, విశాల 
వక్షస్థలము పై పద్మమును చేతిలో ధరించిన 'లక్ష్మీదేవి యుండిరి. అతని గళమందు సామవేదము, పవిత్ర 
మంత్రములు, వివిధములైన స్వరములు నుండెను. భుజములందు ఇంద్రుని నాయకత్వములోని దేవతలు 
' గలరు. అతని చెవులు దిక్కులు, శిరస్సు స్వర్గము. నేత్రములందు సూర్యుడు, నోటే యందు అగ్ని యుండిరి. 
నాలుక యందు వరుణుడు, గొంతులో వేదములు నుండెను. కనుబొమలందు వీధి, కనురెప్పలు యెత్తినపుడు 
ఏహ్యా భావముతో కూడిన నవ్వును తిలకించెను. 'నుదుటి యందు రాత్రి, పగలు, కోధమును; అడుగు 
"పెదవి యందు ఆశను బలి వీక్షించెను. అతని స్పర్శయే కామము; అవయముల సొంపు యజ్ఞము,.. నీడ 
మృత్యువు; నవ్వు మాయ, అతడి వెండ్రుకలే వృక్షములు, లతలు, పొదలు; నరములు నదులు. అతని బుద్ది 
బ్రహ్మ. అతని శరీరము చరాచర వస్తువులు, దేవగణములు, బుషులు, వేయేల అన్నింటికీ నిలయము: * 


బలి వద్ద నున్న అసుర సేవకులు భయాశృర్యముతో శుక్రాచార్యుడు ఊహించి చెప్పినట్టుగా జరుగుచున్న 
దని గ్రహించిరి. భగవంతుని విరాట్‌ రూపము, తేజస్సు చూచి భరించలేక మూర్చపోయిరి. మూర్చ.నుండి 
తేరుకుని లేచిన తర్వాత, విరాట్‌ పురుషుని రూపముగాక. నారాయణుని "రూపము గాంచిరి.' అతని 
సేవకులందరూ వైకుంఠము నుండి వచ్చిరి. భగవంతుని ఆయుధము లన్నియు నుండెను. వైభవోపేతమైన 
సుదర్శన చక్రము, శార్దమను ధనుస్సు, పాంచజన్యముగా పేరుగాంచిన శంఖము, కౌమోదకి యను గదను 
ధరించి యుండెను. అతని సేవకులు, భగవంతునికి ప్రీతిపాత్రుడైన సునందుని నాయకత్వములో నుండిరి. 


భగవంతుడు కిరీటము ధరించి యుండెను. అందలి మణులు అత్యంత కాంతితో ప్రకాశించుచుండేను. 
అమోఘమైన బాహువులు 'భుజకీర్తులను ధరించెను. మకర కుండలములు తల ఆడించునపుడు అందముగా 
ఊగుచుండెను. కౌస్తుభమణి ధరించగా, వక్షముపై నున్న [శ్రీవత్సమను చిహ్నము సాబగు ద్విగుణీకృతమ 
య్యెను. అతడు ధరించిన బంగారు వన్నెలోనున్న పచ్చని వస్త్రము గాలికి రెప రెసలాడుచుండెను. అతని 
ముఖమున అందమైన నవ్వు తాండవించెను. 


భగవంతుని బృహద్రూపము స్వర్గమును సమీపించెను. నారాయణుడు ఒక అడుగుతో బలికి చెందిన 
ఈ భూమి నాక్రమించెను. అతని ఆకారము ఆకాశమంతయు నిండి, విశాల బాహువులు అని ్న దిక్కులకూ 
ప్రసరించెను. రెండవ అడుగునకు స్వర్గములో కొంత భాగము మాత్రమే కనుపించుచుండెను. తన పాదమునెత్తి 


193 


శ్రీమద్భాగవతము 


మహర్గోకము చేరి, అచట నుండి జనలోకము, సత్యలోకము, ద్యుర్గోకములను చేరెను. సత్యలోకము నందుండే 
(బ్రహ్మ అమితోత్సాహముతో భగవంతుని పాదము వద్దకు వెళ్ళెను. పాదము గోళ్ళు చంద్రుని వెన్నెల వలె 
ప్రకాశించుచూ, నత్యలోక సౌందర్యమును యినుమడింపజేసెను.. బ్రహ్మకు తోడుగా మరీచి మున్నగు 
బుషులు, సనకసనందాదులు, యోగులు, వేదములు, వాటి శాఖలు వచ్చి, వారందరూ భగవంతుని పాదమును 
పూజించిరి. బ్రహ్మ, కమండలములోని నీటితో నారాయణుని పాదము నభిషేక్రించెను. నారాయణుని 
పాదములచే పునీతమైన ఆ నీరు ప్రవహించి మందాకినీ నదిగా ప్రసిద్దికెక్కెను. ఆ నది ప్రవహించిన ప్రదేశములు 
శుద్దియై 'పవిత్రములయ్యెను. మందాకిని భూమి మీదకు వచ్చిన తర్వాత గంగానదిగా ప్రసిద్దిగాంచెను. 


భగవంతుడు భూమిని, స్వర్గమును కొలిచెను. తిరిగి వామన రూపముతో నవ్వుచూ నిలబడెను. అసురులు, 
తమ యజమాని బలి సంపధనూ రాజ్యమునూ పోగొట్టుకొనుట గాంచిరి. వారు వామనునితో యుద్దము 
చేయ నిశ్చయించుకొనిరి. వారు వామనుని ఓడించి, తిరిగి బలిని సింహాసనముపై కూర్చుండబెట్టవచ్చునని 
తలంచిరి. వారు తమ ఆయుధములను చేతబట్టి వామనుని రూపములో నున్న నారాయణునిపై కెగబడిరి. 
అంతకు ముందే అక్కడ నున్న నారాయణుని సేవకులు అసురులతో యుద్దము చేయుటకు సిద్దపడిరి. 
రీనినంతయూా గమనించిన బలీ చగక్రవర్తితన సేవకుల పై ఆ(గ్రహించెను. వారితో బలి యిట్లనెను. *''నా మాటలు 
విని యుద్దము చేయు ఆలోచనను విరమింపుడు. కాలము మనకు అనుకూలము కాదు. అని ్నంటిలో కాలము 
అతి ప్రధానమైనది. భగవంతుడు కాల స్వరూపుడు. అతని యిచ్చ ప్రకారమే సుఖ దుఃఖములు కలుగుచుండును. 
భగవంతుని ముందు మానవుడు నిస్పహాయుడు. ఒక సమయములో ఈ కాలము మన కనుకూలముగా 
నుండి, దేవతలకు అనుకూలముగా లేకుండెను. అప్పుడు మనము శక్తిమంతులము, వారు చాల బాధలకు 
లోనైరి. కాలమిపుడు పరిస్తితులను తారుమారు చేసెను. "పెద్ద సేన కాని, మందత్రములుగాని, తపస్సుగాని 
కాల ప్రవాహమును అరికట్టులేవు. మనకు తిరిగి అదృష్ట కాలము వచ్చు వరకు వేచి యుండవలెను. అంతవరకు 
తెలివిగా నిగ్రహము కలిగి యుండవలెను. యుద్దము చేయవద్దు,. దాని వలన ప్రయోజనముండదు''. 


భగవంతుని. ప్రక్కనే గరుడుడు నిల్చుని యుండెను. యజమానివైపు ఒకసారి చూసి, వరుణ పాశముతో 
బలిని బంధించెను. ఇది జరిగినపుడు అని వైపుల. నుండి హాహాకార ధ్వనులు వినవచె ను. 


బలి తనలో తాను నవ్వుకొనెను. ఇట్లు యెందుకు జరిగెనో అతడు గ్రహించెను. “నేను' 'నాది' అను 
రెండు మహా పాపములను. తన హృదయము నుండి పారద్రోలుటకు నారాయణుడు ఉద్దేశించెనని బలి 
విశ్వసించెను. 'నాదైన యీ భూమి నంతయు నీ కొసంగెదను' అని పలికినపుడు, భగవంతుడు తనలో 
తాను నవ్వుకుని, అందులకు శిక్షీంప నిశ్చయించుకొనెను. వామనుని వైపు బలి చూచెను. అతనిలో (పేమ, 
అనుగ్రహము గాంచి, తాను ఊహించినది సరికాదని తలంచెను. తనను అనుగ్రహించుటకే భగవంతుడు 
వచ్చెమ. వరమడిగి తన 'సర్వస్వమునూ తీసుకుని, 'నాది' అను పాపమును కడిగివేసెను. శరణాగతి ద్వారా 
“నేను అను భావము విడనాడవచ్చునని లోకమునకు తెలియజెప్పుటకే, గరుడుని యీ వరుణ పాశముతో 
నన్ను బంధింపుమని భగవంతుడు చెప్పి యుండవచ్చును. భగవంతుని దయాగుణము బలి కనుల వెంట 
నీళ్ళు వచ్చునట్లు చేసెను. గరుడుడు వరుణ పాశముతో బంధించునపుడు, వినయముగా శిరస్సు వంచెను. 


194 


అష్టమ స్కంధము 
100 బలిమాట నిలబెట్టుకొనుట 


బంధితుడైన బలి వంక నారాయణుడు చూచెను సత్యమును విడనాడకుండుటచే బలి సర్వస్వమును 
పోగొట్టుకొనెను నారాయణు డిట్లనెను. '“నీవు అసురులకు చ(క్రవర్తిని. నా పాదములతో కొలిచే మూడడుగుల 
భూమిని యిచ్చుటకు మాట నిచ్చితివి. రెండడుగులను కొలిచి ఆక్రమించి, వాటిని నేను స్వంతము 
గావించుకొనుట నీవు చూసి యున్నావు. ఇంకొక అడుగు మిగిలి యున్నది. నా పాదము నెక్కడ 
నుంచుమందువు? చెప్పుము, మాట తప్పి, అసత్యము పలికినచో దానికి యెట్టి శిక్ష నొందవలెనో నీవు 
యెరుగుదువు నిన్ను పాతాళ లోకమునకు అణగద్రొక్క వలసివచ్చును. నీ గురువు యిదివరకే యీ విషయము 
నీకు చెప్పియున్నాడు”'. 


వామనుని మాటలు వినిన బలి బాధ చెందనూ లేదు, భయపడనూలేదు. బలి నవ్వుచూ యిట్లనెను. 
“ప్రభూ! నా మాటలు అసత్యము కావని తలంతును నీ మూడవ అడుగునకు యింకనూ స్టలమున్నది 
నీ పాదమును నా తలపై పెట్టి నన్నను(గ్రహింపుము నాకు నరక మనిన భయము లేదు, గాని పాపాత్ముడ 
ననిపించుకొనుటకు భయముగా నున్నది. ఈ వరుణ పాశ బంధముల వలన నాకు భయము లేదు. దారిద్ర్యము, 
నిత్య దుఃఖము కూడ నాకు భయావహములు కావు. శిక్నితునకు, శిక్షించువాడు తల్లి తండ్రి, సోదరుడు 
లేక శ్రేయోభిలాషివలె అత్యంత ప్రీతిపాత్రుడైనప్పుడు, అది నిజముగా అనుగ్రహమని యెంచెదను, లోక దృష్టిలో 
నా గర్వమునకు అహంకారమునకు నీవు శిక్ష విధించవలసి యున్నది. కాని నీవు నిజముగా నమ్న ఆశీర్వదించి 
అనుగగ్రహించినావు. నీవు నా అంతర్నేత్రము - జ్ఞాన చక్షువు - తెరిచినావు రాక్షసులకు నీవు స్నేహితుఢవేకాని 
శత్రువువు కాదు 


నా పితామహుడైన (ప్రష్టోదుడు నీకు మిక్కిలి (పేమ పాత్రుడు. అతడు తన తండ్రిచే విశేషముగా బాధలకు 
గురియైనపుడు, నీవూరకున్నావు. ఈ భౌతిక శరీరము పాందుచున్న బాధ నిజముగా ఒక లెక్కలో నిది కాదని 
అతనికి బాగుగా తెలియును ఈ శరీరము, సంపద, బంధువులు, స్నేహితులు, జ్ఞానమునకు ఆపద 
వాటిల్లినపుడు యెందుకూ కొరగానివని అతడెరుగును. అతడీ విషయములను ఒక త్షణమైనను యోచింపక, 
యెల్లకాలము నిన్ను, నీ పాద పద్మములనే చింతించుచుండెను. నేను కూడ అక్టు చేయుచున్నాను శ్రీ, 
అనగా సంపద మూలముగానే మానవుని గర్వము, అహంకారము కలుగుచున్నవి మనిషి గుడ్డివాడై 
మరణముతో యీ శరీరము అంతమగుచున్నదనే సత్యమును విస్మరిస్తున్నాడు. ప్రభూ! ఇప్పుడు నీవు నాకేమి 
చేయుచున్నావు? నేను యీ సంపదకు దూరమగునట్టు చేసి, త్వరలోనే నిన్ను చేరుటకు అవకాశము కలిగించి 
అను(గ్రహించినావు. నేను చాల అదృష్టవంతుడను''. 


ఆ క్షణములో, బలి పితామహుడైన ప్రహ్లాదుడు అచటకు వచ్చెను. అతడు నారాయణునికి పరమ 
భక్తుడగుటచే, బలి ప్రణామము చేయగోరెను. కాని వరుణపాశముచేత బద్ద్డుడగుట వలన అట్లు చేయలేకపో 
యెను. అశ్రువులతోనే స్వాగతము పలికి మానసికముగా పూజించెను. (ప్రహ్లాదుడు సూటిగా వామనుని చెంతకు 
వెళ్ళి (ప్రణమిల్లైను. తన అక్రువులతో భగవంతువి పాదములకు అభిషేకము చేసెను (బ్రహ్మ నారాయణుని 
వద్దకు వచ్చి యిట్లనెను. ''“ఇంక యే మాత్రము వింధ్యావళికి దుఃఖము కలిగించవద్దు. ఈ పాశ బంధము 
మండి బలివి విడిపించుము. అతడు తన సర్వస్వమును యిచ్చివేసెను, నిత్యము నిన్నే చింతించువారు, 
కేవలము పత్ర పుష్ప తోయములతో మాత్రమే నిన్ను పూజించుచున్నప్పుటికీ, నీకు చాల దగ్గరగా నుందురని 


195 


శ్రీమద్భాగవతము 


చెప్పి యుండలేదా? బలి సర్వస్వమును నీకు అర్చించి, సంపూర్ణ శరణాగతుడయ్యెను. అతనికి నీవు ఉచిత 
ఫలము నందియ్యవలెను''. 


నారాయణు డిట్టు పలికెను. ''ఒక వ్యక్తిని నాశనము గావించుటకు, అతనికి యీ లోకములో విశేషమైన 
సంపదను, అధికారమును ్రపాదించెదను. అతడు వాని యందు తగుల్కొని, తన నిజ స్వభావమును 
. విస్మరించును. నేను యెవరినైనా మాయ నుండి రక్షింపదలచుకున్నపుడు, వారి సంపదను తీసుకొందును. 
దోషములన్నిటిని పరిహరింపగా, అతడు నాలో లీనమగును. ఒకసారి నాచే రక్షీతుడైన భక్తుడు నాశనము 
పొందడు. 


““బలి యెన్నడూ మాట తప్పి సంచరించలేదు. అతడు మాయను జయించెను. అతడు సంపదను, 
" అధికారమును, చక్రవర్తి పదవిని పోగొట్టుకుని మిక్కిలి వ్యధ నొందెను. వరుణ పాశముచే బద్దుడైన బలిని 
చూచి అతని శత్రువులు నవ్వుచున్నారు. బంధువులందరూ అతనిని విడిచి వెళ్ళిపోయిరి. గురువు శపించెను. 
అయినప్పటికీ, అతడు ధర్మ ఫథమును విడువకుండుట మెచ్చుకోదగినది. నేను మాయ మాటలు పలుకగా, 
“అతని గురువు వేదముల నుండి యెన్నో సత్యములను పలికి, అసత్యమును సత్యముగా యెంచవచ్చునని 
నమ్మింప బ్రయత్నించెను. కాని బరి వానిని వినకుండెను. దేవతలు అసూయచెందు స్థితిని బలి చేరుకొనెను. 
నా అనుగ్రహము పొందిన బలి, సావర్ణి మన్వంతరమందు ఇంద్రుడుగా నుండగలడు. అంతవరకు, నాకు 
ప్రియమైన సుతల మందు బలీ యుండగలడు. నేను నీతోనే యుండి రక్షించుచుందును. ఎల్లపుడూ నీ 
చెంతనే యుండెదను. నీలోని అనుర గుణములు త్వరలోనే అంతరించి, సావర్ణి మన్వంతరమందు ఇంద్రుడుగా 
ప్రసిద్ది గాంచెదవు''. 


బలికి విశేషమైన ఆనందము కలిగి నోట మాట రాకుండెను. అతని కనులు యేకధారగా వర్షించుచుండెను. 
మాటలు గొంతులోనే ఉండిపోయి, కన్నీరుతో నిండుటచే బయటకు రాకుండెను. కొంతసేపయిన తర్వాత 
తనను తాను సముదాయించుకుని, యిట్లనెను. ''ప్రభూ! నా వద్దకు వచ్చి దానమడిగితివి. దాన మొసగుటలో 
వూర్తిగా నిమగ్నుడవైయున్న నేను వీకు నరిగా నమస్కరించ వలెనని కూడ తోచలేదు. నీకు పాద నమస్కారము 
చేయుటకు ప్రయత్నము మాత్రము చేసితిని. నా యీ కొద్దిపాటి ప్రయత్నమునకే నీవు అనంతమైన 
అనుగ్రహమును (ప్రసాదించినావు. నీ పవిత్ర పాదమును, అధికార సంపదలతో గుడ్డివాడైన యీ దుష్ట బలి 
శిరస్సుపై మోపినావు. నీకు నాయందు గల దయను యెట్లు కీర్తింపను?'' 


వరుణ పాశ బంధము నుండి బలి విడుపు పొందెను. బ్రహ్మ విష్ణు రుద్రులకు బలి ప్రధక్షీణము చేసెను. 
అనంతరము బలి సుతల లోకము ప్రవేశించెను. ప్రహ్హాదుడు భగవంతునితో యిట్లు పలికెను. స్వర్గవాసులు 
నీ ఆశీస్సులకై నీకు ప్రణమిల్లుచున్నారు. నేను, నా మనుమడు దేవతలము కాము. కేవలము అసురులము. 
జన్మ చేత దేవతలకన్న తక్కువనారము. అయినప్పటికీ, నీకు మా యందు (ప్రేమ యెక్కువ, అది యెంత 
యెక్కువనగా వారి కన్న మేము గొప్ప అదృష్టవంతులము. ప్రభూ! నా మనుమనిపై నీవు కురిపించిన 
అనుగ్రహమునకు నేను నీకెట్టు ధన్యవాదములు తెలుపగలను? నీవు అతనిని ఇంద్రుని జేసితివి. తనను తాను 
మరచే ప్రమాదము సంభవించినపుడు, నీకు నీవుగా వచ్చి, అతని సంపదను హరించి అను (గ్రహించినావు. 
సుతల లోకములో బలికి రక్షకుడుగా నుండగలనని వాగ్దానము చేసినావు. నీ అనుగ్రహము పొందుటకు మేము 
చేసిన పుణ్యమేమో నాకు తెలియదు". 


196 


అష్టమ స్కంధము 

వామనుడు దయాపూర్వకముగా నవ్వి (ప్రష్టోదునితో యిట్లనెను. ''ప్రహ్లాదా! సుతల లోకము ప్రవేశించి, 
నీ మనుమవితో నుండుము. నేమ మీతోనే యెల్లపుడును ఉండెదను. చేతిలో గదను ధరించి మీ గృహమును 
పరిరక్షీంచెదను”'. 


దేవతలందరకూ నమస్కరించి, ప్రహ్లాదుడు సుతల లోకము ప్రవేశించెను భగవదాజ్ఞానుసారము బలి 
ప్రారంభించిన యజ్ఞమును శుక్రాచార్యుడు సంపూర్తి గావించెను. 


101 మత్స్యావతారము 


మత్స్యావతారమును సవివరముగా తెలుపమని పరీక్షీత్తు శుక బ్రహ్మను అడిగెను. 


శుకు డిట్లనెను. '“గోవులకు, బ్రాహ్మణులకు, దేవతలకు, సత్పురుషులకు హాని కలుగు ప్రమాదము 
యేర్చడినపుడు, ధర్మము, వేదములు లేక లోకమే నాశనమగునపుడు వానిని రక్షించుటకు భగవంతుడు 
యీ భూమిపై అవతరించును. ఇంతకు పూర్వ కల్పాంతమున (బ్రహ్మ దీర్హనిద్రలో నుండగా, యీ లోకము 
వీటిలో మునిగిపోయెను. బ్రహ్మ నిద్రించుచున్నపుడు, హయ(గ్రీవుడను అసురుడు వేదములను దొంగిలించెను 
వేరములతోబాటు ఆ అసురుడు నీటి అడుగునకు బోయెను మహా (ప్రళయము నైమిత్తికము. ఆ ప్రళయమునకు 
పర్యవసానమే యీ లోకము వీటి అడుగునకు బోవుట 


''ఆ సమయమందు సత్యవ్రతుడను రాజు యీ లోకమును పాలించుచుండెను. అతడు సాధు పురుషుడు, 
వారాయణునకు పరమభక్తుడు (ప్రభయానంతరము లోకమును తిరిగి సృష్టించిన తర్వాత సత్యవ్రతుడు, 
ద్వాదశాదిత్యులలో ఒకడైన వివస్వతునకు కుమారుడుగా జన్మించెను అప్పటి మన్వంతరము వైవస్వత 
మన్వంతరమని పేరొందెను వివస్వతుని కుమారుడు (శ్రాద్దదేవుడు 


ఒకరోజు సత్యవ్రతుడు ఉదయమున కృతమాలా నదీ తీరమున నిత్యకృత్యములను జరుపుచుండెను. 
పితృదేవతలకు అర్హ్యమిచ్చుటకై దోసిటిలో జలము తీసుకొనగా అందు ఒక చిరు చేపను అతడు కనుగొనెను. 
వెంటనే ఆ చిరు చేపను నీటిలో వదలిపెస్టైను. ఆ చిరు చేప మానవ స్వరముతో నిట్లనెను. '' ఓ రాజా! 
నాపై దయజూపుము నేను అతి చిన్న చేపను పెద్ద చేపల వలన నాకు భయము; అవి నన్ను తినివేయగలవు. 
ఈ నీటి నుండి నన్ను తీసుకొనిపోయి రక్షింపుము'' ఆ చేప మాట్లాడిన పలుకులకు అతని హృదయము 
(ద్రవించెను ఆ చిరు చేపను చేతులతో తీసి తన కమండలములో వైవి గృహమున కేగెను. 


“ఒక రాత్రి గడిచెను. మరునాటి ఉదయము ఆ చేప యిట్లనెను, “ఈ పాత్రలో తగినంతగా నాకు స్టలము 
లేదు. వెడల్పైన మరొక పెద్ద పాత్రలో యుంచిన యెడల నేను నంచరించుటకు వీలుగా నుండుమ"'. వేరొక 
పెద్ద పాత్రలో నీరు పోసి అందు యీ చేప నుంచెను. ఒక గంటలో ఆ చేప పాత్రము మించి యెదిగెను. 
సత్యవ్రతుడు దానినాక సరస్సులో వైవెను. తిరిగి అట్టే జరిగెను. తాను సంచరించుటకు స్ట్రలము చాలుట 
లేదని ఆ చేప మొరపళ్ట్టును. ఆ రాజు ఒకదానికంట పెద్దదైన మరా సరోవరములో వైదుట, ఆ చేప పెరుగుచు 
మొరపెట్టుట జరుగుచుండెను. ఆఖరుకు ఆ చేపను సముద్రములో పడవైవెను. ఆ చేప రాజుతో యిట్లనెను 


197 


శ్రీమద్భాగవతము 
“ఈ సముద్ర మందున్న తిమింగిలములు నన్ను తప్పక తినివేయును. నన్ను యిక్కడ కెందుకు 
తీసుకువచ్చితివి?”' 


సత్యవ్రతుడు చిన్నగా నవ్వి యిట్లనెను. “నీవు చాల విచిత్రమైన చేపవు. నీవు ఒక గంట కాలములో 
నూరు మైళ్ళ పొడవున్న సరస్ఫుకంటె పెరిగినావు. ఇదివర కెన్నడును నేను యిటువంటి దానిని చూడలేదు. 
నీవు సాధారణమైన చేపవు కావు. నీవెవరో నే నెరుగుదును. నీవు సాక్షాత్తు నారాయణుని రూపము. అయితే 
యే ప్రయోజనము కొరకై నీవు యీ రూపము దాల్చితివో నేనెరుగను. దేవాదిదేవా! నీకు నా నమస్కారము. 
అన్ని జీవులకు నీవు ఆశ్రయుడవు. నా వంటి అసహాయులను రక్షించుట కొరకే నీవు ఒక రూపము ధరింతువు. 
నీవు నాకు వ్యక్తముగుటచేత, యీ రూపము నెందుకు ధరించితివో దయచేసి నాకు చెప్పవలెను”. మత్స్య 
రూపములోనున్న భగవంతుడు సత్యవ్రతునితో నిట్టనెను. '*నీవు చెప్పినది సరియైనది. ఒక ప్రయోజనము 
కొరకు యీ రూపము ధరించినాను. ఏడు దినముల లోగా యీ ముల్లోకములు నీటిలో మునిగిపోవును. 
మహాప్రళయము సంభవించనున్నది. పూర్తిగా నీటిలో మునిగిన తర్వాత నీవైపుగా వచ్చు పడవనొక దానిని 
చూడగలవు. అప్రమత్తతో నుండి దాని రాకను గమనించవలతెను. దానిని చూచిన వెంటనే నీవు ఆ పడవలో 
ప్రవేశించవలెను. ఓషధులను, వీత్తనములను (పోగుచేసి, సప్తర్షులు వెంటరాగా వారితో పడవ నెక్కవలెను. 
నీ చుట్టును చిమ్మ చీకటీగా నుండును. కాని బుషుల నుండి ఆవిర్భవించే తేజస్సు వెలుగునిచ్చి నీకు 
సహాయపడగలదు. అర్లికల్లులముగా నున్న సముద్రమందు పెద్ద పెద్ద అలలు పడవ నటు నిటు విసురుగా 
ఊపుచుండును. నీవు భయపడవద్దు. నేను నీటిలో నుందును. నను ్న నీవు చూచినపుడు, వాసుకి సర మును 
త్రాడుగా జేనుకుని నా కొమ్ము నొకదానిని యీ పడవకు కట్టివేయుము. ఈ 'సముద్రమందు తనివితీర 
ఆటలొడుదును. ఇట్లు బ్రహ్మకు ఒక రాత్రి అగువరకు జరుగగలదు. నీవు నాతో నుండగలవు"'. 


"ఆ చేప అదృశ్యమయ్యెను'*, 


“భూమిపై కుశఘాసమును పరచి కూర్చుని సత్యవ్రతుడు, ఆ యేడు దినములు నారాయణుని 
నిర్విరామముగా ధ్యానించుచుండెను. ఏడవ రోజు నల్లని మేఘములు ఆకాశమును కపి స, యేకధారగా వర్షము 
కురిసెను. శీఘ్రముగా భూమి అదృశ్యమగుచుండెను. దూరముగా తనవైపు త్వరత రగా వచ్చుచున్న పడవను 
కాంచెను. ఇంతకు పూర్వము సూచించినట్లుగా, ఓషధులు, వివీధ వృక్షముల విత్తనములతో “పడవలో 
ప్రవేశించెను. సప్తర్షులు తన్ననుసరించిరి. భగవన్నామములను వారు ఉచ్చరించుచుండిరి. వారిట్టునిరి. 'ఓరాజా! 
భయపడకుము. భగవన్నామముతో యీ ప్రమాదకర ప్రయాణము చేయగలము. "'- -- 


“బంగారు వన్నెలో బృహద్రూపముతో నున్న మతృ్యమును గాంచి, భగవంతుని కీర్తించుట మొదలిడిరి. 
అది చేరువకు వచ్చెను. ఇది వరలో సూచించిన (ప్రకారము, ఆ మత్స్యము కొమ్ము నొకదానిని పడవకు 
గట్టిగా కట్టివేసెను. అలలకు పడవ విసురుగా అటు నిటు ఊగుచుండెను. అయితే పడవలో వారెవరూ, 
నారాయణుని అండలో నున్నామను ధైర్యముతో భీతి చెందలేదు. 


“భగవంతునికి నమస్కరించి రాజు ప్రై౪నెమ. “ప్రభూ! అజ్ఞాన ప్రపంచములో పడియున్న మానవులు, 
నీ అనుగ్రహము చేత ముక్తి పాందగలుగుచున్నారు. చీకటిలో నున్న వారికి వెలుగు చూపి సహాయము 
చేయుచున్నావు. మాకు ఆకత్మవిద్యను బోధింపవలయును. దాని వలన మేము నీలోని వారమనే జ్ఞానమును 
పాందగలము. దాని రహస్యము "బోధించవలెను. తన్నావరించిన మాయ సత్యమని భావించి, అహంకార 


198 


అష్టమ స్కంధము 


మమకారములతో గుడ్డిగా సంచరించు మానవులు యెట్లు నీటి నతిక్రమించగలుగుదురో నాకు బోధించవలెను 
ఈ మాయ అనే తెరను ఛేదించి, నిన్ను దర్శించగలుగునట్టు మాకు సహాయపడవలెను'. 


''అపార కరుణా సముద్రుడైన భగవంతుడు, సత్య(వ్రతునికి బ్రహ్మవిద్య బోధించుటకు నిశ్చయించెను. 
జ్ఞాన భక్తీ కర్మ యోగములను బోధించెను, 


“సము(ద్రమందు లీలలు జరుపుచున్నపుడు, మత్స్యావతారములో నున్న నారాయణుడు హయ్యగీవుడను 
అసురునితో యుద్దము చేసి వేదములను తెచ్చి ప్రళయాంతమున బ్రహ్మకు అప్పగించెను. 


“సత్యవ్రతుడు వివస్వతునికి జన్మించి, (శ్రాద్ర దేవుడను పేరుతో వైవస్వత మన్వంతరమున మనువుగా 
వ్యవహరించెను'' | 


199 


నవమ స్కంథము 


102 మార్కండేయుడు 


శుకుడు పరీక్షిత్తునకు చెప్పిన భాగవతమును ఉ(గ్రశ్రవుడు జ్ఞప్రికి తెచ్చుకొన్నప్పుడు, శౌనకుడు హఠాత్తుగా 
మార్కండేయుని గురించి తెలుసుకొనవలెనని కోరిక గలిగి, ఉగ్రశ్రవుని మధ్యలో ఆపి యిట్లనెను. '' ప్రభూ! 
నన్నొక సందేహము వేధించుచున్నది. మహాప్రళయము సంభవించినపుడు, యీ లోకమంతయు నీటిలో 
మునిగిపోగా, మృకండుని కుమారుడైన మార్కండేయుడు, అమృతత్వము నాంది యుండుటచేత యెట్టి 
బాధను అనుభవించలేదవని కొందరు చెప్పగా విని యున్నాము. ఇది యెట్టు సాధ్యమా అనిపంచుచున్నుది. 
నాకు తెలిసినంత వరకు మార్కండేయుడు మా గోత్రములో అనగా భార్గవ గోత్రములో జన్మించినాడని 
మాత్రము తెలియును. పుట్టినప్పటి నుండి అతనిని మన మెరుగుదుము. ఇంతవరకు మనము ప్రళయమును 
చూడలేదు. అటువంటపుడు ప్రళశయములో మార్కండేయున కెట్టి హాని జరుగలేదను కథకు ఆధారమేమి? 
మరియు సము(ద్రజలముపై మర్రి ఆకు నందు భగవంతుడు శిశువు రూపములో నుండగా అతడు చూచినట్టు, 
పద్మముల వంటి అతని చేతులు, పద్మము వంటి పాదము బొటన (వ్రేలును పట్టుకుని పెదవుల వడ్డ 
"పెట్టుకున్నట్టు, సంతృప్తితో అతని ముఖము (ప్రకాశవంతమైనట్టు కూడ వినియున్నాము. చిత్రాతి చిత్రమైన 
యీ వృత్తాంతమును దయచేసి మాకు విశదీకరింపవలెను!'. 


ఉగ్రశ్రవుడు (సూతుడు) యిట్లనెను. ''నీ ప్రశ్న సముచితముగా సవ్యముగా నున్నది. అంతేకాక నాకు, 
యీ ప్రపంచమునకు నారాయణుని కథ వివరించుటకు తెలుసుకొనుటకు అవకాశమేర్చడుచున్నది. ఈ 


కలియుగము నందు ప్రధాన లక్షణములైన మాయ, అజ్ఞానము మానవుని మనస్సు నుండి పారద్రోలు శక్తి 
యూ మార్కండేయ వృత్తాంతమునకు గలదు. 


“మార్కండేయునికి తండ్రి మృకండుడు పవిత్ర యజ్ఞోపవీతము ధరింపజేసి గాయత్రి మంత్రము 
నుపదేశించెను. యువకుడైన మార్కండేయుడు వేద వేదాంగములలో ప్రావీణఖ్యము సంపాదించవలెనవి 
దృఢముగా సంకల్పించుకొనెను. వానిని నిర్విరామముగా అధ్యయనము చేసి, స్వాధ్యాయమను తపస్సు 
నాచరించుటలో పరిపూర్ణుడయ్యెను. అతడు నైష్టిక బ్రహ్మచారి. అతడు నారవస్త్రములు ధరించియుండెను. 
తల మీద వెంట్రుకలు జడలు కష్టైను. అతని ప్రశాంత వదనము యోగులకు కూడ యీర్హ్య కలుగునట్టుండెను. 
అతని చేతియందు కమండలము ఉండెను, మౌంజి, లేడి చర్మము అతని ప్రకాశము నినుమడింపజేయుచుం 
డెను. ఎల్లపుడును చేతిలో జపమాల యుండగా అతని పెదవులు భగవన్నామము నుచ్చరించుచుండెను. 
ఉదయము, సాయంకాలము విశ్శబ్దముగా భిఇ పాత్రను తీసుకుని బయటికి వెళ్ళి, తిరిగి గురువుకు భిక్న 
కీసుకొని వచ్చుచుండెను. గురువు తనకు యేమైన యిచ్చినచో భుజించెడివాడు, లేకున్న పస్తుండెడివాడు. 
గగవంతునికి చేయు పూజా విధానముల యెడ ఉన్న గాఢభక్తోోత అతడు మృత్యుంజయుడయ్యెను. బ్రహ్మకు, 
శృగువునకు, మహాదేవునకు, దక్షునకు, దేవతలకు, పితృదేవతలకు, అందరకూ అది యొక అద్భుతముగా 
గోచెను. గొప్ప యోగి యైన మార్కండేయుని మనస్సులో యెట్టి అల్లకల్లోలములు లేవు. అతి ప్రశాంతమైన 


200 


నవమ స్కంధము 
సరస్సువలె నుండెడిది నారాయణుని గురించిన ఆలోచనలే అతని మనస్సు నందు ఉండెడివి 


“అతని సుస్త్రీర తపళ్ళక్త్‌పై ఇంద్రునికి సందేహము గలిగెము ఇంద్రుడు మార్కండేయుని తపస్సు భంగము 
గావింపదలచెను. ఆ యోగి మనస్సు నల్లకల్లోలము గావించుటకు తన పరివారమును పంపెను గంధర్వులు 
గానము చేసిరి అప్పరసలు నాట్యమాడిరి (ప్రణయదేవతయైన మన్మధుడు వారికి నాయకత్వము వహించెను 
వసంతుడు, మలయానిలుడు అతనికి సహాయకులుగా నుండిరి మలయానిలుడు ప్రణయ భావములు దేకెత్తించు 
చల్లని వాయువులను బరపుచుండెను. హిమాచలమునక్రు ఉత్తరదిక్కున పుష్పభద్రయను నదీ తీరమున 
'చిత్రయను పేరుగల గుట్ట యొకటి ఉండెను. అచట మార్కండేయుడు ఆశ్రమము నిర్మించుకొనెను 
అది పవిత్రస్థలము. ఆశ్రమము సమీపములోని సరస్సు తీరము, భగవంతు నర్చించుట కర్టమైన పువ్వులను 
పుష్పించు వృశ్నిములు, పాదలు, లతలతో నిండియుండెను. ఆశ్రమము, పరిసర 'ప్రాంతములందు ప్రశాంతత 
వ్యాపించి యుండెను ఆ ప్రదేశమున వాయువు కామునితో కూడి ప్రవేశించి, జలపాతము నుండి జలము 
తెచ్చి చుట్టును జక్లైను. తుమ్మెదలు యమ్మని యింకారముతో, మత్తెక్కిన వానివలె, గానము చేయుచుండెను, 
కోయిలలు ప్రణయ గీతములను వినించుచుండెను. నెమళ్లు విచ్చలవిడిగా నాట్యము చేయుచుండెను. పులు 
వాతావరణమందలి మత్తును (గ్రహించినట్టుండెను వసంతుడు ఆ సలమున ్రనేశించి, వృక్షముల పచ్చని 
ఆకులు, రెమ్మలు, పుష్పముల వెనుక దాగి పిచ్చి యెక్కించునట్టుగా పుష్పపరిమళమును వ్యాపింపజేసిను 
మన్మధుడు, గాయకులతో నాట్యకత్తెలతో అచటికి వచ్చి దాడి చేయుటకు పన్నాగిము పన్నెను 


“మార్కండేయుడు యోగ సమాధికి సన్నద్దుడై యుండెను. అతడప్పుడే అగ్ని పూజలు ముగించి కనులు 
మూసుకుని యుండెను అగ్ని మూర్తీభవించి ఆసీనుడైనట్లు గోచరించెను 


“అతని సమక్షములో అప్సరసలు నాట్యము చేయుచుండిరి చెరకు విల్లును మన్మథుడు యెత్తి అయిదు 
అమ్ములను వింటి సంధించెను ఇంద్రుని కతిప్రియమైన అప్పురస పుంజకస్త్రల బుషిని కవ్వించుటకు వచ్చెను, 
మార్కండేయుడు కనులు తెరచుట చూచి, యిదే తగిన సమయమని యెంచి మన్మధుడు బాణములు 
ప్రయోగిం ను అయితే భగవదను[గ్రహము లేని మానవ ప్రయత్నములు విఫలమైనట్లు, మన్మధ బాణముల 
న్నియుని యోజనము అయ్యెను మార్కండేయుని తీవ్రతపము వేడికి నిలువలేక, నిద్రించుచున్న (త్రాచును 
కదిపి పారి యిన బాలురవలె, దూరముగా పారిపోయిరి. అతిడు స్తిమితము గోల్ఫోవక, వారిని శపింపక 
యుండెను అతనిలోని గొప్ప సుగుణమిది 


“మన్మధుడు అతని పరివారము ముఖములు ద్రేలవేసుకుని తిరిగి వచ్చుట జూచిన ఇంద్రుడు జరిగిన 
విషయము నూహించి, అదెట్లు జరిగెనాయని ఆశ్చర్యపడెను. 


తప స్వాధ్యాయ సంయమములతో సంపన్నుడైన మార్కండేయునికి నారాయణుడు, నర నారాయణ 
రూపఘుతో ప్రత్యక్షమయ్యెను. ఒకరు నల్లగాను, మరొకరు తెల్లగాను నుండిరి. వారి న్నే 
వికసించిన పద్మ పత్రములవలె నుండెను. ఒకొక్కరికి నాలుగు భుజము లుండెను వారు లేడి చర్మము, 
నార దుస్తులు ధరించి యుండిరి. మెడలో యజ్ఞోపవీతము, చేతి (ద్రేళృ్భయందు పవిత్రమైన దర్భలు కలిగి 
యుండిరి చేతులందు కమండలము, జపమాల, బ్రహ్మదండము నుండెను తన పూర్వులందరూ చేసిన 
తపస్సులు ఫలితము కూడగట్టుకుని రూపము ధరించెనా యని మార్కండేయుడు భావించెను అత్యంత 
ఉత్సాహముతో లేచి నిలబడి, వారి పాదములపై బడెను. కనులు అశ్రువులతో నిండీ యుండుటచే వారిని 


201 


శ్రీమద్భాగవతము 
సరిగా చూడలేకుండెను. అతదు చేతులు జోడించి, తడబడుచున్న పదములతో వారికి స్వాగతము పలికెను. 
వారికి అర్థ్యపాద్యముల నిచ్చి అనీనులను జేసెను. వారిని పుష్పములతో పూజించెను. తనను తాను 
నముదాయించుకున్న పీదప, వారిని కీర్తించెను. అతడిట్టు పలికెను. “ప్రభూ! ఈ లోకము నంతనూ వ్యాపించి 
యున్నావు. నీవు బ్రహ్మవు, మహేశ్వరుడవు. నాలో నున్న ఆత్మవు నీవు. వీవు వాక్కునకు, మనస్సునకు 
ఇంద్రియములకు ్రభుడవు. మానవులు ఇంద్రియము లాడించునట్లు ఆడునట్లుగా చేయుచున్నావు. ఈ 
బొమ్మలాట నుండి తిరిగి వారిని నీవే రక్షించుచున్నావు. లోక కళ్యాణము కొరకై నీవు యీ ద్వంద్వ రూపములు 
ధరించుచున్నావు. సాలెపురుగు తన నుండి ఉత్పన్నమైన పదార్థముతో గూడు కట్టుకుని, తిరిగి ఆ గూడును 
తానే విప్పివేసి దానిని మ్రింగినట్టు, యీ లోకమును సృష్టించి తిరిగి నీలో లయము గావించుకొనుచున్నావు. 


“నీ పాదముల చెంత ఆశ్రయము పొందిన వానికి కర్మ తన నంటి పెట్టుకుని యుండునన్న 
భయముండదు. గుణములు, కాల ప్రభావము అతని కుండవు., నేనెప్పడును నిన్నే తలంచుచుందును. 
అందుకు నీవిపుడు ప్రత్యక్షమై నన్నను(గ్రహించినావు. నీ పాద స్పర్శకు మించినది వేరొకటి లేదు. నీ దర్శన 
భాగ్యము కలిగిన మానవునకు శిథిలమయే శరీరముపై మమకారము యెట్టు ఉండగలదు? ఈ శరీరము 
అనిత్యము, అసత్యము, నిష్ర్రయోజనమైనది, ఆత్మను మనస్సు (గ్రహింపకుండ మరుగుపరచును. ఈ 
లోకమందు సృష్టి స్తితి లయలు నీ మాయవలన కలుగుచున్నవి; (త్రిగుణములచే, మానవుని అజ్ఞానముచే 
నీమాయ యినుమడించుచున్నది. నీవు సర్వజ్ఞుడవు, విత్యుడవు, ఆది పురుషుడవు. నీకు నా నమస్కారము. 
నీవు యీ లోకమంతయు వ్యాపించి యున్నావు, నిన్ను అరికట్టు వస్తువేదియు లేదు. అన్నింటికీ వ్రభువువైన 
నీకు నా ప్రణామములు. ఇంద్రియ (ప్రలోభములు మానవునికి (భ్రాంతి కల్గించి వివేచనా శక్తిని నశింపజేయును. 
ఇంద్రియములందు, శ్వాసయందు, హృదయమందు నీ ఉనికిని గ్రహించలేకున్నాడు. నీ మాయచేత 
అజ్ఞానమను సముద్రములో యీదులాడుచున్నాడు. సృష్టికర్తయైన బ్రహ్మ కూడ, నీవు వేదములు బోధించి 
సత్యమును తెలియజెప్పునంతవరకు, అవిద్యలో నుండెనని చెప్పుదురు. దేవాదిదేవుడవైన నీకు నా నమోవాకము 


లు, 


'“నర నారాయణులు అతని పూజలను చిరునవ్వుతో న్వీకరించిరి. వారిట్లు పలికిరి. *నీ సంయమము, 
తపళ్ళక్తి స్వాధ్యాయము, నిశ్చలభక్తి నిన్ను సిద్దపురుషుని గావించెను. మాకు మిక్కిలి సంతోషము కలిగెను. 
నీవు కోరు వరమును మేము ప్రసాదించగలము'. 


“మార్కండేయు డిట్లనెను. “మిమ్ము దర్శించిన తర్వాత, యే మానవునకైననూ యితర విషయములపై 
కోరిక యుండునా? అయినప్పటికీ భగవదాజ్ఞను ఉల్లంఘించుట మర్యాద కాదు. అందుచే నేవొక వరమడిగె 


దను, మానవుని మనస్సులో అజ్ఞానమునకు కారణమైన మాయను గురించి తెలియగోరుచున్నాను. దయచేసి 
తెలుపవలెను'. 


" 'అళ్లు కానిమ్ము. భగవంతుని మాయ నీకు వ్యక్తము కాగలదు' అని పలికి నర నారాయణులు బదరి 
కొశ్రమమునకు వెళ్ళిపోయిరి''. 


202 


నవమ న్కంధము 
103 మార్కండేయుడు చూచిన దృశ్యము 


'*పుష్ప్రభ(ద్రా వదీ తీరమున 'చిత్రి అను గుట్టపై నిర్మించుకొనిన ఆశ్రమములో మార్కండేయుడు 
ప్రార్ధనతో, ధ్యావముతో కాలము గడపుచుండెను. నర నారాయణులుగా ప్రత్యక్షమై తన్ననుగ్రహించిన ఆ 
సుదినమును పదేపదే తలచుకొనుచుండెను అతడు అన్నింటి యందు భగవంతునే చూచుచుండెను 
భగవంతుడు తప్ప యింకేదియు అతనికి గోచరించుట లేదు. ఒకొక్కపుడు అతని ఆలోచనలన్నియు 
భగవంతుని యందు నిమగ్నమై యుండి, నిత్యమూ జరువు పూజా విధులను మరచుచుండెను. 


“ఒకరోజు అకస్మాత్తుగా పెద్దగాలి వీచ నారంభించెను. అది ఒక భీకరమైన తుఫానుగా చెలరేగి కుండపోతగా 
వర్షింపసాగెను. పిడుగులతో ఆ గుట్టు దద్దరిల్లుచుండెను. మెరపులతో ఆ (ప్రదేశము ఉండి ఉండి వెలుగుతో 
నిండుచుండెను. అసాధారణమైన వర్షము కురియుచుండెను. వర్షధారలు అదే పనిగా పడుచుండెను. నాలుగు 
సముద్రములు నిండి, పొంగి పొరలి ఒకటి అగునట్లు ఉండెను. నీటితో నిండి భూమి కన్చింపకుండెను. 
తిమింగలములు, పెద్ద జలచరములు, మొసళ్ళు మాత్రమే కన్చించుచుండెను. సుడిగుండములు యేర్చడి, 
వాటి పరిధిలోనికి వచ్చిన వానిని కబళించుచుండెను. వర్షము, సముద్రముల హోరు, యింకేదియు 
వినిపించనంత తీవ్రముగా నుండెను 


“అట్టు చూచుచుండగనే, భూమి అదృశ్యమగుట మార్కండేయుడు చూచి భయవిహ్వలుడయ్యెను. 
అతి త్వరలోనే యెతైన గుట్టలు, పర్వతములు నీటిలో మునిగిపోవుట జూచెను ఆకాశమునకు, భూమికి 
మధ్య నుండు గీత, భూమి అదృశ్యమగుటచేత, కనుపించకుండెను. మిగిలిన రెండు లోకములు, దేవతలు, 
నక్షత్రములు కూడ జలమయము లగుట జూచెను అతడు దిక్కు తెలియక, గమ్యము లేక ఆ నీటిపై 
తేలుచున్నట్లు కమగొనెను. ఆకలి దప్పికలతో సతమతమగుచుండెను. పెద్దచేపలు, తిమింగిలములు, యితర 
జలచరములు చాల భయంకరముగా నుండెను, చుట్టూ చీకటి ఆవరించెను విసరివైచిన కొయ్య మాదిరిగా 
ఆ నీటిలో ఒంటరిగా భయమావహింపగా తేలుచుండెను ఒకసారి సుడిగుండములో చిక్కుకుని తిరిగి యది 
దూరముగా విసరివైచినపుడు, ఒక పెద్ద అల వచ్చి మరొక చోటుకు తీసుకుపోయెను తాను నిర్దించిన 
భయములన్నీ ఒక్కసారిగా కలుగుచున్నట్లు తోచెను. అనారోగ్యముతో బాధపడుదు విచారించుచుండెను, 
భయభ్రాంతులకు లోనయినట్టు తలచెను మరణము కలుగునేమో యను ఆలోచన రాగా, ఆ ఆలోచనకు 
భయకంపితుడయ్యెను ఒకప్పుడు మృత్యువును జయించితినన్న విషయము అతనికి తెలుసు! అయిననూ, 
యిప్పుడు తాను నిజముగా మరణించ నున్నాడని తలంచి భీతి చెందెను. ఆ విధముగా అతడు భయము, 
బాధ ముంచుకురాగా, అలలచే అటు నిటు చెదరిపడుచుండెను 


“ఆ విధముగా నీటిలో తేలుచున్న మార్కండేయుడు దూరముగా నున్న ఒక అశ్వత్టవృక్షమును చూచెను 
అశ్వత్సవృక్షము పెద్దదిగను, దాని కొమ్మలకున్న ఆకులు కొత్తగా ఆకుపచ్చని రంగుతో నున్నట్లు అతడు 
చూచెను. ఆ చెట్టులో ఒక కొమ్మ తాను నిలిచియున్న ్రదేశమువైపు వాలియున్నట్లు గమనించెను ఆ 
కొమ్మలోని అశ్వత్ల పత్రముపై అతడొక విచిత్ర దృశ్యమును గాంచెను 


“'అశ్వశ్చ పత్రము మీద ఒక శిశువు నిద్రించుచుండుట అతడు చూచెను ఆ శీశువు నుండి వెలువడు 
కాంతి చుట్టును ఆవరించియున్న చీకటిని పారద్రోలుచున్నదా యను నట్టుండెను నీలమణి వర్షములో ఆ 


203 


శ్రీమద్భాగవతము 
శిశువు ఉండెను. పద్మమువలె శిశువు ముఖము సుందరముగా నుండెను. మెడ శంఖము వలె అతి చక్కగా 
నుండెను. వత్షము విశాలముగా నుండి, నాసిక సావపట్టినట్టుండెను. వంకరలు తిరిగిన తల వెండ్రుకలు ముఖము 
మీద పడుచూ, ఉచ్చ్వాసమునకు కదలుచు ఆడుచున్నట్టుండెను. ఆలిచిప్పలవలె నున్న ఆ శిశువు చెవులు 
దానిమ్మ పుష్పములను ధరించెను. ఆ శీశువు చిరు పెదవులపై దరహాసము గోచరించెను. చినా సరి చేతులతో 
పద్మము మొగ్గవలె నున్న పాదము బొటకన (వ్రేలును పట్టుకుని లాగి పెదవులతో చప్పరించుచూ అమితానంద 
ములో మునిగి యుండెను. 


“'అత్యంత సుందరముగా నున్న ఆ శిశువు నుండి మార్కండేయుడు తన కండ్లను మరల్చలేకపోయెను. 
ఆ శీశువును చూచినంతనే, మార్కండేయ మహర్షి అంతవరకు తాసు పొందిన అలసటను మరచిపోయెను. 
మరింత వెడల్పు చేసుకున్న కన్నులతో ఆ శిశువు నట్టు చూచుచు బుషి తన్మయత్వము చెందెను. ఈ 
శిశువు యెవరా యని తలచెను. మరింత దగ్గరగా వెళ్ళి శిశువును చూచెను. శిశువు దగ్గరకు వెళ్ళగా ఆ 
శిశువు శ్వాస తనను లాగుచున్నట్టు అనిపించెను. మార్కండేయుడు, దోమ ప్రవేశించినట్ల్టుగా, శీశువు 
ఉచ్చ్య్వాసతో శిశువు శరీరము నందు (ప్రవేశించెను. 


*“శిశువు శరీరము లోపల మార్కండేయుడు, వర్షము రాకముందున్న ప్రపంచమును గాంచెను. ఆ దృశ్యము 
చూచిన మార్కండేయుడు అచ్చెరువందెను. అతడు భూమినంతయు జూచెను. స [గర్గమును, నక్షత్రములతో 
నిండిన ఆకాశమును గాంచెను. పర్వతములు, ద్వీపములు, దేవతలు నాలుగు దిక్కులను రక్షించుట జూచెను. 
అసురులను జూచెను. అడవులు, నగరములు, ఆశ్రమములు, అన్నిటినీ జూచెను. హీమవత ఏర్వతము, 
వుష్పభద్రా నదీతీరము, చి(త్రగిరిపై తన ఆశ్రమమునూ కనుగొనెను. ఇంతలో శిశువు నిశ్ళ్యాసముతో 
మార్కండేయుడు బయటకు వెడలి వచ్చెను. తిరిగి మార్కండేయుడు సము(ద్రముపై తేలుచుండెను. ఇంకను 
ఆ శిశువును చూచుచు, శటువుచే అకృష్ణుడై యీదుకొని దగ్గరకు చేరి, శిశువును ఆలింగనము చేయదలతెను. 
అంతలో ఆ శిశువు అక్కడ నుండి అదృశ్యమయ్యెను. అశ్వత్థ వృక్షము, సముద్రము, నీటి అలలు అన్నియు 
అదృశ్యమయ్యెను. తిరిగి ఆన ఆశ్రమములో నేలపై తానున్నట్టు మార్కండేయుడు కనుగొనెను. 


“'ఈ విచిత్ర అనుభవమును పొందిన మార్కండేయుడు, నారాయణుని యందు మనను లగ్నము చేసి 
సమాధిలో నున్నట్టుండెను. 


“పార్వతీ పరమేశ్వరులు ప్రమథ గణములతో ఆకాశమునందు సంచరించుచుండిరి. పార్వతి మార్కండే 
యుని జూచి, భర్తతో బుషిని ఆశీర్వదించి అనుగ్రహించమని జౌప్పెను. చారు భూమికి దిగి వచ్చి 
మార్కండేయునికి ప్రత్యక్షమైరి. మార్కండేయుడు అత్యంత ఉత్సాహముతో వారికి స్వాగతము చెప్పి గౌరవ 
మర్యాదలు సలొపెను. ఫల పుష్ప హారతులతో పూజించి, ప్రణమిల్లి ప్రారించెను. అంత పరమేశ్వరుడు 
(మహాదేవుడు) మార్కండేయునితో యిట్లనెను. 'నీకు నారాయణునందున్న భక్తే సిద్దిని పొందితిని. నీవు 
అతనిచే వరమును పాంది, విష్ణుమాయిను తెలుసుకునే ప్రత్యేకత సాధించినావు. నీవు చిరంజీవివై పురాణచర్యు 
డుగా పేరు గాంచెదవు. నీవు చెప్పు భగివత్కథలను విని యా లోకములోని ప్రజలు తరింతురు'. 


''పార్వతీ పరమేశ్వరులు ప్రమథ గణములతో తిరిగి ఆకాశమున కెగసిపోయిరి. మార్కండేయుడు, తినకు 
గలిగిన విచిత్ర అనుభవమును - మహా ప్రళయము, అందు అశ్వత్చ వృక్షపు ఆకులో శిశువును గాంచుటు 
ధా పదే పదే చింతించుచుండెను' '. 


204 


నవమ స్కంధము 
104 సుకన్య 


_ ప్రళయము తర్వాత భగవంతుడు తప్ప యింకేదియు మిగులలేదు. నారాయణుని నాభి నుండి పద్మము, 
పద్మము నుండి (బ్రహ్మ ఆవిర్భవించెను. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి మహర్షి. దాక్షాయణి అతని భార్య 
వారి కుమారుడు కశ్యపుదు. కశ్యపుని భార్య అదితి వారి పుత్రుడు సూర్యుడు. సూర్యుని కుమారుడు 
శ్రాద్దదేవుడు. పూర్వ కల్పములో అతదు సత్యవ్రతుడు. ఈ కల్పములో వివస్వతునికి కుమారుడుగా బుట్టి, 
మనువుగా వ్యవహరించుటచే వైవస్వత మనువుగా ప్రసిద్ది పొందెను (శ్రాద్దదేవుని కుమారుడు ఇత్వాకుడు 
వైవస్వతుని వంశము సూర్య వంశమని పేరొందెను ఆ తర్వాత ఇత్యుకుడు రాజ్యమేలి పేరుగాంచుటచే 
ఇమ్ష్వాకు వంశమని పేరు బడసెను 


మను పుత్రులలో ఒకడు శర్యాతి అతడు చాల ధర్మశీలుడు. అతని పుత్రిక సుకన్య ఆమె అందమైనది 
పద్మముల వంటి నేత్రములు గలది ఆమెకు యుక్త్షయస్సు వచ్చినప్పటికీ, తండ్రి ఆమె యింకను పసిబాలిక 
యని తలంచుచుండెను. తండ్రికి ఆమెపై అమిత(పేమ అమాయకురాలైన ఆమె అందరికీ (పేమ పాొత్రురాల 


య్యెను 


ఒకసారి రాజు తన పరివారముతో అడవికి వెళ్ళినపుడు, సుకన్య కూడ తండ్రి ననుసరించి వెళ్ళెను. 
వారు చ్యవన మహర్షి ఆశ్రమమునకు వచ్చిరి చ్యవనుడు చాల కాలము ధ్యానములో మునిగి యుండెను. 
తపస్సు ప్రారంభించి అనేక సంవత్సరములు గడచి యుండుటచే అతని చుట్టును మట్టి పుట్టలు కట్టుటచే, 
అతడు కనుపించక యుండెను. రాకుమారి సుకన్య అచట సంచరించుచూ, మహర్షి చుట్టునున్న పుట్టును 
వింతగా చూడసాగెను పుట్టు దగ్గరగా వెళ్ళి చూడగా, ఒక కన్నము నుండి మిణుగురు పురుగు వలె 
మెరయుచున్న రెండు మెరపు బిందువులను గాంచెను పసితనపు చేష్టలను విడనాడని సుకన్య ఒక దర్భవుల్లను 
తీసుకుని ఆ కన్నములో పెట్టి మెరయుచున్న బిందువులకు తగులునట్టు గుచ్చెను ఆ రెండును మహర్షి 
" నేత్రములు; సుకన్య వానిని గుచ్చి బుషికి బాధ కలిగించెను ఆ బుషి ఆగ్రహము చెంది, రాజు సేనా పరివారము 
స్తంభించిపోవునట్టు చేసెను ఈ _దారుణ పరిణామమునకు కారణమేమిటో రాజు ఊహించలేకపోయెను 
'ప్రతిఒక్కరిని పిలిచి మహర్షి నెవరైననూ అవమానించిరమోయని అడిగెను సుకన్య సంకోచించుచు తండ్రిని 
సమీపించి, జరిగిన దంతయూ తెలిపెను జరిగిన దారుణము విని రాజు భయకంపితుడై బుషి వద్దకు వచ్చెను 
అనాలోచితముగా తన కుమార్తె చేసిన పాప కార్యమునకు తనను, తన కుమార్తెను క్షమించమని రాజు బుపీని 
ప్రార్థించెను తన కుమార్తెను మహర్షికిచ్చి వివాహము చేసెదనని పలికి, బుషిని సమాధానపరచెను 


సుకన్యా చ్యవనుల వివాహము జరిగిన తర్వాత, ఆమె బుషీ ఆశ్రమమునకు వెళ్ళిపోయెను. ఆమె 
అనాలోచితముగా చేసిన చర్యకు రాజు సేనా పరివారము స్తంభించిన ఆ క్షణములో ఆమెలో పసితనము పోయి 
'ప్రాఢత్వము (ప్రవేశించెను. దేవహూతి కర్షముని సేవించినట్లు, ఆమె చ్యవన మహర్షిని సేవించుచుండెను 


ఒకసారి అశ్వినీ దేవతలు చ్యవనుని ఆశ్రమమునకు వచ్చిరి సుకన్య సేవలకు బుషి సంతోషించి, ఆమెను 
సంతోషపరుప తలచెను అందుచే బుషి అశ్వినీ కుమారులకు గౌరవ మర్యాదలు చేసి, వారి నొక వరము 
కోరెను వారితో బుషి యిట్లు పలికెను “మీరు దివ్య భిషక్కులు మీరు వైద్యులగుటచే, దేవతలు మీకు 


205 


శ్రీమద్భాగవతము 
యజ్ఞములలో సోమభాగమును యిచ్చుటలేదు. మిమ్ము తక్కువ జాతి దేవతలుగా పరిగణించుచున్నారు. 
మీరు నన్ను అందమైన, ఆకర్షణీయమైన యువకునిగా జేసినచో, ఆందుకు (ప్రతి ఫలముగా మీకు సోమములో 
భాగము వచ్చునట్టు చేసెదను”. 


అశ్వినీ కుమారులు, తమ ప్రతిష్ట పెరుగునని తలంచి, సంతోషించి, బుషికి యౌవవము ప్రసాదించుట 
కంగీకరించిరి మంత్రముల నుచ్చరించిన తర్వాత, తాము బాషధములను ప్రయోగించిన ఒక చెరువులో 
ప్రవేశించమని అశ్వినీ కుమారులు బుషీని ఆదేశించిరి. ఆ ప్రకారము బుషి ప్రవేశించెను. ఒక క్షణము తర్వాత, 
ఆ చెరువు నుండి ముగ్గురు యువకులు బయటికి వచ్చిరి. వారు ముగ్గురు పద్మములతో కట్టిన హారములు 
ధరించి యుండిరి వారి చెవులకు మణులతో పాదిగిన కుండలములు కలవు అందమైన పట్టు వస్త్రములను 
వారు ధరించి యుండిరి. సతీమణియైన సుకన్య వారు ముగ్గురమా చూచి, వారిలో తన భర్త యెవరో 
తెలుసుకొనలేకపోయెను. ఆమె అశ్వినీ కుమారులకు ప్రణమిల్లి యిట్లనెను ''నా పాతివ్రత్యమును నేను 
కాపాడుకొనునట్లు చేసి నన్ను కరుణింపుడు. ముగ్గురు యెడముగా నిలుచుండుడు. నా భర్తను నేను 
కమగొవెదను::. వారు ఆమెను కరుణించి చ్యవనుని ఆమె గుర్తించునట్లు చేసి, బుషికి దూరముగా 
నిలుచుండిరి అశ్వినీ.కుమారులు బుషి దంపతుల వద్ద సెలవు తీసుకుని తిరిగి స్వర్గము చేరిరి. 


ఇంతలో సుకన్య తండ్రీ శర్యాతి, యజ్ఞము చేయ సంకల్పించి చ్యవనునితో సం(ప్రదించుటకై ఆశ్రమమునకు 
వచ్చెను ఆశ్రమములో (ప్రవేశించిన శర్యాతి, తన కుమార్తె దేవతలను పోలిన అందమైన యువకునితో నుండుట 
జూవెను ఇది చూచి రాజు దిగ్ర్రాంతుడయ్యెను సుకవ్య పట్టరాని సంతోషముతో తండ్రిని సమీపించి అతని 
పాదములకు ప్రణనులైను కాని అతడ్డామెను ఆశీర్వదించక ముఖము త్రిప్పుకొనెను. తండ్రి ముభావముగా 
నుండుటకు కారణము ఆమె ఊహించలేకపోయెను. (కోధముతో మన్న తండ్రిని చూచి, ఆమె అమాయికముగా 
యిట్టడిగెను “తండ్రీ! నీవెందుకు కోపముగా నున్నావు? నన్ను చూచి నీవు అసంతృప్తి చెందుటకు 
కారణమేమి? చాల దినముల తర్వాత విన్ను నేను చూడగల్లుచున్నాను. కాని, నీవు నాయందు సుముఖత 
చూపకుండుటచే నాకు బాధగా నున్నది. ఒకప్పుడు నాపై నీ కమితమైన (పేమ యుండెను. కావి యిప్పుడు 
అట్లు కాదు, నీకు నేనేమి అపచారము చేసితిని? దయచేసి నాకు చెప్పవలెను!'' శర్యాతి ఆమెను చూచి 
యిట్లనెను. '“నాయెదుట నిలుచుని యీ ప్రశ్న అడుగుటకు వీకెంత రైర్యము? నీవు నాకు పుత్రికగా నుండు 
అర్హతలేదు. గొప్ప మను వంశములో జన్మించిన నీవు 'అసతిగా యెట్లు మారితివి? చ్యవన మహర్షి నీచేత 
మోసగింపబడినాడు. అతడు నిమ్న శపింపకుండుట నాకు ఆశ్చర్యముగా నున్నది. నీవెట్టు సిగ్గులేక 
యుంటున్నావు? ఈ యువకునితో వ్యభిచరించుచూ, నన్ను ఆశీర్వదించమని యెట్లు అడుగుచున్నావు. 
ఇక నుండి నీవు నా కుమార్తెను కావు. నీ ముఖమును చూడదలతచుకోలేదు''. అతడు తిరిగి వెళ్ళిపోవనుండెను. 


ఇంతలో వెనుక నుండి నవ్వులు వెండి గంటలు (మోగినట్టు వినిపించగా, వెల్ళిపోనున్న ఆమె తండ్రి 
ఒక శ్షణమాగెమ' -వెనుకకు తిరిగి కుమార్తెను జూచి ఆశ్చర్యపోయెను. యువకుడైన ఆమె భర్త చ్యవమడు 
కూడ ఆమెతో కలీసి నవ్వుచుండెను. ఆ దంపతు లిరువురూ శీర్యాతి కడకు వచ్చిరి. అతనితో సుకన్య 


యిట్లనెను '“తండ్రీ! నేనెట్టి పాపము చేయలేదు. ఈ యువకుడు నీ అల్లుడు, చ్యవన మహర్షి తప్ప వేరొకరెవరూ 


' వారు జరిగిన దంతయు వివరించి, తమ అదృష్ట భాగ్యమునకు అశ్వనీ దేవతలు యెట్లు కారకులైరో 


206 


నవమ న్కంధము 
ఆ వృత్తాంతమంతయూ తెలిపిరి. 


చ్యవనుడు శర్యాతికి సోమ యజ్ఞము జరిపి, యజ్ఞము జరుగుచుండగా సోమమును అశ్వినీ దేవతలకు 
సమర్పించెను. ఇది చూసిన దేవతలు అసంతృప్పులు కాగా, ఇంద్రుడు అచటకు వచ్చెను. ఇంద్రుడు మండిపడి 
చ్యవనుని నాశనము చేయుటకు తన వజ్రాయుధమును (ప్రయోగింపబూనెను. అయితే చ్యవనుని తపశ్శక్తి 
ఇంద్రుని భుజమును స్తంభింపజేసెను. స్వర్గాధిపతియైన ఇంద్రుడు తన భుజమును కదల్బలేకపోయెను; అతని 
చేతిలో నున్న వజ్రాయుధము జడముగా మారెను. అనవసరముగా స్వార్ధముతో వ్యవహరించుచున్నానని 
ఇంద్రుడు (గ్రహించి, దేవతలతో బాటు అశ్వినీ కుమారులు కూడ సోమములో భాగము తీసుకొనుటకు 
అంగీకరించెను. అప్పటి నుండి అశ్వినీ దేవతలకు సోమము లభించుచుండెను. 


105 నాభాగుడు 


ఇత్వుకు వంశములో నభగుడు గొప స మహారాజు. అతని పుత్రుడు నాభాగుడు. యువకుడైన నాభాగునకు 
చదువుయందు మిక్కిలి ఆసక్తి యుండుటచేత కాలమంతయూ గురువు వద్దనే గడపుచుండెను. కొంత 
కాలమునకు నభగుని ఆస్తీ విభాగము జరిగినపుడు, నాభాగుని పూర్తిగా విన్మరించి అతని సోదరులు-తండ్రీ 
ఆస్తీని తమలో తాము పంచుకొనిరి. గురువు యింటి నుండి తిరిగి వచ్చిన నాభాగుడు తన సోదరుల కడకేగి 
యిట్లడిగెను. '“మన తండ్రి ఆస్తిలో నా భాగమేది?'' అతని సోదరులు, “నీవు చాల కాలము గురువు యింట 
నుండుటచేత, నీ విషయము పూర్తిగా మరిచినాము. తిరిగి అంతయూ విభజించుటకు సమయము 
మించిపోయినది. కాని మన తండ్రిగారిని యింతవరకూ పంచుకొనలేదు. అందుచేత తండ్రిని నీ భాగముగ్జా 
తీసుకు వెళ్ళవచ్చును. నీతో తీసుకువెళ్ళి అతడిని సంరక్షింపుము?' అని జవాబిచ్చిరి. 


నాభాగుడు తండ్రి వద్దకు వెళ్ళి తన సోదరులు చెప్పిన దంతయూ వివరించెను. తండ్రి నాభాగునితో 
యిట్లనెను. “కుమారా! నీ సోదరులు దురాశాపరులై నిన్ను మోనపుచ్చిరి. నేను ఆస్తివలె నీవు జీవించుటకు 
వినియోగపడలేను. అయినప్పటికీ, యీ విధముగా జరుగుటచేత, నీకు సహాయము చేయుటకు యేదో నొక 
మార్గము కనుగొందును''. ముసలి తండ్రి కొంతసేపు యోచించి యిట్లనెను. ''నీవు జీవించుటకు నేను 
వీకు యే విధముగా సహాయపడగలనో నాకు తెలియును. నీవు ఆస్తి సంపాదించగలుగు మార్గము నాకు తెలుసు. 
ఇక్కడకు దగ్గరలో అంగిరసులు ''అభిష్టవ'', '“స్రీస్థ్య'' అను యజ్ఞములు జరుపుచున్నారు. ఆ యజ్ఞములను 
మొదలుపెట్టిన ఆరు దినములలో పూర్తిే్వేయవలసి యున్నది. అంగిరసులు జ్ఞానవంతులు, అధ్యయనపరులు 
అయినప్పటికీ, కీలకమైన మంత్రము నొకదానిని వారు జ్ఞప్తియందుంచుకొన లేకున్నారు. ఆ మంత్రము 
నుచ్చరింపకున్నచో యజ్ఞము సంపూర్ణము కానేరదు. నేను నీకు రెండు మంత్రములు బోధించెదను. నీవు 
యజ్ఞశాలకు వెళ్ళి అక్కడ ఉండి యీ రెండు మంత్రములను పఠింపుము. యజ్ఞము పూర్తియై సఫలమగుటచేత 
వారు స్వర్గమున కేగుదురు. అందుకు కృతజ్ఞతగా, యజ్ఞశాలలోని విలువైన వస్తువులను నీకు ప్రసాదించెదరు. 
ఆ విధముగా లభించిన సంపదతో నీవు సుఖముగా జీవించగలవు' '. 


నాభాగుడు తండ్రి చెప్పినట్టు చేసెను. ముసలి తండ్రి ఆశించినట్లుగా అంగిరసులు యజ్ఞశాలలోని సంపదను 


207 


శ్రీమద్భాగవతము 
నాభాగునికిచ్చి వేసిరి. యజ్ఞశాలలోని ద్రవ్య పదార్థములను ప్రోగుచేయుచుండగా, ఉత్తర దిక్కునుండి 
తనవైపుగా ఒక నల్లని మనిషి వచ్చుచుండుట నాభాగుడు గమనించెను. అతడు దగ్గరకు వచ్చి, “ఈ సంపద 
అంతయూ నాది. ఇందులో నీకు హక్కులేదు?” అనెను. 


- నొభాగుడు, అంగిరసులు తనను మెచ్చుకుని కృతజ్ఞతతో యీ సంపదను తనకు ఒసగిరని విన్నవించెను. 
కాని ప్రయోజనము లేకపోయెను. చివరకు నాభాగుడిట్లునెను. ''“ఈ సమస్యను. మూడవ వ్యక్తి పరిష్కరించ 
వలెను”. ''అటులనే జరుగనిమ్ము'! అని నల్లని మనిషి రూపములో నున్న రుద్రుడనెను. “'నీ తండ్రి వద్దకు 
వెళ్ళి జరిగినదంతయు చెప్పుము. అతని నిర్ణయమునకు నేను కట్టుబడి యుందును”. 


నభగుడు, తన పుత్రుడు చెప్పినదంతయూ విని, '“కుమారా! చాల కాలము (క్రిందట దక్షుడు యజ్ఞము 
జరిపినపుడు, యజ్ఞశాలలోని సంపద' అంతయూ రుద్రునకు చెందునని బుషులు పలికిరి. ఇప్పుడు వచ్చి 
యీ సంపదను కోరుచున్నవాడు తప్పక రు(ద్రుడే కాగలడు. అతనికి అన్ని హక్కులు ఉన్నవి. అతడు దైవము 
కూడ. అతని హక్కును కాదనుటకు వీలులేదు''. నాభాగుడు తీరిగి యజ్ఞశాలకు వెళ్ళి రుద్రునితో యిట్లనెను. 
“'-ఈ సంపద అంతయు నీదేనని, నాకు హక్కులేదని నా తండ్రి తెలిపెను. నా అజ్ఞానమునకు క్షమించి నన్ను 
ఆశీర్వదింపుడు''. నాభాగుడు రుద్రుని పాదములకు (ప్రణమిల్లైను. నాభాగుని వినయమును రుద్రుడు 
మెచ్చుకుని యిట్లనెను, “'నీవు చాల నిజాయితీ పరుడవు. పెద్దలయందు నీకున్న గౌరవము మెచ్చుకోదగినది. 
నీ ప్రవర్తన నాకు చాల ఆనందము కల్లించినది. నీకు నేను బ్రహ్మవిద్యను బోధించెదను. నీ అత్యుత్తమ ధర్మమునకు 
'ప్రతిఫలముగా యీ సంపదనంతయూ బహూకరించుచున్నాను. 


ఆ కాలమందు నాభాగుడు ఒక గొప్ప వేదాంతి అయ్యెను. 


106 అంబరిషుడు 


నాభాగుని కుమారుడు అంబరీషుడు. అతడు యీ భూలోకమున కంతకూ చక్రవర్తియై అమితమైన 
సంపదతో యుండెను. అంతేకాక అతడు చాల జ్ఞానవంతుడు. ఈ (ప్రపంచములోని వస్తువులన్నియు 
అశాశ్వతమనియు, అవి మానవుల వివేకమును కొల్లగొట్టుననియు అతడెరుగును. అందుచేత అతడు 
యిదంతయు స్వప్నతుల్యముగా భావించుచుండెను. అతడు మహారాజుగా సకల రాజభోగములు అనుభనిం 
చుచూ జీవించుచుండెను. కాని యిదంతయూ అశాశ్వ్యతమని, చిరకాలము ఉండదని యెరిగి యుండెను. 
ప్రాపంచిక విషయములలో చిక్కుకొనక జీవించుచుండెను. నాభాగునికి తగిన పుత్రుడు అంబరీషుడు; ' 
ఎల్లప్పుడూ అతని మనస్సు బ్రహ్మవిద్యయందు లగ్నమై యుండెడిది. అతనికి నారాయణునిపై విశేషమైన 
భక్తియుండుటచేత, యీ భౌతిక ప్రపంచమును దాని ఆకర్షణలను ఒక మట్టిముద్ద మాత్రమేయని గుర్తించుట 
తేలికయ్యెను. అతడు పరము భాగవతుడు. నారాయణుని పాదపద్మములే అతిని మనసున యెప్పుడూ 
మెలగుచుండెను. అతని నోటినుండి నారాయణ కీర్తనలే వినవచ్చుచుండెను. భగవంతుని మందిరములో సేవలు 
చేయుటయందు తన చేతులను వినియోగించుచుండెను. భగవత్కథలను వినుటకు అతని చెవులు ఆత్రముగా 
యెదురు చూచుచుండెడివి. అతని కన్నులు దేవాలయములో భగవంతుని 'ప్రతినులను గాంచి ఆనందించుచుం 


208 


నవమ స్కంధము 
డెడివి. అతని పాదములు పవిత్రస్తలములకు వెళ్ళుటకు ఉత్సాహపడుచుండెడివి. 


నారాయణ భక్తుడైన అంబరీష మహారాజు యీ భూమిని కడు సమర్హముగా పరిపాలించుచుండెను. వసిష్టుడు, 
అసితుడు, గౌతముడు తోడుపడగా సరస్వతీ నదీ తీరమున అశ్వమేధయాగము చేసెమ ఎటువంటి 
బంధములకు, అనురాగములకు కట్టుబడక యీలోకములో జీవించుచుండెను. నారాయణుడు మెచ్చుకుని, 
తన సుదర్శన చక్రమును అంబరీషునకు (ప్రసాదించెను. ఆ చక్రము అంబరీషుని, 'అతని రాజ్యమును 
రక్షించుచుండెను. ఇట్లు కాలము గడచుచుండెను 


ఒకనాడు ద్వాదశీవ్రత మహాత్మ్యమును గురించి అంబరీషుడు వినియుండెను. అతడు భార్యా సమేతుడై 
ఒక సంవతృ్సరకాలము యీ వ్రతము నాచరించెను. వ్రతము ముగిసే ముందు కార్తీకమాసమున చివరి 
మూడురోజులు ఉపవాసము చేసెను. తర్వాత నదిలో పవిత్రస్నానము చేసెను పిమ్మట మధువనమునకేగి 
అచట నారాయణుని పూజించెను బ్రాహ్మణులకు గోసువర్ల దానములు చేసి, తన గృహమునకు వచ్చి 
భార్యప్రక్కన కూర్చుని ఉపవాస విరమణకు సిద్దపడెను శ 


ఆ సమయములో దుర్వాస మహర్షి అక్కడకు వచ్చెను అంబరీషుడు లేచి వచ్చి, దుర్వాస మహర్షికి 
తగిన ఆసనమేర్చరచి, అర్హృపాద్య ఆచమనములతో గౌరవించెను దుర్వాసునకు సాస్థ్రాంగ (ప్రణామముచేసి, 
తన ఆతిధ్యము స్వీకరించి, భోజనము చేయవలసినదని ప్రార్జించెను. రాజు వినయమునకు దుర్వాస మహర్షి 
సంతసించి యిట్లనెను “నీ ఆతిధ్యము తప్పక స్వీకరించెదను ముందుగా నదికి వెళ్ళి ఉదయ సంధ్య 
పూర్తిగావించుకుని వచ్చెదను". 


దుర్వాసుడు నదిలో స్నానమాచరించునపుడు అఘమర్షణ సూత్రమను మంత్రమును పఠించుచుండెను 
ఇట్టుండగా ద్వాదశి ఘడియలు పూర్తికావచ్చుటచేత రాజు చిక్కు పరిస్తితిలో పడెను. అతని ద్వాదశి వ్రతము 
సఫలమగుటకు ద్వాదశి ఘడియలు అంతమగులోపుగ 'పారణ' (అనగా ద్వాదశి భోజనము) చేయవలసియు 
న్నది ద్వాదశి భోజనము తప్పనిసరి మాత్రమే కాదు, అట్టు చేయకున్నచో మిక్కిలి పాపము రాజు బ్రాహ్మణుల 
సలహా కోరగా, వారు తులసి తీర్ణము పుచ్చుకున్నచో పాపము అంటదని సలహా యిచ్చిరి వారు చెప్పినట్టు 
తులసి తీర్ణము తీసుకుని, దుర్వాస మహర్షి రాకకై యెదురు చూచుచుండెను 


తిరిగి వచ్చిన దుర్వాసుని రాజు సాదరముగ ఆహ్వానించెను దుర్వాసుడు తన మనోనేత్రముతో జరిగిన 
విషయము కనుగొనెను రాజు అతిధి వచ్చువరకు వేచియుండక 'పారణ' పూర్తిచేసి అతిధి నవమానించెనని 
దుర్వాసుడు ఆ(గ్రహావిష్టడయ్యెను క్రోధముతో దుర్వాసుని శరీరమంతయూ కంపించెను కన్నులు యెర్రన 
య్యెను రాజుతో యిట్టునెను “నీవు అధికార సంపదలతో మదించి యున్నావు నీకు అతిధిని గౌరవించుట 
తెలియదు అహంభావముతో మిడిసి పడుచున్నావు అతిధి నవమానించినందుకు యిప్పుడే నీకు గుణపారము 
చెప్పి శిక్షీంచెదను*' జడలుకట్టిన తల నుండి ఒక వెంట్రుక లాగి దానికి బీవముపోని, అతనికి "కృత్యు' డని 
పేరిడెను కృత్యుడు కత్తిని ధరించి అంబరీషుని వడివడిగా సమీపించెను. అంబరీషుడు చెక్కుచెదరక నిలిచి 
యుండెను 


ఇంతలో సుదర్శన చక్రము ప్రత్యక్షమై దుర్వాసుడు నృష్టించిన కృత్యుని దగ్దము చేసెను ఇది చూచి 
దుర్వాసు డచ్చెరువాందెను సుదర్శన చక్రము అంతటితో ఆగలేదు దుర్వాసుని వెంటాడెను. దాని నుండీ 


209 


శ్రీమద్భాగవతము 

తప్పించుకొనుటకు దుర్వాసుడు పరుగిడెను. సుదర్శన చక్రము దుర్వాసుని వెంటాడుచునే యుండెను. 
అడవికి పరుగెత్తగా, అరణ్యములోని అగ్నివలె సుదర్శన చక్రము దుర్వాసుని వెంబడించెను. మేరు పర్వతమున 
ఒక గుహలోనికి దుర్వాసుడు ప్రవేశించెను. తిరిగి చక్రము అచట యెదురయ్యెను. తర్వాత స్వర్గమున 
యింధద్రుని వద్దకేగెను. సుదర్శన చక్రము దుర్వాసుని తరుముకొని వచ్చుచుండెను. ఆ తర్వాత సృష్టికర్త 
బ్రహ్మకడకేగి యిట్లనెను. “రక్షించు! రక్షించు! నారాయణుని ఆయుధమైన యీ సుదర్శన చక్రము నుండి 
నన్ను రక్షించి కాపాడుము". బ్రహ్మ యిట్లనెను. “నేను భగవంతుని సేవకుడను. నిస్సహాయుడను. నీకు, 
నారాయణుని ఆయుధమునకు మధ్య జోక్యము చేసుకొనలేను''. ఆ తర్వాత మహాదేవుని వద్దకు వెళ్ళి 
రక్షింపుమని దుర్వానుడు వేడగా,_ నారాయణుని వద్దకు వెళ్ళి అతని పాదములపై బడి |ప్రార్ణించుమని 
మహాదేవుడు చెప్పెను. అక్కడ నుండి దుర్వాసుడు వైకుంఠమున కేగెను. అచట నారాయణుడు లక్ష్మీ సమేతుడై 
యుండుట దుర్వాసుడు జూచెను. వారి పాదములపైబడి యిట్లనెను. “దయచేసి నన్ను రక్షింపుము. నీ 
సుదర్శన చక్రము నుండి నన్ను విడిపింపుము. ఆ చక్రము నుండి వెలువడే వేడి తీవ్రతకు నేను తట్టుకొనలేకు 
న్నాను. నేను దక్షము కాబోవుచున్నాను, నీవు మాత్రమే నన్ను రక్షింపగలవు''. ''ఇదెట్లు జరిగెను?” అని 
నారాయణు డడిగెను. ''ఈ విధముగా వా సుదర్శన చక్రము నిన్నెందులకు వెంబడించుచున్నది? అంతయు 
వివరముగా చెప్పము”. సిగ్గుతో కుంచించుకు పోయిన ముఖముతో మాటలు తడబడుచుండగా, జరిగినదం 
తయూ దుర్వాసుడు వివరించి యిట్లనెను. “'నీ భక్తుని నేను బాధించితిని. అందుకు శిక్షగా యా సుదర్శన 
చక్రము నన్ను వెంటాడుచున్నది. దయచేసి నన్ను రక్షింపుము. దేవాదిదేవుడవైన నీకు అసాధ్యమేదియు 
లేదు. నా ప్రవర్తనకు నేను పశ్చాత్తాపడుచున్నాను. నన్ను రక్షింపుము. 


నారాయణుడు చిరునవ్వుతో యిట్లనెను, ''ఓ దుర్వాసా! బ్రహ్మరుద్రులవలె నేను కూడ నిస్సహాయుడనని 
నీవు తెలుసుకొనలేవా? నీకు నాగురించి పూర్తిగా తెలియదు. నాకు పూర్తి స్వేచ్చ లేదు. నా యిష్టము వచ్చినట్లు 
చేయుచున్నట్టుగా గోచరించవచ్చును. కాని మొట్టమొదట నేను నా భక్తుల ఆధీనములో నున్నాను. నా 
సర్వన్వమూ వారిదే. వారు నర్వస్వమూ త్యజించి నాకు శరణాగతులైనారు. వారు అన్నిటినీ -- భార్య, 
ఫిల్లలు, యిల్లు, బంధువులు --- వదలిపెట్టిరి. వారికి యిహలోకముపైగాని పరలోకము పైగాని ఆలోచనలేదు. 
వారికి స్వర్గము ఆకర్షణీయముకాదు. నా అనుగ్రహమునే వారు కోరుచుందురు. అందుకు ప్రతిఫలముగా 
యెట్టి పరిస్టితులందు కూడ వారిని వదలివేయనని ప్రతిజ్ఞ తీసుకున్నాను. వారికి నాయందుగల భక్తియే నా 
మనస్సులో మొట్టమొదట మెదలును. తమ (ప్రేమచేత వారు నన్ను జయించిరి, వారి (ప్రేమశక్తి ముందు 
నేను శక్తిహీనుడను. .'నాది' యని (ప్రత్యేకముగా నాకేదియులేదు. వారి సంతోషమే నా సంతోషము, వారి 
దుఃఖమే నా దుఃఖము. నేను 'భక్తపరాధీనుడ'నని (ప్రసిద్ది కెక్కియున్నాను. నాకు భక్తులపై యున్న 
ముక్కువకంశు, నాపై నాకుగాని, నా భార్య లక్షి యందుగాని యెక్కవ మక్కువలేదు. అటువంటి పరిస్తితులలో 
వారితో యధాలాపముగా నేనెట్లు వ్యవహరించగలను? నా భక్తులను అవమానించిన, నన్నవమానించినజ్టే 
యగును. ఉత్తమవనితలు తమ (ప్రేమచేత భర్తల నెట్టు బానిసలుగా జేసుకొందురో, అటులనే భక్తులకు నేను 
బానిసను. . 


“నీవు కూడ నాకు భక్తుడవే. అయితే యీ చక్రమును నేను ఉపసంహరింపజాలను. నిన్ను నీవు 
రక్షించుకొనుటకు యేమి చేయవలెనో నీకు చెప్పెదను. నీకు ఒకే ఒక మార్గము గలదు. తిరిగి భూలోకమునకు 
వెళ్ళి, నీ బాధకు గురియైన నొ భక్తుడు అంబరీషుని పాదములపై బడి వేడుకొనుము. బహుశః నాభాగుని 


210 


వవమ వ్కంఛము 

పుత్రుడైన అంబరీషుడు నిన్ను క్షమించినపుడు, యీ సుదర్శన చక్రము వెనుకకు మరల గలదు. వీ కొరకు 
అతడు యీ చక్రమును ఉపసంహరించగలడు. ఆ విధముగా నీకు రక్షణ కలుగును''. ముఖము (వ్రేలవేసుకువి 
దుర్వాసుడు అంబరీషుని ద్వారము (ప్రవేశించెను. అంబరీషుని పాదములను తన రెండు చేతులతో పట్టుకొనెను. 
పరిణామమునకు అంబరీషుడు తబ్బిబ్బయ్యెను. అతడు భగవంతుని ప్రార్షించి, సుదర్శన చక్రము ఉపసంహా 
రము నాందునట్లు చేసెను. ''ఓ సుదర్శనా! నీకు నా ప్రణామములు. నీవు అగ్ని, సూర్యుడు, చంద్రుడు, 
నక్షత్రములు, నీవు లోకమంతయూ వ్యాపించియున్నావు కరుణాసముద్రుడైన నారాయణునికి యిష్టమైన 
ఆయుధము నీవు. నీ శక్తి వైభవము ముందు, అస్థ్రములన్నియు శక్తిీహీనములు. నీ పాదములకు నమన్కరించు 
చున్నాను ఈ దుర్వాసుని తశమించమని కోరుచున్నాను. నీవు దుష్టులను, దుష్టశక్తులను నిర్మూలించెదవు 
నీ క్రోధమును యీ పేద బ్రాహ్మలునిపై ప్రసరింపజేయకుము' 


అంబరీషుని ప్రార్ధనలకు సంతుష్టుడై సురర్శనుడు శాంతించెను దుర్వానుని వెంటాడుట మానెను. మనన్సు 
మారిన దుర్వాసుడు రాజుతో యిట్లనెను. ''నీవు చాల ఉదారపురుషుడవు. అకారణముగా నిన్ను బాధించిన 
నాతో సరళముగా ప్రవర్తించుట చాల గొప్ప విషయము, నారాయణ భక్తుల గొప్పదనము (గ్రహించినాను, 
తమ భక్తితో నారాయణుని ఆకట్టుకున్న భక్తులకు అసాధ్యమేదియు లేదు మనసులో యెల్లప్పుడూ భగవంతుని 
రూపమును ఛింతించు నీ వంటి భక్తులు గంగానదివలె పవిత్రులు, పరిశుద్దులు. నీవు నన్ను చాల దయతో 
జూచినావు నేను పలికిన పరుష వాక్యములను విస్మరించి నన్ను రశ్షీంచినావు''. 


దుర్వాసుని వంటి మహర్షి అంబరీషుని పాదములపై బడగా, ఆ ఇరకాటపు పరిస్తితి నుండి దుర్వాసుని 
తప్పించుటకు రాజు ప్రయత్నించెను తనకు తగిన గౌరవము చూపలేదని అంబరీషునిపై కోపగించిన 
దుర్వాసుడు చివరకు తనను తాను రశ్షించుకొనుటకు అంబరీషుని పాదములపై పడవలసి వచ్చెను. సన్నివేశము 
యిరువురకు యిబ్బందిగా నుండెను, యెట్లో ఆ క్షణము గడచిపోయెను. 


దుర్వాసుడు ముట్లోకములు తిరిగి అంబరీషుని వద్దకు వచ్చుసరికి ఒక సంవత్సరకాలము గడచెను ఆ 
సంవత్సర కాలమంతయు రాజు ఒక్ష మెతుకైననూ భుజింపలేదు. తన దుడుకు ప్రవర్తనకు పరిణామములు 
యెంత తీవ్రముగా నుండునోయని యూహించి, దుర్వాసుడు రాజును భోజనము చేయవలసినదని పదేపదే 
కోరెను. అయితే అతిధిని మొదట గౌరవింపవలెనని రాజు ఉద్దేశ్యము. అది గ్రహించి సంతుష్ట మనస్కుడై 
హృదయములో ఆనందముప్పాంగగా, అంబరీషువి ఆతిధ్యము న్వీకరించుటకు దుర్వాన మహర్షి అంగేకరిం 
చెను. దుర్వాస మహర్షి భుజించి సంతుష్టుడైన పిదప అంబరీష మహారాజు భుజించెను. 


దుర్వాసుడిట్లునెను “'నారాయణ భక్తుడవైన నీతో పరిచయము గలిగి నేను అనుగ్రహము పాందినాను. 
ఈ సంఘటన మన యిద్దరి చరిత్రలు చిరకాలము యీ లోకములో నిలిచిసోవునట్టు జేయగలదు' అతడు 
రాజు వర్ద సెలవు తీసుకుని వెడలిపోయెను అంబరీషునకు జరిగిన దంతయూ ఒక స్వప్నము వలె తోచెను. 
దుర్వాసుని రాక, అతని ఆగ్రహము, సుదర్శన చక్రము అతనిని వెంబడించుట, చివరకు పశ్చాత్తాపపడుట 
— యీ విచిత్రములన్నియు అంబరీషుడు తలచుకొని, తనలో నిట్ణనుకొనెను “ఇదంతయు భగవంతున్ని 
లీల. దీని వెనుక నున్న ప్రయోజనము యెవరూ యెరుగలేరు కదా?” 


211 


శ్రీమద్భాగవతము 


- 107 కాకుతు లు 


ఇక్ష్వాకు వంశీయులలో ఒకడైన పురంజయుడు, ఇంద్రవాహనుడుగా పేరుపాందెను దేవతలకు అసురులకు 
యుద్దము సంభవించినపుడు, యెప్పటివలెనే ఇంద్రుడు భూలోకమును పాలించు రాజులలో నొకని సహాయము 
కోరెను సూర్య (ఇక్ష్వాకు) వంశములో జన్మించిన పురంజయుని సహాయ మర్జింపగా అతడిట్టునెను “'చేనొక 
నియతిపై వీ తరపున యుద్దము చేసెదను యుద్దము చేయునపుడు నీవు నాకు వాహనముగా నుండవలెను. 
ఇంటద్రునికిది నచ్చలేదు. స్వర్గాధిపతి ఒక మానవునికి, వాహనముగా నుండుట అవమానకరమని తలచెను. 
ఇంద్రుని ఆలోచనలు కనిపెట్టిన నారాయణుడు, పురంజయుని సహాయముతో యుద్దములో నెగ్గు అవకాశము 
ఉండుటచేత, యీ నియమమున కంగీకరించమని ఇంద్రునికి నచ్చజెప్పెను భగవంతుని సలహాపై పురంజయు 
నికి వాహనముగా నుండుటకు ఇంద్రుడు అంగీకరించెను ఇంద్రుడు ఎద్దు రూపమూ ధరించగా, ఈ 'యేద్దు 
మూవుపై పురంజయుడు కూర్చుండెను అతడు గొప్పవీరుడు పైగా నారాయణుని 
వాడి బాణములతో అసురులను హతమార్చి వారిని నరకమునకు పంపెను అత్‌ వైభవముగా అసురులతో 
పోరాడగా, వారు నగరము విడిచిపెట్టి పారిపోయిరి రాజు వారి సంపదనంతయూ తీసుకుని ఇంద్రుని కిచ్చెను 
ఆ విధముగా అతనికి ఇంద్రవాహనుడనే పేరు కలిగెను కాని ఆ తర్వాత కాకుత్సుడను పేరుతో ప్రసిద్ది 
పొందెను అతని వంశములోని తరవాతి రాజులందరూ కాకుత్సులని పేరుపాందిరి దశరధ తనయుడైన 
శ్రీరాముడు కూడ యీ పేరుతోనే ప్రసిద్దుడు 


శే శ 3 
ఇక్ష్వాకు వంశములో యువనాశ్వుడను రాజు జన్మించెను అతనికి సంతానము లేకుండెను జీవితముపై 
రోతపుట్టి, తన నూర్గురు భార్యలతో అరణ్యమున కేగెను అరణ్యములో నివసించుచున్న మహర్షులు 
అతనియందు దయతలచి, ఇంద్రుని అనుగ్రహమును పాందుటకై యజ్ఞము చేయ సంకల్పించిరి 


యజ్ఞము సమాప్తికాగా, ఒక కుండను నీటితో నింపి ఆ జలమును పవి(త్రిము గాపించమని దేవతల నావాహన 
చేసిరి. యజ్ఞశాలలో ఒక పవిత్ర స్థలమున ఆ జలము నుంచిరి ఆ జలము రాజు భార్యల కుద్దేశించినది 


అర్జరాత్రి యువనాట్వనకు తెలివి వచ్చి లేచెను అతనికి అమితముగా దాహము వేసెను అతిడు యజ్ఞశాలలో 
అందరూ నిద్రించుచుండుట జూచెను అతని యెదుటనే యున్న కుండలోని నీటి ప్రత్యేక గుణములు 
యేమిటో అతడు యెరుగడు. ఆ కుండలోని నీరు త్రాగి, తిరిగి నిద్రకుపక్రమించెను మరునాటి ఉదయము 
లేచి బుషులు ఆ కుండ శూన్యముగా నుండుట జూచి, ప్రతి ఒక్కరినీ, “ఈ కుండలోని నీరు యెవరు 
త్రాగిరి?'' అని అడిగిరి రాత్రి విపరీతముగా దాహము వేయుటుచే ఆ నీరును త్రాగితినని రాజు చెప్పెను 
ఏమి చేయవలెనో యెవరికినీ తెలియకుండెను. ఏమి జరుగునో కూడ వారికి తెలియకుండెను 


కొన్ని నెలలు గిడచెను యువనాశ్వుని కడుపు కుడీభాగిము శిశువుతో పెద్దగా వయ్యెను అతని కడుపు 
ఛేదించగా ఒక కుమారుడు వుస్టైను. పుట్టిన వెంటనే ఆ శిశువు ఆకలితో గట్టిగా యేడ్చుచుండెను 
యువనాశ్వునికి సంతానము కొరకై ఇంద్రుని అనుగ్రహము పొందుటకు యజ్ఞము చేయుటచేతి, ఇంద్రుడు 
అక్కడకు వచ్చెను ఇంద్రుడు తన కుడిచేతి చూపుడు(వేలును శిశువు నోటిలో పస్టైను ఇంద్రుని చేతి 
నుండి స్రవించిన అమృతమును ఆ శిశువు గోలెను 


212 


నవమ స్కంధము 
బుషులు తపః ప్రభావమువలన యువనాశ్వునకు మరణము కలుగలేదు ఆ తర్వాత అతడు తపస్సు 
చేసి ముక్తి పొందెను. 


ఆ శిశువుకు మాంధాత యని పేరు పెట్టిరి అతడు గొప్ప చక్రవర్తియై యీ భూమిపై పరిపాలించెను 
కృతయుగమున అతడు గొప్ప ఆభరమణమని (ప్రజలు కొనియాడిరి 


x «x ఆ 

ఆ వంశములో తరువాత సత్య(వ్రతుడు రాజయ్యెను. అతని కుమారుడు త్రిశంకుడు త్రిశంకు మహారాజు 
మానవ శరీరముతో స్వర్గము వెళ్ళగోరెను అతని యీ విచిత్రమైన కోరికను అంగీకరించక, వసిష్టుడు అతని 
వుత్రులు యజ్ఞము చేయుటకు నిరాకరించి, అతనిని చండాలుడగునట్టు శపించిరి నిశ్వామిత్రుడు, అతనిని 
స్వర్గమునకు పంపుటకు యజ్ఞము చేయ నంగీకరించెను. విశ్వామిత్రుడు యజ్ఞము చేయగా, త్రిశంకు 
స్వర్గమునకు అధిరోహించెను. చండాలుని దృక్కులు కలిగి మానవ రూపములో నున్న త్రిశంకుడు స్వర్గమునకు 
వచ్చుట దేవతలకు, ఇంద్రునకు యిష్టము లేకుండెను, అందుచే వారు త్రిశంకుని | క్రిందకు త్రోసివేసిరి. |త్రిశంకుని 
ఆవేదనను వినిన విశ్వామిత్రుడు కోపగించి, త్రిశంకుని ఆకాశము మధ్యలో ఆపివేసి, ప్రత్యేకమైన త్రిశంకు 
స్వర్గమును సృష్టించెను అతడు నూతనముగా మరొక (బ్రహ్మను సృష్టించునంతలో దేవతలు వచ్చి విశ్వామిత్రుని 
సముదాయించిరి తనకు విశ్వామిత్రుడు ప్రత్యేకముగా సృష్టించిన స్వర్గములో త్రిశంకుడు జీవించుచుండెను 


* ౮ 

త్రిశంకుని కుమారుడు హగిశ్చంద్రుడు అతనికి పుత్రులు లేరు అతడు సముద్రమున కధిపతియైన 
వరుణుని ప్రార్లించి యిట్లనెను, ''నేను కోరునది ఒక పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షించుటకు 
నాకు పుత్రుడు కావలెను. నాకు పుత్రుడు కలుగగానే, యజ్ఞము జేసి నా పుత్రుని సీకు సమర్చించెదను'' 
కొంత కాలమునకు ఒక పుత్రుడు కలిగెను అతని పేరు రోహితుడు వరుణుడు హరిశ్చంద్రుని సమీపించి 
యిట్లనెను ''పుత్రుడు కలుగగానే యజ్ఞము జేసి పుత్రుని సమర్శించెదనని మాట యిచ్చినావు'' హరిశ్చం[డ్రు 
డిట్టు జవాబిచ్చెను ''కొత్తగా పుట్టిన శిశువు శుద్దిగా నుండడు పది రోజుల తర్వాత శీశువునకు శుద్ది కలుగును 
ఆ తర్వాత నీకు సమర్పించెదను'' 


పదిరోజుల తర్వాత వరుణుడు తిరిగి వచ్చి హరిశ్చంద్రుని శీశువు నిమ్మని కోరెను అంత రాజు యిట్టునెను 
''యజ్ఞ పశువుకు పళ్లు ఉండవలెను అందుచేత యీ శిశువుకు పళ్ళు వచ్చునంతివరకు వేచి యుండుము”! 
పళ్ళు వచ్చిన తర్వాత వరుణుడు రాగా, రాజు బాలునికి పాల పళ్లు రాలవలెనని, ఆ తర్వాత అవి తిరిగి 
వచ్చిన తర్వాత యిచ్చెదనని యేదో ఒక మిష, పెట్టి వరుణుని పంపుచుండెను ఇట్లు కొంతకాలము జరిగెను 
రాజునకు పుత్రునిపై గారాబము పెంపొందగా, యేదో ఒక మిషతో వరుణుని పంపించి వేయిచుండెను. ఒకసారి, 
“నా కుమారుడు కవచము ధరించనీ, కవచము ధరించిన క్షత్రియుడే శుద్దమైనవాడు'' అవి వరుణునితో 
పలికెను 


ఈ లోపుగా పెరిగి పెద్దవాఢగుచున్న రోహితుడు తనకు జరుగబోవు ముప్పును తెలుసుకొనెను ఈ 
ముప్పు నుండి తప్పించుకొనుటకు ధనువు తీసుకుని అరణ్యమునకు పారిపోవలెనని తలంచెను అసత్యవాది 
యైన రాజును వరుణుడు శిక్షింపనెంచి, అతడు జలోదర వ్యాధితో బాధపడునట్టు చేసెను ఆ విషయము 
వినిన రోహితుడు, తన తండ్రిని రక్షించుటకై యింటికి వెళ్ళుటకు నిశ్చయించెను ఇంద్రుడతినిని ఆపి, 


213 


శ్రీమద్భాగవతము 


పుణ్య నదులను సందర్శించమని చెప్పెను. అయిదేండ్డు గడచిన తర్వాత రోహితుడు తన తండ్రి వద్దకు 
రాజ్యమునకు వెళ్ళుటకు నిశ్చయించెను. 


మార్గము నందు లోహితుడు ఒక (బ్రాహ్మణుని కలుసుకొనెను. ఆ బ్రాహ్మణుని ముగ్గురు కుమారులలో 
ఒకనిని వరుణునకు సమర్పించుటకు రోహితుడు కొనెను. అతని పేరు శునశ్ళేపుడు, జలోదర రోగముతో 
బాధపడుచున్న హరిశ్చంద్రుడు నరమేధ యాగము జరిపెను. ఈ యాగమందు పశుబలికి బదులుగా నరబలి 
యివ్వవలసి యుండెను. హోతయైన విశ్వామిత్రుడు వరుణ జప మంత్రములను శునశ్మేపునకు బోధించెను. 
దీనికి వరుణుడు చాల సంతోషించి మెచ్చుకొనెను. యాగము సంతృప్తికరముగా సమాప్తి యైనందుకు ఇంద్రుడు 
మెచ్చి, హారిశ్చంద్రునకు బంగారు రథమును ప్రసాదించెను. వరుణుడు శునక్ళేపుని మెచ్చుకుని, అతడు 
చిరకాలము జీవించునట్టు ఆశీర్వదించెను. విశ్వామిత్రుడు శునశ్ళేపుని దత్త పుత్రునిగా స్వీకరించెను. యాగము 
సంతృప్తీకరముగా ముగిసెను. దేవతలు హరిశ్చందుని యాగమును మెచ్చి ఆశీర్వదించిరి. హరిశ్చంద్రుడు 
తన పుత్రుని కోల్పోవలేదు. అనేక సంవత్సరములుగా హరిశ్చంద్రుని బాధించుచున్న రోగము కూడ... 
శాంతించెను. | 


త్రిశంకుని యెడల విశేషమైన అభిమానముగల విశ్వామిత్రుడు హరిశ్చంద్రునకు బ్రహ్మవిద్య బోధించు 
బాధ్యత స్వీకరించెను. “ 


శ Xx ఈ 


ఆ వంశమునందే జన్మించిన మరియొక రాజు ఖట్వాంగుడు. అతడు గొప్ప వీరుడు. ఒక పర్యాయము 
దేవతలను అసురులు వేధించుచున్నపుడు, దేవతలు ఖట్వాంగ మహారాజు సహాయము కోరిరి. ఖట్యాంగుడు 
ఇంద్రునికి సహాయముగా వెళ్ళి అసురులను అణచి వేసెను. అతడు చేసిన సహాయమునకు దేవతలు మెచ్చుకుని, 
వర మడుగవలసినదని కోరిరి. ఖట్వాంగు డిట్లు పలికెను. “నా జీవితములో యింకెన్ని సంవత్సరములు 
మిగిలి యున్నవో దయచేసి చెప్పవలెను". దేవతలు ఒకరినొకరు పరికించి సంకోచముతో నిట్లనిరి. *'ఇది 
రేవ రహస్యము. నీవు అడిగిన వరము |ప్రసాదించెదమని మాట యిచ్చి యుండుటచేత నీకు మేము చెప్ఫ్పెదము, 
ఇంకా ఒక ముహూర్త కాలము మిగిలియున్నది''. (ముహూర్త కాలము సుమారు యిరువది నిమిషములకు 
సమానము). 


ఖట్వాంగునకు విచారము కలుగలేదు. త్వరలో భూలోకమునకు వచ్చి, ధ్యానమునకు కూర్చుండెను. 
అతడు భగవంతుని ధ్యానించుచుండెను. భగవంతుని ప్రార్దించు మాటలు అతడు పలుకుచుండెను. అతడిట్ల 
నెను. ''ఈ లోకములో నాకేదియు ప్రియము కాదు. నా జీవితములో యెన్నడూ అధర్మముగా వర్తించలేదు. 
నేను యెల్లపుడూ నిన్ను తప్ప అన్యుల నెవరినీ తలంచలేదు. దేవతలు స్వర్గమును ప్రసాదింతునుని 
ప్రలోభపెట్టిరి. కాని నాకు స్వర్గముపైగాని, స్వర్గ సౌఖ్యములపైగాని మక్కువ లేదు. నీ స్వరూపమును, 
మాయలో చిక్కుకున్న దేవతలు యెరుగరు. మనస్సు, ఇంద్రియములు సృష్టించే యీ మాయా లోకమును 
వదిలి, నీ పాదపద్మముల యందు ఆశ్రయము పొందగోరుచున్నాను''. ఆ విధముగా ప్రార్థించుచున్న 
ఖట్వాంగుడు యీ భౌతిక కాయమును వీడి నారాయణునిలో లీనమయ్యెను. 


214 


నవమ. స్కంధము 
108 సగరుని కుమారులు 


ఇక్షాకు వంశములో బాహుకుడను రాజు జన్మించెను శత్రువులు అతని రాజ్యమును బలవంతముగా 
తీసుకొనగా, అతడు భార్యలతో అరణ్యము కేగెను అరణ్యములో ఆ రాజు మరణించెను దుఃఖములో మునిగిన 
భార్య శోకము పట్టలేక భర్త చితిపై ప్రవేశించుటకు సిద్దపడెను ఆమె గర్భవతిగా నుండుటచే, ఆశ్రమములోని 
బుషులు ఆమెను నివారించిరి 


ఆ రాజు యితర భార్యలకు యీ వార్త కంటగింపుగా నుండెను వారు మొదటి నుండి ఆమె అదృష్టమునకు 
అసూయ చెందుచుండిరి కాబోవు మహారాజుకు ఆమె తల్లియగుట వారి కిష్టము లేకుండెను అందుచే వారు 
ఆహారములో విషము కలిపి, ఆమెకు యెంతో (ప్రేమతో పెట్టిరి కాని వారు ఊహించినట్లు ఆమెకుగాని, 
గర్భములోని శిశువుకు గాని యెట్టి కీడును జరుగలేదు పుట్టిన తర్వాత శిశువును తిల్లి సేవించిన విషము 
(గరము) కప్పి యుండెను అందుచే ఆ శీశువుకు 'సగరు' డని పేరు పెట్టిరి 


సగరుడు చాల ప్రఖ్యాతి పొంది, తర్వాత చక్రవర్తి అయ్యెను అతడు అశ్వమేథ యాగము చేయ 
సంకల్పించెను యాగమందు బలి యిచ్చు అశ్వమును బయటకు విడిచిపెట్టిరి | 
ఇం(ద్రుడు అశ్వమును దొంగిలించెను రాజు తన అరువది వేలమంది పుత్రులను అశ్వమును వెదకి తీసుకు 
రమ్మని పంపెను అతని వుత్రులందరూ మహా శూరులు వారికి అహంభావము కూడ యెక్కువ అశ్వమును 
వెదకుటకై వారు బయిలుదేరిరి 


వారు లోకమంతయు వెదకిరి అశ్వము వారికి దొరకలేదు శక్తిమంతమైన భుజములతో వారు భూమిని 
త్రవ్వి పాతాళ లోకము ప్రవేశించిరి ఈశాన్య దిక్కున ప్రయాణించుచుండగా వారు ఒక గుహ చూచిరి 
ఆ గుహ యందు ఒక బుషి సమాధి యందు ఉండెను ఆ ప్రక్కనే గుర్రము నిర్విచారముగా గిడ్డి 
మేయుచుండెను | 


''ఆ దొంగను చూడు!'' అని గర్వోన్నతులైన రాకుషూరులనిరి గుర్రము దొంగిలించి, యేమియు 
తెలియని నంగినాచి వలె కనులు మూసుకుని కూర్చునియున్నాడు ఇతనిని చంపి వేయిదము'' అని తలపోసి 
అరువది వేలమంది రాకుమారులు ఆయుధములు ధరించి సమాధిలో నున్న బుపిని సమీపించిరి 


ఆ బుషి కపిలుడు అతిడు కనులు తెరచెను అతినీ ఆగ్రహ దృష్టి వారిపై పడగా వారందరూ భస్మమై 
బూడిదగా మారిరి 


సత్త్వ గుణము మూర్తీభవించిన వాడు కపిలుడు అతనిలో తమోగుణమునకు తావులేదు అందుచే, కపిలుని 
ఆ(గ్రహమునకు వారు భస్మమైనారనుట బహుశః సరికాకపావచ్చును తమోగుణము అధమమైనది బుషులు 
సహజముగా అధ్యాత్మిక శక్తిసంపన్నులు అంతేకాక, సంసారమను ఊబిలో చిక్కుకున్న మానవులకు, దీనినెట్లు 
సులభముగా దాటవచ్చునో బోధించినవాడు కపిలుడు ఇది నావగా చేసుకున్నచో భయంకరమైన యీ 
సంసారమనే సము(ద్రమును దాట వీలగును. అట్టి మహాత్మునకు శత్రువు గాని, స్నేహితుడు గాని ఉండడు 
మరి సగరుని పుత్రులు ఆ విధముగా యెందుకు భస్మము గావింపబడినారు? ఒక మహాత్ముని కించపరుచుటచేత 
వారు మృతి చెందిరి వారి వివేక శక్తిని ఇంద్రుడు హరించి వేసెను 


215 


శ్రీమద్భాగవతము 
సగరునికి యిద్దరు భార్యలు. మరణించిన అరువది వేలమంది పుత్రుల తల్లి సుమతి. రెండవ భార్య పేరు 


కేశిని. ఆమె కుమారుడు అసమంజసుడు. అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. ఇతనికి పితామహుడైన 
సగరునిపై అమితమైన భక్తి గౌరవములు కలవు. 


అసమంజసుడు ఒక విచిత్రమైన వ్యక్తి పూర్వ జన్మలో అతడొక యోగి. దురదృష్టవశాత్తు అతడు 
అనురాగము పెంచుకొని సంగుడయ్యెను. దాని ఫలితముగా అతడు మహారాజునకు పుత్రుడుగా జన్మించెను. 
అతనికి పూర్వ జన్మ స్మృతి యుండెను. ఈ జన్మలో అతడు క్రూరుడుగా నటించి, బంధముల నుండి 
తనను తాను రక్షించుకొనుచుండెను. చిన్నతనము నందే అతని చర్యలు అమానుషముగా గోచరించుచుండెను. 
అందరినీ అసంతృప్తులను గావించుచూ, రాగబంధము నుండి తప్పించుకొనుచుండెను. చిన్న పిల్లలను పట్టుకుని 
సరయూ నదిలో వారిని త్రోసివేయుచూ నవ్వుచు చప్పట్లు చరుచుచుండుట జూచి, నగర పౌరులు 
భయభభ్రాంతులైరి. అతని అమానుష చర్యలు భరింప శక్యము కాకుండెను. 


అతని అమానుష చర్యలకు అంతులేకుండుటచేత, అతనిని శిక్షించవలసీనదని రాజుకు పౌరులు మొరపెట్టు 
కొనిరి. చట్టము ననుసరించి, అసమంజసుని, రాజు దేశము నుండి బహిష్కరించెను. అరణ్యమునకు పోవుటకు 
ముందు, అంతకు ముందు సరయూ నదిలోనికి విసిరివేసిన పిల్లలను తిరిగి వువరుజ్జీవింప జేసెను. ఇది చూచి 
అచ్చెరువందిన ప్రజలు మాట్టూడునంత లోపలనే, అతడు అడవికి వెళ్ళిపోయెను. అచ్చట తపస్సు చేసి 
మోక్షము పొందెను. సత్పురుషుడైన కుమారుని పోగొట్టుకున్నందుకు సగర మహారాజు మిక్కిలి విచారించెను. 
ఆ కారణము చేత సగరుడు, ఇక్ష్వాకు వంశములో మిగిలిన అంశుమంతునిపై విశేషమైన (ప్రేమను వర్షించుచుం 


లు 
డెను. 


109 అంశుమంతుడు 


అశ్వమేధ యాగము పూర్తికావలసీ యున్నందున, సగర చక్రవర్తి మనుమడైన అంశుమంతుని తన అరువది 
నేల మంది పుత్రులను, అశ్యమును వెదకుటకై పంపించెను. అశ్వమును పట్టి తెచ్చుటకు సగర పుత్రులు 
వెళ్ళి చాల సంవత్సరములయ్యెను. వారు తిరిగి రాకుండుటచేత సగర చక్రవర్తికి ఆందోళన యెక్కువయ్యెను. 
అంశుమంతుడు తన పెదతిండ్రులను వెదకుటకు బయలుదేరెను. వారు వెళ్ళిన మార్గముననే పాదముల 
గుర్తులను బట్టి అంశుమంతుడు కూడ వెళ్ళెను. వారు భూమిని త్రివ్వి వెళ్ళిన బిలములో ప్రవేశించి, 
అంశుమంతుడు ప్రయాణము చేయగా చేయగా చివరకు గుహను చేరెను. అక్కడ గుర్రము కట్టివేయబడి 
యుండుట అతడు చూచెను. తన పెదతండ్రులు చూచినట్టుగనే కపిలుడు సమాధిలో నుండుట కనుగొనెను. 
కపిల మహర్షి ప్రక్కగా బూడిద రాసిగా పడియుండుట జూచి యిది యేమైయిండునా యని అంశుమంతుడు 


తలపోసెను. 


కపిల వాసుదేవుని సమీపించి, అంశుమంతుడు నమస్కరించెను. వినయము, భక్తిప్రపత్తులతో అంశుమంతు 
డిట్టునెను. “ప్రభూ! సృష్టికర్తయైన బ్రహ్మ కూడను నిన్ను సంపూర్ణముగా తెరిసికొనలేదు. అటువంటప్పుడు 
సాధారణ మానవులమైన మేము (త్రిగుణములు, మనస్సు, బుద్దితో కూడిన సూయిలో చిక్కుకుని యుండగా 


216 


నవమ స్కంధము 

నిన్ను తెలుసుకొనుట యెట్టు సాధ్యము? మేము ఆవరణచే (మాయ) కప్పబడి యుండుటచేత నీ వంటి 
దివ్య పురుషుల నుండి వెలువడే వెలుగును చూడలేని అంధులుగా నుంటున్నాము వస్తు 

చూడగలుగుచున్నాము. ఇం|(ద్రియములు (గ్రహించు వస్తువులనే చూచుచున్నాము మాలో నిబిడీకృతమై 
యున్న ఆత్మ వైభవమును తెలియలేకున్నాము. అవస్థాత్రయము - జా(గ్రత్‌, స్వప్న, సుషుప్తి - నెరుగుదుము 
కాని యీ మూడింటిని దాటి వెళ్ళలేకున్నాము. అజ్ఞానినైన నా వంటి మానవుడు నీ వైభవమును యెట్లు 
తెలుసుకొనగలడు? కాని నాకు తెలిసినది యింత మాత్రమే. ఈ లోకమున కాశ్రయుడవు, త్రిగుణాతీతుడవు, 
కార్య కారణముల కతీతుడవు, నిత్య సత్యమైన పరమాత్మ తత్త్వమును మానవులకు బోధించుట కవతరించిన 
వాడవు. నీకు నా నమస్కారము నీవు సనాతనుడవు, యెట్టి మార్పును పొందని వాడవు; దేవాదిదేవుడవు 
నిన్ను దర్శించు మహద్చాగ్యము లభించినది నీ దర్శనముచేత సంకల్పములచే (పేరణ నొ 
చేయు కర్మ బంధములనే మాయ నుండి విముక్తి లభించినది నీకు నా ప్రణామములు ” 


' 


కనుల నుండి అశ్రువులు (్రవించుచుండగా, అంశుమంతుడు కపిలుని పాదములపై బడెను రాకుమారుని 
వినయమునకు భక్తికి సంతోషించి, కపిలు డిట్లనెను. '“'కుమారా! నీ పితామహుడైన సగరునికి చెందిన యీ 
అశ్వమును తీసుకువెళ్ళుము నేను యోగ నిద్రలో నున్నపుడు, ఇంద్రుడు యీ అశ్వమును యిచ్చట వదలి 
వెళ్ళెను నీపెద తండ్రులు అహంభావముచేత దగ్హమైనారు వారి ఆత్మలు పవిత్ర మందాకినీ (గంగ) జలముతో 
శుద్దియై పితృలోకము చేరగలవు 


అంశుమంతుడు కపిలునికి ప్రదక్షీణము గావించి, సాష్టాంగ నమస్కారము చేసెను అశ్వమును తీసుకుని 
నగరమున కేగెను. సగరుడు యాగము పూర్తిగావించెను తన అరువదివేల పుత్రుల దురదృష్టమునకు విచారించి, 
సగర చక్రవర్తి అంశుమంతునికి పట్టుమ. గక్టైను తరువాత అరణ్యమునకేగి శాంతి మోక్షములకై తపస్సు 
చేయ నారంభించెను. 


అంశుమంతుడు గంగను మెప్పించి, ఆమె భూమికి వచ్చునట్టు చేయుటకు తపస్సు చేసెను. కాని అతడు 
కోరిన దానిని సాధించలేకపోయెను వృద్దాప్యము సమీపించగా కొంత కాలమునకు మరణించెను అతని 
కుమారుడు దిలీప మహారాజు కూడ గంగను మెప్పించలేకపోయెను ఆ పని అసంపూర్తిగా నిలిచిపోయెను 
తరువాత అతడు కూడ మరణించెను 


110 గంగా - భాగీరథి 


దిలీపుని కుమారుడు భగీరథుడు రాజ్యమును మంత్రులకు వదలిపెట్టి, భూమికి గంగను తెచ్చి తన 
పూర్వులకు పితృలోక ప్రాప్తి కలిగించుటకు దృఢనిశ్చయుడయ్యెను. అతడు చాల కాలము మిక్కిలి 
శ్రద్దాభక్తులతో తపస్సు చేయగా, గంగాదేవి అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యెను చేతులు జోడించి 
నమస్కరించి ఆమెతో యిట్టనెను ''దేవీ! గంగా! మందాకినీ! నీవు భగవంతుని పాదముల నుండి జన్మించినావు 
వామనుడు మూడడుగుల భూమి బలి చక్రవర్తిని కోరినపుడు బలి ప్రసాదించగా వామనుడు విశ్వరూపము 
ధరించెను ఒక పాదము స్వర్గ లోకమును వ్యాపించగా, సత్య లోకములోని బ్రహ్మ బుషి సమేతంగా, తన 


217 


శ్రీమద్భాగవతము 


కమండలములోని జలముతో ఆ సాదము నభిషేకించెను. అట్లు నభిషేకించిన జలము మందాకినిగా రూపొంది 
నది నీకు 'విష్ణుపది అను పేరు గూడ గలదు. నన్ను, నా కుటుంబమును కరుణించుము''. 


మందాకిని చిరునవ్వు నవ్వి, వరము కోరుకొమ్మనెను. కపిలుడు చెప్పిన మాటలు పలికి యిట్లనెను. 
“తల్లీ నా పూర్వులకు పితృలోకమును ప్రసాదింపుము. మూడు తరములుగా వారికి పితృలోక ప్రాప్తి 
కలుగకుండను' 


గంగ (మందాకిని) యిట్టువెను. ''భగీరథా! నేమ స్వర్గము నుండి వచ్చి భూమిపై ప్రవహించువవుడు 
నా వేగమెట్టుందునో నీవు (గ్రహించలేకున్నావు. నా వేగము నరికట్టు శక్తిమంతు లెవరున్నారు? నా వేగము 
నరికట్టుకున్నచో, (ప్రవాహ తీవ్రతకు పాతాళము, వరకు పోయెదను. నీ తపస్పంతయూ వ్యర్షమగును. 
అదియుగాక, యీ స్వర్గమును వదలిపెట్టి, పాపభూయిష్థమైన భూమికి నేను యేల రావలయునో తెలియకు 
న్నది. ప్రజలు ఆ జలములో స్నానమాచరించగా, వారి పాపములచేత నేను కలుషితము కాగలను. నేను 
వారి పాపములను (గ్రహించవలసి యుండును నేనెట్టు శుద్దియగుదును? నన్నెవరు శుద్దిణేయగలరు?"' 


భగీరధుడు వినయముతో నిట్లనెను, “నీవు భయపడుచున్న పాపము పెద్ద సమస్య కాదు. కర్మ బంధముల 
నుండి ముక్తిపొందిన మహాపురుషులు, భగవచ్చింతన తప్ప అన్య చింత నెరుగని మహాత్ములు, తమ మనస్సులో 
నారాయణుని ప్రతిష్టించుకున్న పుణ్యాత్ములు, నీలో స్నానము చేసినపుడు నీవు శుద్దికాగలవని జ్ఞానవంతులు 
చెప్పగా వినియున్నాను. అవి తీర్చ రూపములుగా యేర్చడి నిన్ను శుద్ది గావించగలవు. ఆ పుణ్య పురుషులు 
పాపము హరించు శక్తి గలవారగుటచే వారిని పాపము అంటదు. ఇక రెండవది, నీ వేగము నరికట్టు సమస్య 
యున్నది. మహాదేవువి అనుగ్రహము చేతనే యిది సాధ్యము కాగలదు. నేను మహాదేవుని |ప్రార్ణించెదను. 
తల్లీ! మహాదేవుడు తన శిరస్సుపై నిన్ను పెట్టుకుని నీ వేగము వరికట్టుట కంగీకరించినచో, నా పూర్వులను 
శుద్దిచేసి పితృలోక ప్రాప్తి లభ్యమగువట్టు చేయగలవా?” 


“తప్పక చేసెదను. నా మాట నమ్ము'' అని గంగ పలికెను 


భగీరధుడు తిరిగి మహాదేవుని మెప్పించుటకు తపస్సు ప్రారంభించెను భక్తులకు తొందరగా (ప్రసన్నుడై 
వారు కోరిన వరములను ్రసాదించునని పేరు వడసిన మహాదేవుడు, భగీరథుని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై 
యేమి కావలెనని యడిగెను మహాదేవుని కీర్తించి భగీరథుడు యిట్లు విన్నవించుకొనెను. “మహాదేవా! కపిలుని 
ఆ(గ్రహమునకు గురియైన నా పూర్వులు యెట్లు భస్మమైతిరో నీవు యెరుగుదువు. కపిల మహర్షినా 
పితామహునితో మందాకినీ జలముతో వారు. శుద్ది కాగలరని చౌప్పెను అనేక సంవత్సరములు ఆమెను 
ప్రార్థించగా, ఆమె భూమికి వచ్చుట కంగీకరించెను. కాని ఆమె అతి వేగముగ యీ భూమికి వచ్చునపుడు 
ఆ వేగమును భరించు శక్తి యీ భూమికి లేకుండుట ఆటంకముగా నున్నది అందుకే నేను మిమ్ములను 
ప్రార్థించుచున్నాను. ఆమె యీ భూమికి దిగి వచ్చునపుడు, ఆమెను మీ శిరస్సున 'ధరించి ఆమె వేగము 
నరికట్టవలెను మహాదేవుడు సంతోషముతో 'సరే' అనెను. 


మందాకిని స్వర్గము నుండి అతి వేగముతో క్రిందికి వచ్చుచుండెను. ఈ దృశ్యమును స్వర్గవాసులు 
ఆశ్చర్యముతో తిలకించుచుండిరి. మహాదేవుడు త్రిశూలమును రెండు చేతులతో వెనుక పట్టుకుని, తల కొద్దిగా 
పైకెత్తి నిలుచుండెను అతని వక్షము ముందుకు యెగసెను, అతని భుజములపై నున్న నర్పములు అటు 


218 


నవమ నృంధము 

నిటు కదలుచుండెను బంగారు వన్నెతో మెరయుచున్న అతని శరీరమున, అతని కంఠమున నీల వర్లపు 
మచ్చ ప్రకాశించుచుండెను అతని పెదవులపై చిరునవ్వు కదలాడగా, లోకమంతయూ గంగానది దిగి వచ్చుట 
అత్యంతాశ్చర్యముతో తిలకించెను కన్నులు వెడల్పు చేసుకుని, చేతులు జోడించి భగీరథుడు చూచుచుం 
డెను. అతని గుండె వేగముగా కొట్టుకొనుచుండెను. తన పూర్వులకు పితృలోక(్రాప్తి కలుగబోవుచున్నందుకు 
సంతోషించెను 


తన శక్తిని గ్రహించిన గంగ కొద్దిగా గర్వము చెందెను ఆమె అతి వేగముగా దిగుచుండెను. మహాదేవుడు, 
జడలు కట్టియున్న తన శిరస్సుపై ఆమెను న్వీకరించెను. ఇంతలో ఒక విచిత్రము జరిగెను! అతి వేగముగా 
హోరు మను శబ్దముతో దిగి వచ్చుచున్న గంగ కన్చించకుండెను మహాదేవుని జడలలో చిక్కుకుపోయెను 
మహాదేవుని జడలలో చిక్కుకున్న గంగ బయట పడుటకు ప్రయత్నించి విఫలురాయ్యెను. 


భగీరధుడు చూచి వాపోవుచూ యిట్లనెను 'ఓ భగవంతుడా! ఇంతలో యేమి జరిగెను? నా తపస్సు 
అంతా వృధాయేనా? నన్ను కరుణించి, గంగామాతను విడుపుము'' అదే చిరునవ్వు పెదవులపై కదలాడగా, 
మహాదేవుడు తన శిరస్సుపై నున్న ఒక వెంట్రుక ద్వారా గంగ కొద్ది కొద్దిగా జారిపడునట్లు చేసెను. మందాకిని 
గర్వము భంగము కాగా, జరిగిన దానికి విచారించి సరిదిద్దుకొనెను ఒకొక్క బొట్టుగా మందాకిని భూమిపై 
పడెను అట్లు పడిన గంగా బిందువులు సరస్సుగా యేర్పడి, 'బిందు సరస్సు' అనియు, 'సప్తప్రోతస్స' నియు 
పేరొందెను 


గంగి యేడు పాయలుగా చీలిపోయెను మూడు తూర్పు దిక్కువైపు, మూడు పశ్చిమ దిక్కువైవు 
ప్రవహించెను ఏడవ పాయ భగీరధుని రధము ననుసరించి కపిలుని గుహవైపుగా (ప్రవహించెను, 


భూమిని గంగ స్పృశించిన ప్రదేశములన్నియు పునీతమయ్యెను భగీరధుని రథము వెండి వలె మెరయుచు 
కొద్ది కొద్దిగా పడుచున్న గంగా బిందువులు, తండ్రిని పుత్రిక అనుసరించునట్లు, అనుసరించెను. త్వరలోనే 
కపిలుని గుహ సమీపించెను సగరుని అరువదివేల పుత్రులు భస్మముగా మారిన ఆ భస్మరాళిని గంగ తాకి 
వారిని పునీతులను జేసెను అంతట వారు పితృలోకము చేరిరి. 


న్వర్గమందు మందాకినిగా పేరొందియున్న ఆ నది, భూలోకమున గంగ యను పేరుతో ప్రసిద్ది చెందెను, 
ఈ లోకమునకు భగీరధుడు గంగను తెచ్చుటచే, గంగను భగీరధుని పుత్రికగా పరిగణించి భాగీరధి యను 
"పేరుతో వ్యవహరించుచున్నారు 


111 సౌదాస మహారాజు 


భగీరథువి వంశములో జన్మించినవాడు సౌదాసుడు అతడు సుదానుని పుత్రుడు సూర్యవంశపు రాజులంద 
రివలె సౌదాసుడు ధర్మపరాయణుడు మరియు దైవభక్తి కలవాడు. ఒకసారి అతడు వేటకు వెళ్ళెను 
వేటాడుచుండగా అతనికొక రాక్షసు డెదురయ్యెను. ఆ రాక్షసుని సంహరించి, తిరిగి నగరమునకు వచ్చెను 
ఆ రాక్షసునకొక సోదరుదు కలడని, రాక్షసుని సంహరించి నందుకు అతని సోదరుడు తనపై పగబక్టైనని 


219 


శ్రీమద్భాగవతము. 


రాజునకు తెలియదు రాక్షసుని ' వచ్చి, కపట మార్గమున రాజ సౌధములో ప్రవేశించెను 
వంటవాని వేషము ధరించి వంట గదిలో నుండెను. 


ఒకసారి రాజు తన కుల గురువైన వసిష్టునికి విందు చేయదలచి ఆహ్వానించెను. వంటవాడుగా నున్న 
రాక్షసుని సోదరుడు నరమాంసమును వండి వసిష్టునకు వడ్డీంచెను తనకు వడ్డించిన పదార్థము భుజింప 
యోగ్యము కానిదని వసిష్టుడు (గ్రహించెను వసిష్టుడు రాజుపై ఆగ్రహము చెంది యిట్టు శపించెను “'నీవు 
రాక్షసుడవై నాకు వడ్డించిన యీ ఆహారమును భుజించగలవు'' 


ముక్కోవులైన అందరి బ్రాహ్మాణులవలె, వసిష్టుడు జరిగిన విషయమును నిదానముగా యోచించిన మీదట, 
రాజు అమాయకుడనియు, అది ఒక రాక్షసుని పన్నాగమనియు తెలునుకొనెను వసిష్టుడు శాపమును 
మార్చుటకు అంగీకరించెను రాజా రాక్షసుడుగా పన్నెండు సంవత్సరములు మాత్రమే యుండునట్లు 
'శాపమును మార్చెను కాని రాజు తనకు అకారణముగా శాపమిచ్చినందుకు వసిస్టునిపై ఆగ్రహము కలిగెను 
అతడు ధర్మపరాయణుడు తిరిగి వసిష్ట మహర్షిని శపించు నుద్దేశముతో చేతిలో జలము తీసుకొనెను ఇంతలో 
దైవభీతి, సద్గుణములు కలిగిన రాజు భార్య మదయంతి తన భర్త చేయునది అనుచితిమని (గ్రహించెను ఆమె 
భర్తను త్వరగా సమీపించి, “ఇట్లు చేయవలదు. బ్రాహ్మణులను, బుషులను గౌరవించ వలసియున్నది 
అతడు అన్యాయముగా శాపము నిచ్చినప్పటికీ, కులగురువుపై ఆగ్రహించుట పాడికాదు. ఇది నీకు, నీ 
వారసులకు శ్రేయస్కరము కాదు'' భార్య మాటల యందు రాజుకు నమ్మకము కుదిరెను కోపమునకు 
తావు నివ్వకుండ యుండవలసినదని గ్రహించెను చేతిలోని నీటిని తన కాళ్ళపై వేసుకొనెను అతిని పాదములు 
చీకటి రాత్రివలె నల్లగా మారెను. దాని కారణంగా అతనికి 'కల్మాషపాదు' డను పేరు కలిగెను 


రాజు రాక్షసుడ్లై అరణ్యములో కాలము గడుపుచుండెను ఒకసారి అరణ్యములో బ్రాహ్మణ దంపతులను 
అతడు చూచెను. సహజమైన రాక్షస ్రవృత్తిచేత ఆ బ్రాహ్మణుని పట్టుకుని తినుటకు సిద్దపడెను అతని 
భార్య తన భర్తను వదలివేయమని రాక్షస రూపములో నున్న రాజును వేడుకొనెను ఆమె యిట్లనెను ''నీవు 
గొప్ప వీరుడవు, క్షత్రియుడవు, ధర్మపరాయణుడవు నిజముగా నీవు రాక్షసుడవు కావు. ఇవ్వకు వంశములో 
మణి వంటి వాడవు. నీవు మహారధుడవు నీ భార్య మదయంతి మహాసాధ్వి దయచేసి నీ నిజస్వభావమును 
జ్ఞప్తికి తెచ్చుకుని నా భర్తను వదలిపెట్టి నన్ను చంపుము" 


కాని రాక్షసుడుగా మారిన రాజు వినకుండెను. శాపగ్రస్తుడైన సౌదాసుని మనస్సు అసుర భావములతో 
నిండియుండుటచేత, అతడా బ్రాహ్మణుని చంపి తినినేసెను ఆ బ్రాహ్మణుని భార్య ఆవేదనతో ఆగ్రహము 
చెంది యిట్లనెను భార్యాభర్తలను విడదీసిన నిన్ను శపించుచున్నాను “నీ భార్యను పొందు సమయములో 
నీవు మరణించగలవు'' ఆమె భర్తను దహనము చేసి, ఆ చితిలో తాను కూడ ప్రవేశించెను 


పండ్రెండు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత రాక్షస రూపము పోయి, స్వస్వరూపము కలిగెను 
అతడు రాజ్యమునకు తిరిగి వచ్చెను అతడు అత్యంత (ప్రేమతో భార్యను సమీపించగా, బ్రాహ్మణుని భార్య 
యిచ్చిన శాపమును ఆమె భర్తకు గుర్తు చేసెను అందుచే అతడామెకు దూరముగా నుండవలసి వచ్చెను 
ఆ కాలము నాటీ సంప్రదాయము ననుసరించి కుల గురువైన వసిష్టుడు మదయంతిని స్వీకరించి రాజునకు 
పుత్రుని ప్రసాదించెను మదయంతి గర్భమున శిశువు యేడు సంవత్సరము లుండెను చివరకు ఒక రాతితో 
వసిష్టుడు మదయంతి గర్భము నుండి ఆ శిశువును బయటకు లాగెను అందుచేత ఆ శిశువుకు 'అస్మకు' డని 


220 


నవమ స్కంధము 
ేరిడిరి. అతడు చక్కగా పరిసాలించుచు తన పూర్వుల యశస్సును యినుమడింపజేసెను. సూర్య వంశపు 
రాజులలో ఒకడైన ఖట్యాంగుడు, సౌదాసుని తరువాతి తరములోని వాడు. అతని మరియొక పేరు 
విశ్వసహుడు. 


112 శ్రీరాముడు 


ఖట్వాంగుని కుమారుడు దీర్షబాహుడు. రఘ మహారాజు యితనికుమారుడు. రఘ మహారాజు కుమారుడు 
అజుడు. అజుని కుమారుడు దశరథుడు. రావణుని దుశ్చర్యల నుండి దేవతలను రక్షించుటకు, భగవంతుడు 
యీ భూమిపై అవతరించుటు కంగీకరించెను. దశరథునికి పుత్రుడుగా జన్మించెను. ఈ లోకమును పాపముల 
నుండి విముక్తి గావించుటకు, రామ లక్మణ భరత శత్రుఘ్నులుగా నాలుగు రూపములు ధరించి భగవంతుడు 
అవతరించెను. రాముని కథను పెక్కుమారులు వినియుందువు. భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో 
కలిసి రాముడు దండకారణ్యములో సంచరించెను. తండ్రి పనుపున వారు అరణ్యవాసము చేసిరి. రాముని 
అతి సుకుమారముగా తండ్రి దశరథుడు పెంచెను. భార్య సీత అతని మెత్తని పాదములు స్పృశీంచగా అవి 
యెరుపెక్కి వాడిన పద్మమువలె నుండెడివి. అటువంటి రాముని సుకుమార కోమల పాదములు అరణ్యమున, 
తండ్రి ప్రతిష్టకు భంగము కలుగకుండుటకై తిరుగజొచ్చెను, 


శ్రీరాముడు పదునారు సంవత్సరముల వయస్సులో నున్నపుడు, విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి 
యిట్లనెను. "' సిద్దాశ్రమమున నేనొక గొప్ప యజ్ఞము చేయబోవుచున్నాను. మారీచ సుబాహులను రాక్షసులు 
ఆ ప్రదేశమును కలుష మొనర్చ్‌ యజ్ఞమునకు భంగము గానించుచున్నారు. నీ కుమారుడైన శ్రీరాముని నాతో 
తీనుకువెళ్ళుటుకు వచ్చినాను. అతిడు రాక్షసులను హతిమార్చును. శ్రీరాముని నాతో పంపుము''. 


పుత్ర వాత్సల్యముచేత దశరథుడు శ్రీరాముని పంపుటకు యిష్ట్రపడకుండెను. వసిష్టుడు దశరథునకు 
పుత్రవ్యామోహము తగిదనియూ, విశ్వామిత్రునికి ఆగ్రహము కలుగనీయ వలదనియీ నచ్చచెప్పెను. 
రామలక్ష్మణులు విశ్వామిత్రునితో అరణ్యమున కేగిరి. వారు సిద్ధాశ్రమమును చేరిరి. యజ్ఞము జరుగుచున్న 
పుడు రాక్షసులు ఆకాశములో కనుపించిరి. శ్రీరాముడు సుబాహుని సంహరించి, మారీచుని సముద్ర తీరమునకు 
త్రోసివైను. యజ్ఞము సంపూర్తి అయ్యెను. విశ్వామిత్రుడు రామ లవ్మణులను నీధిలా నగరమునకు 
తీసుకువెళ్ళెను. జనకుడు విదేహ రాజ్యమును పాభించుచుండెను. మిధిల విదేహ రాజ్యమునకు ప్రధాన నగరము. 
అతని వద్ద శవ ధనుస్సు గిలదు. స్వయంవరమున, శ్రీరాముడు శివ ధనస్సును విరిచి, జనకుని కుమార్తె 
సీతను పరిలయుమాడెను. సీత (శ్రీరామునికి అన్ని విధములను - అందము, వయస్సు, ఉత్తమ గుణములు, 
పాతివ్రత్యము - తగియున్నది. 


సీతను తీసుకుని అయోధ్యకు వెళ్ళుచుండగా, మార్గమందు పరశురాము డెదురయ్యెను. ఈ భూమిపై 
యిరువది యొక్క పర్యాయములు అతి ఘోరముగా క్షత్రియుల నందరినీ నిర్యూలించెను. రాముడు 
పరశురాముని ధాటికి తట్టుజుని, అతనికి గర్భ భంగము జేసెను. 


దశరధుడు కైకేయి కిచ్చిన వరముల కారణముగా, పదునాలుగేంధ్లు దండకారణ్యములో వనవాసను 


221 


శ్రీమద్భాగవతము 


చేయవలసినదని శ్రీరాము నాజ్ఞాపించెను. పెద్దల యెడ విధేయత కలిగిన శ్రీరాముడు, యెట్టి విచారము లేక, 
పరమ యోగులు శరీరము త్యజించునట్టు, రాజ్యమును, సంపదను, బంధువులను, అత్యంత ప్రియమైన 
అయోధ్యా నగరమును విడీచిపెట్టి అరణ్యమున కేగెను. నీత, లక్ష్మణుడు (శ్రీరాముని అనుసరించిరి. 


అరణ్యములో నుండగా, రావణాసురుని సోదరి శూర్పణఖ శ్రీరాముని జూచి అతనిపై మోహము 
సెంచుకొనెను. ఆమెకు కలిగిన పాప చింతలకు కురూపిని జేసి శక్షీంచెను. ఆమె ఖర, దూషణ, త్రిశిరులను 
పిలిచి రాముని శిక్షింపమని కోరెను. రావణుడు జన స్థానములో వీరిని తనకు ప్రతినిధులుగా నుంచెను. 
అరణ్యములో నున్న బుషుల యెడ వీరు క్రూరముగా ్రవర్తించుచుండిరి. ఈ ముగ్గురు రాక్షసులను, వారి 
సేనను యెదుర్కొని శ్రీరాముడు తన కోదండముతో వారి నందరినీ సంహరించెను. 


రావణుడు సీత సౌందర్యము గూర్చి వినియుండెను. జన స్టానములోని తిన ప్రతినిధులు "సైన్య సమేతముగా 
రామునిచే గూలిరని తెలుసుకొనెను. తన సోదరి శూర్చుణఖను కురూపి గానించినందుకు, రాక్షసులను 
హతమార్చినందుకు ప్రతీకారము చేయ నిశ్చయించెను. రావణుడు సీతా వ్యామోహములో పడి ఆమెను 
తీసుకుపోవ నెంచెను. మారీచుని ప్రోత్సహించి బంగారు లేడి రూపము ధరించునట్లు చేసెను. ఆశ్రమము 
ముందర విహరించుచున్న బంగారు లేడి అందమును చూచి, నీత ఆ లేడిని పట్టి తెమ్ముని భర్తను కోరెను. 
ఎన్నడూ యేమియు కోరని సీతకు, ఆ బంగారు లేడిని తెచ్చి బహూకరించనలెనని సంకల్పించి శ్రీరాముడు 
ఆ లేడిని వెంబడించెను. కొంత దూరము వెంబడించిన తర్వాతి, ఒక రాక్షసుడు లేడి రూపము ధరించినట్టు 
(శ్రీరాముడు (గ్రహించెను. వెంటనే ఆ లేడిపై బాణము ప్రయోగించెను. దక్షునిపై రుద్రునికి కల్గిన ఆగ్రహమువఠె 
'హిస్స'ను శబ్దము చేయుచు, లేడి రూపములో నున్న మారీచుని వధించెను. ఆశ్రమములో శ్రీరాముడు 
లేని సమయము చూచి, రావణుడు ప్రవేశించి సీత నెత్తుకుని పోయెను. 


రామలక్ష్మణులు సీతను వెదకుటకై అరణ్యమంతయు సంచరించిరి. దారిలో వారికి దశరథుని స్నేహితుడైన 
జటాయువు యెదురయ్యెను. రావణునితో పోరి జటాయువు మరణించుటకు సిద్దముగా నుండెను. (శ్రీరాముడు 
జటాయువుకు అంత్యక్రియలు సలిపి, తిరిగి సీత నన్వేషించుచూ లక్ష్మణునితో అరణ్యమంతయూ వెదకెను. 
దుఃఖములో నున్న శ్రీరాముని కొంతవరకు లక్ష్మణుడు సముదాయించెను. సీతా వియోగ దుఃఖము శ్రీరాముడు 
భరించలేకుండెను. విచారములో నున్న (శ్రీరాముడు లక్మణునితో యిట్లు పలికెను. “లక్ష్మణా! స్త్రీపై 
అనురాగము పెంచుకున్న పురుషుని స్లితియీ విధముగా నుండును. నీత లేని వెలితి దుర్చరముగా నున్నది''. 


రామరిక్కణులు సీతకై అన్వేషించుచుండిర్‌. ఇంతలో కబంధుడనే రాక్షసుడు, తన నిశాలమైన బాహువులతో 
వారిని పట్టుకొన జూచెను. కాని చివరకు వారిచేత మరణించెను. ఆ తర్వాత వారు బుష్యమూక పర్వతము 
చేరి, అచ్చట వానరరాజు సుగ్రీవునితో చెలిమి చేసుకొనిరి. సుగ్రీవుని సోదరుడైన వాలిని జంపి సుగ్రీవుని 
పట్టాభిపీక్తుని జేసిన తర్వాతి, సుగ్రీవుడు అతిని వానర సైన్యమును తోడ్కొని, రామలత్మణులు దక్షిణ 
సముద్రతీరము చేరిరి. సాగర రాజు తనకు ద్రోవను యివ్వగిలడని మూడు రాత్రులు శ్రీరాముడు నేచి చూచెను. 
సముద్రము దాటి లంకలో ప్రవేశించుటకు సాగరరాజు వీలు కర్సించకుందుటచే, (శ్రీరాముడు ఆ(గ్రవాము 
చెందెను. సముద్రమును దగ్గు గావించెదనని రాముడు బెదరించెను. అప్పుదు సాగరరాజు వచ్చి క్షమించమని 
ప్రార్థించెను. (శ్రీరామునితో అతడిట్టనెను. “ఉత్తమ దైవమైన నీవు నాపై ఆగ్రహించితివి. నా అజ్ఞానమునకు 
తృమించి మన్నించవలెను. నాపై యీ వానరులచేతి సేతువును నిర్మంచుము. ఆది తేలునట్టు చేయిగిలనని 


222 


నవమ స్కంధము 

మాట యిచ్చుచున్నాను''. వానరులు సేతువు నిర్మించగా, వారితో కలిసి రామలక్ష్మణులు లంకలో ప్రవేశించిరి. 
ఇంతకు పూర్వము సీతను వెదకుటకై వచ్చిన హనుమంతుడు లంకను దగ్జము గావించెను. ఏనుగుల గుంపు 
పద్మములతో నిండిన సరస్సును చెల్దాచెదరు గావించునట్టు, వానర "సైన్యము అందమైన లంకలోని అసంఖ్యాక 


మైన పూల తోటలను, భవనములను, కోశములను, పతుల గూళ్ళను, ఆటస్ట్రలములను చిందర వందర 
చేయుచుండెను. 


తన నగరములో వానర సైన్యము ప్రవేశించి భీభత్సము కల్లించినందుకు (శ్రీరామునిపై రావణుడు 
మండిపడెను. శత్రువులతో పోరుటకు కుంభ, నికుంభ, (ధ్రూ(మ్రాక దుర్ముఖ, సురాంతక, నరాంతకులను 
రావణుడు పంపెను. ఆ తర్వాత రావణుని కుమారుడు సర్వసేనాని యైన ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, 
- అతికాయుడు, అకంపనుడు, సోదరుడు కుంభకర్ణుడు, వారిపై యుద్దమునకు వచ్చిరి. వారందరూ రామలక్షు 
ణులచే హతులైరి. 'సుగ్రీవుడు, హనుమంతుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, యితర వానర 
ప్రముఖులు రామలక్ష్మణులకు సహాయపడిరి. చివరకు (శ్రీరాముని చంపుటకు రావణుడు రణరంగములో 
ప్రవేశించెను. రామరావణ యుడ్డమును స్వర్గవాసులు తిలకించుచుండిరి. రావణుడు తన రథము నెక్కి 
రణరంగమున (ప్రవేశించినపుడు న్వర్గాధిపతి ఇంద్రుడు తన రథమును మాతాలి సారధ్యములో శ్రీరామునకు 
పంపెను. 


మరపురాని రామరావణ యుద్దములో చివరకు (శ్రీరాముడు ప్రయోగించిన బ్రహ్మా(స్త్రముచేత రావణుడు 
హతుడయ్యెను. 


విభీషణుడు, సోదరుడైన రావణునకు, మరణించిన యితర బంధువులకు అంత్యక్రియలు జరిపెను. 
శ్రీరాముడు విఖీషణునకు పట్టము గట్టి, కల్పాంతము వరకు సుఖముగా జీవించునట్టు వరము (ప్రసాదించెను. 
ఆ తర్వాత [శ్రీరాముడు సీతను తీసుకుని, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడు అనుసరించగా 
లంకా పట్టణము వదలి వెళ్ళెను. 


శ్రీరాముడు సీతాసమేతముగా అయోధ్యకు యేతెంచెను. వారి రాకకై భరతుడు వేచి చూచుచుండెను. 
భరతుడు కూడ, అరణ్యములో శ్రీరాముని వలె, పట్టు వస్త్రములు ధరించక నార వస్త్రములు ధరించి 
సాధు వేషములో నుండుచు వచ్చెను. అన్నగారివలె తాను కూడ నేలపై పవ్వళించుచుండెను. భరతుని తల 
జడలు కట్టి యుండెను. అయోధ్యా నగరము పాలిమేరలలో నున్న నంది (గ్రామములో నివసించుచు, (శ్రీరాముని 
ప్రతినిధిగా అయోధ్యను పాలించుచుండెను. సింహాసనముపై (శ్రీరాముని పాదుకలను అతనికి చిహ్నముగా 
నుంచెను. 


(శ్రీరాముడు తిరిగి వచ్చుచున్నాడన్న వార్త విని భరతుడు, పాదుకలను శిరస్సుపై ధరించి, నంది గ్రామము 
విడిచి త్వరగా వెళ్ళి రామ లక్ష్మణులను కలుసుకొనెను. పాదుకలను (క్రింద పెట్టి, అశ్రువులు నిండిన నేత్రములతో 
రాముని పాదములకు నమస్కరించెను. (శ్రీరాముని తిరిగి అయోధ్యకు ఆహ్వానించుచూ వైదిక బ్రాహ్మణులు 
వేద మంత్రములను పఠించుచుండగా, రాముడు భరతుని కోగిలించుకొనెను. 


శ్రీరాముడు, సోదరులతో, నగర పౌరులు వెంటరాగా అయోధ్యలో ప్రవేశించెను. నగర మంతయు ఆనంద 
" కోలాహలముతో నిండియుండెను. శ్రీరాముడు అభ్యంగనము చేసి, పట్టాధిషికుడయ్యెను. 


223 


శ్రీమద్భాగవతము 


అనేక యాగములు "జరిపి, రాజ్యమును సమర్హముగా పాలించెను. 


ఒకసారి ఒక పౌరుడు శ్రీరాముని భార్య గురించి చులకనగా మాట్లాడుట వినియుండెను. ఆ పౌరుడు 
రాము నసహ్యించుకుని యిట్లనెను. “మరొకరి గృహములో నుండిన భార్యను తన యింటికి తిరిగి 
రానివ్వరాదు. భార్య యందు మోహము కలిగిన రాముడు సీతను రానిచ్చెను. నేనయితే అట్టు చేసెడి వాడను 
కాను”. ఇది విన్న రాముడు భార్యను వదలివేయుటకు నిశ్చయించుకొనెను. శ్రీరాముడు తన పౌరులకు 
ప్రీతి గలుగునట్టు వర్తించుటయే మహారాజుగా తన ప్రథమ కర్తవ్యమని యెంచెను. అప్పుడు సీత గర్భవతిగా 
నుండెను. ఆమె వాల్మీకి ఆశ్రమము చేరి, అచ్చట యిద్దరు పుత్రులను ప్రసవించెను. వారు కుశలవులు. 


పుత్రులను వాల్మీకి సంరక్షణలో వదలి, ఆమె భూమి యందు ప్రవేశించెను. ఇది విని శ్రీరాముడు దుఃఖములో 
మునిగెను. పాలకుడుగా తనవియైన ప్రత్యేక భావములు ఉండకూడదని అతడు నిశ్వసించెను. అతడు 
పదునొకండు నేల సంవత్సరములు యీ భూమిపై పరిపాలించి, తిరిగి నిజ స్థానమైన వైకుంఠము ప్రవేశించెను. 


113 చంద్రవంశము 


నారాయణుని నాభి నుండి సృష్టికర్త (బ్రహ్మ ఉద్భవించెను. (బ్రహ్మ కుమారుడు అత్రి మహూర్షి ఒకసారి 
అత్రి మహర్షి ఆనంద బాష్పములు రాల్బగా, ఆ బాష్పముల నుండి ఒక పుత్రుడు జన్మించెను. అతని పేరు 
సోముడు. అతడు అమృత పుత్రుడు. సృష్టికర్త బ్రహ్మ సోముని ఓషధులకు, నక్షత్రములకు అధిపతిగా 
నియమించెను. ముల్లోకములను జయించి సోముడు రాజసూయ యాగము చేసెను. అతడు అత్యంత 
సుందరముగను ఆకర్షణీయముగను ఉండుటచే అతనిని చూచిన వారందరూ (ప్రేమించుచుండిరి. 


కొంత కాలమునకు అతనిలో గర్వము, అహంభావము "పెరిగెను. పర్యవసానముగా అతని ధర్మపరాయణత 
క్షీణించ దొడగెను. దేవతల గుర్తువైన బృహస్పతికి తార యను అందమైన భార్య కలదు. సోముడు ఆమెను 
బలవంతముగా తీసుకుపోయెను. అతడు అతి సుందరముగా ఆకర్షణీయముగా నుందుటచే తార అతని (ప్రేమను 
వారించకుండెను.. బృహస్పతికి భార్యపై విపరీతమైన మక్కువ. తన భార్యను యిచ్చినేయిమని బృహస్పతి 
పదే పదే అడిగినప్పటికి, సోముడు నిరాకరించెను. 


దీని కారణముగా స్వర్గములో యుద్దము మొదలయ్యెను. మొదటి నుండి బృహస్సతిపై సద్బావము లేని 
అసుర గురువు శుక్రాచార్యుడు, యిదే అదను అని తిలచి సోముని పక్షము వహించెను. అతనితోబాటు 
అసురులంధరూ . సోముని పక్షము వహించిరి. మహాదేవుడు, అంగిరసుని పుత్రుడైన బృహస్సతి పక్షము 
వహించెను. మహాదేవునికి అంగిరసుని'పై చాల గౌరవము కలదు. అంగిరసుని తన గురువుగా సరిగణించెడివాటు. 
దీనికొక కారణము గలదు. దక్షుడు యజ్ఞము చేయుచున్నపుడు, దత్తుని కుమార్తె మహాదేవుని భార్య అయిన 
సతీదేవి శరీరమును విడనాడినపుడు, మహాదేవుడు తనను తాను మరచేటంత దుఃఖములో మునిగి యుండెను. 
అప్పుడు నారాయణుడు మహాదేవుని సముదాయించి, అతిని సహజ స్వభావము నుర్హుచేయిటకు అంగిరసుని 
పంపెను. అంగిరసుడు ఆ విధముగా జేసి దుఃఖములో మునిగిన మహాదేవుని రక్షించినందులకు, అతనిసై 
మహాదేవునకు విశేషమైన గౌరవము కలదు. 


నవమ స్కంధము 

ఇంద్రుడు, యితర దేవతలు తమ గురువైన బృహస్పతి పక్షము వహించిరి. యుద్దము తీవ్రముగా 
సాగుచుండెను. ఇరుపక్షముల వారు, సోముని అహంభావము కారణముగా, నశింపనున్నట్టు గోచరించెను. 
ఇది చూసీ బ్రహ్మ జోక్యము చేసుకొనుటకు నిశ్చయించెను. మనుమడైన సోముని వద్దకు వెళ్ళి తీవ్రముగా 
మందలించి, తారను తీసుకువచ్చి బృహస్పతికి అప్పజెప్పెను. 


ఆమె గర్భవతిగా నుండుట బృహస్పతి కనుగొనెను. అతని కామెపై విశేషమైన (ప్రేమ యుండుటచే, 
ఆమె తప్పిదమునకు ఆ(గహించకుండెను. అతడామెతో నిట్లనెను. “నీ గర్భములో శిశువు. పెరుగుచున్నాడు. 
ఎవరి శిశువో నాకు తెలియదు. నీ గర్భము నుండి శిశువును ప్రసరింపుము. నేను అప్పుడు తండ్రి నగుదును. 
నీవు (స్త్రీ వగుటచేత నిన్ను శపించను. భయపడకుము”. శిశువు జన్మించెను. పుట్టిన మగ శిశువు చాల 
అందముగా నుండెను. బృహస్మ తికి ఆ శిశువుపై అనురాగ మెక్కువయ్యెను. సోమునకు కూడ ఆ శీశువుపై 
అనురాగ ముండెను. సోముడు, తన శిశువని బృహస్పతితో వాగ్వాదము పెట్టుకొని శశువును తన కిమ్ముని 
కోరెను. దేవతలు, బుషులు తారను ప్రశ్నించిరి. కాని సిగ్గు అవమానము ముంచుకురాగా, ఆమె బదులు 
చెప్పకుండెను. కొత్తగా పుట్టిన శిశువు మాట్లాడ మొదలుపెట్టి యిట్లనెను. “నీవు యేల బదులు చెప్పవు? 
నీ భర్త యెడల అవిధేయతతో ప్రవర్తించితివి. నా గురించిన సత్యమును అతడు తెలుసుకొనదిలచినపుడు 
నీవు మాట్లాడకుంటిని. నేనెవరో చెప్పుము”. ఆమెను ప్రక్కకు తీసుకువెళ్ళి రహస్యముగా ఆమె నుండి 
సత్యము తెలుసుకొనుటకు బ్రహ్మ ప్రయత్నించెను. ఆమెను పదే పదే అడుగగా, చివరకు నెమ్మదిగా 
తడబడుతూ, సోముడు (చంద్రుడు) శిశువు ఉండ్రియని చెప్పెను. ఆ శిశువును చంద్రుడు తీసుకువెళ్ళెను. 
కొత్తగా పుట్టిన శీశువు సత్యమును తెలుసుకొన గోరినందులకు బ్రహ్మ అతని ధర్మ పరత్వమున కచ్చెరువందెను. 
ఆ శిశువు మహాజ్ఞాని యని యెంచి బ్రహ్మ ఆ శిశువుకు 'బుధు'డని నామకరణము గావించెను. బుధుడనగా 
తెలుసుకొనువాడు లేక జ్ఞానవంతుడు. 


సూర్య వంశమునకు మూలపురుషుడు, వైవస్వతుని వుత్రుడు అయిన (శ్రాద్దదేవునకు చాల కాలము వరకు 
సంతానము లేకుండెను. అతడు గురువైన వసిష్టుని యజ్ఞము చేసి మైత్రావరుణులను ప్రార్జించవలసినదని 
కోరెను. అతని భార్య పుత్రికను బడయగోరెను. యజ్ఞము గావించుచున్నపుడు, తన కోరిక ఫరీంచునట్టు 
చేయమని ఆమె హోతను కోరెను. ఆమె కోరినట్లుగా హోత యజ్ఞము జరిపించెను. ఆమెకు పుత్రిక జన్మించెను. 
రాజునకు యిది నిరాశ కలిగించెను. అతడు వసిష్టుని యిదెట్టు జరిగెనని ప్రశ్నించెను. వసిష్టుడు, మహారాణి 
కోరికపై హోత మంత్రములను మార్చి, ఆమెకు పుత్రిక జన్మించునట్టు చేసెనని చెప్పెను. ఆమెకు పుట్టిన 
బిడ్డ పేరు 'ఇళ'. పుట్టిన బిడ్డను బిడ్డడుగా తన తపశ్ళక్తేత మార్చవచ్చునని, వసిస్థుడు రాజునకు తెలిపెను. 
వసిష్టుని తపశ్శక్తిేత ఆ బాలిక బాలుడుగా మారెను. రాకుమారునికి సుద్యుమ్నుడని పేదు పెట్టిరి. 


ఒక పర్యాయము రాకుమారుడు వేటకై ఉత్తర దిక్కుగా వెళ్ళెను. మేరు పర్వత పంక్తులందు ఒక వెచ్చని 
వృక్షముల పొదలో సుద్యుమ్నుడు తన అనుయాయులతో ప్రవేశించెను. ప్రవేశించిన వెంటనే అతడు (స్త్రీగా 
మారెను. అతని అనుయాయులకు, గుర్రమునకు కూడ యి్టే జరిగెను. ఇట్లు జరుగుటకు మహాదేవుని 
శాపమే కారణము. 


ఒకప్పుడు మహాదేవుని పూజించుటకు బుసులు అరణ్యమునకు వచ్చిరి. మహాదేవుడు ఆ అరణ్యములో 
వసించుచుండెను. ఎప్పటివలెనే, పార్వతీ మహాదేవునితో అరణ్యము నందుండెను. మహాదేవుని చూడవలెనను 


225 


శ్రీమద్భాగవతము 


అత్రముతో ముందుగా తెలియబరచకుండ, పార్వతీ పరమేశ్వరులు ఉండు ప్రదేశమున ్రవేశించిరి. పార్వతి 
మహాదేవుని ఒడిలో వివస్త్రయై కూర్చుండెను. బుషులు (ప్రవేశించుట చూచి, ఆమె సిగ్గుతో అక్కడ 
పడియున్న వస్త్రమును కప్పుకుని లేచి వెళ్ళిపోయెను. బుషులు ఇరకాటపు పరిస్థితిలో పడి, అక్కడ నుండి 
వారు నర నారాయణుల ఆశ్రమమునకు వెళ్ళిరి. 


తన భార్యను సముదాయించుటకు మహాదేవుడు యిట్లు శపించెను. “ఈ అరణ్యములో (ప్రవేశించు వారు 
చ్రీలుగా మారెదరు”. ఆ శాపము చేత పురుషులెవరూ ఆ అరణ్యములో (్రవేశించకుండిరి. వసిష్టుడు, 
రాకుమారునికి సహాయము చేయవలసినదని మహాదేవుని ప్రార్హించెను. అప్పుడు, మహాదేవుడు, ఆ రాకుమారుడు 
ఒక నెల పురుషుడుగను, తరువాత నెల (స్త్రీగను, తిరిగి ఒక నెల పురుషుడుగను యిట్లు తన కుమారునకు 
రాజ్యము నిచ్చివేసి అడవికి వెళ్ళి తపమాచరించువరకు జీవించగలడని చెప్పెను. 


సుద్యుమ్నుడు అరణ్యములో (స్త్రీ రూపముతో సంచరించుచున్నపుడు, సోముని పుత్రుడైన బుధుడు 
ఆమె అందమునకు మెచ్చి (ప్రేమలో పడెను. ఆ సమయమున సుద్యుమ్నుడు ఇళగా నుండెను. ఇళా బుధులకు 


ఒక పుత్రుడు కలిగెను. ఆ కుమారునకు పురూరవుడని పేరు పెట్టిరి. చంద్రవంశములో అతడు మొట్టమొదటి 
మహారాజు, 


114 పురూరవుడు 


పురూరవునకు తండ్రి వివేకము, పితామహుడైన సోముని సౌందర్యము సంక్రమించెను. సుద్యుమ్నుడు 
రాజ్యమును పురూరవునకు అప్పగించి అరణ్యమునకు వెళ్ళగా, పురూరవుడు చక్కగా రాజ్య పరిపాలనము 
చేయుచుండెను. పురూరవుని కీర్తి నాలుగు దిక్కులను వ్యాపించెను. 


ఒకసారి ఇంద్రుని సభలో నారదుడు, పురూరవుని సౌందర్యమును, జౌదార్యమును, ధర్మపరాయణతను 
కొనియాడెను. రాజులకు ఉండవలసీన గొప్ప సద్గుణము లన్నియూ పురూరవునిలో కలవని పలికెను. నారదుడు 
పురూరవుని గుణములను శ్లాఘించగా, నాట్యసుందరి ఊర్వశి నారదుని మాటలను విని పురూరవుని పై మమత 
సెంచుకొనెను. పురూరవునిపై (ప్రేమతో భూలోకమునకు వచ్చెను. ఆమె పురూరవుని వద్దకు వెళ్ళి అతని 
సౌందర్యమునకు దిగ్భ్రాంతి చెందెను. పురూరవుడు ఊర్వశి సౌందర్యమును (గోలుచుండెను. అతి సరళముగా 
అతడామెతో యిట్లనెను. “దయచేసి కూర్చొని, నీకు సంతోషము చేకూర్చుటకు నేనేమి చేయవలెనో: 
చెప్పుము. ఆమె మౌనముగా నిలిచి యుండెను. ఆమె నేత్రములు యెన్నో విషయములు తెలుపుచున్నట్లుం 
డెను. ఆమె రాజుపై బరపిన దగహాసముతో కూడిన దృక్కులను చూచి, తనపై ఆమెకు అపేక కలదని 
పురూరవుడు భావించి యిట్లనెను. ''నీ అందమునకు నేను ముగ్దుడనైతిని నీవు నా భార్యవు కాగలవా?" 


ఊర్వశి యిట్లు జవాబిచ్చెను. “నీవంటి అపురూప సొందర్యవంతుడు నా యెదుట నిలిచి నన్ను భార్యగా ' 
స్వీకరించ దలచినచో, నేను కాదనగలనా? ఈ భూలోకములో గాని, స్వర్గలోకములో గాని నీ సౌందర్యమునకు 
ముగ్దులుగాని (స్త్రీలు ఉండరని నా అభిప్రాయము. నా మనస్సు, నేత్రములు నీ పరమైనవి. నా హృదయము 
(ప్రేమతో ఉప్పాంగగా నీకడకు వచ్చితిని. కాని నన్ను భార్యగా పొందుటకు నీవు రెండు షరతులను పాటించవలసి 


226 


నవమ స్కంధము 
యున్నది". 


రాజు యిట్లనెను. '' ఆజ్ఞాపించు, (పేమ సుందరీ! నీవు యేది చెప్పిననూ చేయుటకు సిద్దముగా నున్నాను''. 
ఆమె యిట్లనెను. ''ఇవి నా పెంపుడు మేకలు. వాటిని రక్షింపవలెను. వాటికి యెటువంటి హానియు కలుగదని 
నీవు మాట యివ్వవలెను. రెండవ నిబంధన: సంగమించునపుడు తప్ప నిన్ను వివస్తునిగా నేనెన్నడూ. నిన్ను 
చూడకూడదు. నేను నెయ్యి తప్ప యింకేదియు భుజించను”. సలి 


.రాజా ఆమె నిబంధలన్నిటినీ అంగీకరించెను. వారు భార్యాభర్తలైరి. చాల కాలము వారు యీ భూలోకము 
నందు, స్వర్గలోకమునందు, వనములందు సంచరించి ఆనందముగా కాలము గడుపుచుండిరి. కుబేరుని వత 
వనములో వారు తరచు కాలము గడపుచుండెడివారు. 


ఊర్వశి లేని స్వర్గము నిక్టీవముగా మన్నట్టు ఇంద్రునకు గోచరించెను. ఆమెను తిరిగి స్వర్గమునకు 
రప్పించుటకు అతడు నిశ్చయించుకొనెను. ఒకరోజు పురూరవుడు ఊర్వశి గాఢముగా. నిద్రించు సమయ 
మున,' ఇంద్రుడు పంపగా గంధర్వులు వచ్చి మేకలను అపహరించిరి. వాటిని తోలుకుని గంధర్వులు 
వెళ్ళుచున్నపుడు అవి అరచిన అరుపులకు వారికి తెలివి వచ్చెను. ఊర్వశి మతిచెడిన దానివలె నుండెను. 
విచారములో నున్న ఊర్వశి పురూరవుని మేల్కొలిపి, అతనిని పరుషముగా నిందించెను. ఆమె అతనితో 
యిట్టనెను. ''నీవు గొప్ప వీరుడవని తలచి నేను తెలివి తక్కువ దానినైతిని. నా పెంపుడు మేకలను రక్షించగలవని 
నమ్మినాను. వానిని యిప్పుడు అపహరించినారు. నీలో మగతనమే లేదు. వెలుగు ఉండినప్పుడే నీవు మగతనము 
'ప్రదర్శింతువు. రాత్రి ఆడువారివలె నిద్రపోవుచు బయటకు వెళ్ళుటకు థైర్యములేని పిరికిపందవు. నా మేకలను 
రక్షింపలేకపోతివి. నన్ను మోసగించినావు''. 


ఆమె పరుష వాక్కులను విన్న రాజు మంచము నుండి ఉరికి, కత్తి తీసుకుని దొంగలను పట్టుకొనుటకు 
బయటకు వెళ్ళెను. అతని శరీరముపై వస్త్రములు లేవు. అదే సమయములో, ఇంద్రుని మాయోపాయముచేత 
ఆకాశమున ప్రకాశవంతమైన మెరుపాకటి మెరసెను. గంధర్వులు మేకలను వదలిపెట్టి అదృశ్యమైరి. వివస్తుడైన 
రాజును చూచిన ఊర్వశి కూడా అదృశ్యురాలయ్యెను. తిరిగి వచ్చిన రాజు ఆమె లేకుండుట కనుగొనెను. 


ఊర్వశి లేని జీవితము పురూరవుసకు దుర్చరముగా నుండెను. భూలోకమంతయు ఆమెను వెదకుచు 
తిరుగజొచ్చెను. సరస్వతీ నదీ తీరమునకు వెళ్ళగా, అక్కడ ఊర్వశి సఖుల నైదుగురిని అతడు చూచెను. 
ఆమెకు అతని సందేశ మీ విధముగా నుండెను. ''ప్రియా! నన్ను విడిచి వెళ్ళకుము. ' నన్ను నట 
హింసింపకుము. నాతోనే యుండుము. నీ కొరకైయీ విధముగా తిరుగుచుంటిని. ఒకప్పుడు నిన్ను స్తన 
నా యీ శరీరము శిథిలము కానున్నది (గ్రద్దలు, తోడేళ్ళు నా శరీరమును తినగెలవు'' 


ఊర్వశి సమాధానము యీ నిధముగా నుండెను. ''అబద్దము లాడకుము. తోడేళ్లు నీన్ను తిని 
యుండనవసరము లేదు. ఆడువారిని నమ్మరాదని నీవు యింకను [గ్రహించలేదా? .వారికి దేనిపైననుగాని, 
యెవరి యందుగాని శాశ్వతమైన (పేమ యుండదు. వారి హృదయములు తోడేళ్ళ వంటిపి. వారు 
కరుణారహితులు, క్రూరులు, హృదయము లేని వారు, ఓర్పు లేనివారు, వారి కోర్కెలను తీర్చుకొనుటలో 
బహు మొండివారు. వారిని నమ్మిన (ప్రియుని, భర్తను, సోదరుని, యెవరినైనను, యేదో ఒక నెపము మీద 
చంపుటకు వెనుకాడరు. అది వేరే విషయము, అదంతయు వదలిపె పెట్టుము. ఈ సంపత్సరాంతమున సీవు 


227 


శ్రీమద్భాగవతము 
నన్ను కలుసుకుని ఒక రాత్రి గడపగలవు. అప్పుడు నీకు పుత్రుడు సమకూరును”'. 


ఆమెను తిరిగి కలుసుకొనబోతున్నానని, ఆమె శిశువుతో నున్నదని, ఆ శిశువు తన సింహాసనమునకు 
వారనుడగునని తెలుసుకుని ఉత్సాహముతో గంతులు వేసెను. ఆమె చెప్పినట్టుగనే, ఒకరోజు రాత్రి ఆమె 
పురూరవువితో గడిపెను. ఆమె వెళ్ళిపోవు సమయము రాగానే, అతనికి విచారముగ నుండెను. ఊర్వశి 
యిట్లు చెప్పెను. “గంధర్వులను ప్రార్షింపుము. వారు మనలను యేకము గావింతురు". 


పురూరవుడు గంధర్వులను ప్రార్థించెను. అతనికి ఒక అగ్ని పాత్రను యిచ్చి యిట్లు పలికిరి. ''ఈ అగ్ని 
పాత్రతో మేము చెప్పినట్లు మంత్ర విధులను గావింపుము, నీవు తిరిగి ఊర్వశిని చేరగలవు"”. 


అతడు చెట్టుక్రింద ఆ పాత్రను పూడ్చి, ఆ రాత్రి అంతయు ఆమెను గురించి ఆలోచించుచుండెను. 
ఆ రాత్రి స్వప్నములో మూడు వేదములను గాంచెను. ఉదయమున తాను పాత్రను పూడ్చి పెట్టియున్న 
(ప్రదేశమునకు వెళ్ళెను. గంధర్వలు చెప్పినట్టుగా అతడు అరణులను తీసుకుని ఒక దానితో నొకటి రాపిడి 
చేసెను. అట్లు రాపిడి చేయగా అగ్ని ఉద్భవించెను. అగ్ని మూడు రూపములు ధరించెను. ఈ మూడును 
మూడు వేదములకు (ప్రతినిధులు. అవి: గార్హ్రపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని. 


అగ్ని పాక్షీగా అతడు నారాయణుని పూజించి, తన కోరికను ప్రసాదింపుమని ప్రార్డించెను. 


పురూరవుని కోరిక సిద్దించెను. అతడు గంధర్వుల నివాస స్తలము చేరి ఊర్వశిని తిరిగి పొందెను. 


115 పరశురాముడు 


పురూరవుని కుటుంబములో గాధియను మహారాజు జన్మించెను. అతని పుత్రిక సత్యవతి. రుచీకుడను 
బ్రాహ్మణుడు గాధి మహారాజు వద్దకు వచ్చి, సత్యవతిని తనకిచ్చి వివాహము చేయమని కోరెను. రాజు 
రుచీకునితో నిట్లనెను, ''నీవు నా కుమార్తెను వివాహమాడవలెనన్న, ఒక వెయ్యి అశ్వములను నాకు కానుకగా 
నియ్యవలెను; ఆ అశ్వములు చంద్రునివలె పాలతెలుపు శరీరము, నల్లని చెవులను కలిగి యుండవలెను. నా 
కుమార్తెపై నీకు యెనలేని (పేమ యున్నచో యీ కన్యాశుల్క-మును నీవు యివ్వగలవు. ఈ విధముగా శుల్కము 
తీసుకొనుట మాకు ఆచారము కాదు. కాని నా పుత్రికపై నీకు యెంతవరకు (ప్రేమ ఉన్నదో తెలుసుకొనగోరి 
యీ శుల్కము నడుగుచున్నాను''. రువీకుడు సాగరరాజైన వరుణుని కడకేగి తనకు సహాయము చేయవలసిన 
దని ప్రార్థించెను. రుచీకుడు వేయి అశ్వములతో తిరిగి వచ్చి వాటిని గాధిరాజు కొసగి, సత్యవతిని తనకిచ్చి 
వివాహము చేయుమనెను. గాధిరాజు సంతుష్టుడై తన కుమార్తెకు తగిన వరుడు లభించెనని తలచి ఆమెను 
రుచీకునికిచ్చి వివాహము చేసెను. 


గాధి రాజునకు పుత్రులు లేకుండిరి. రుచీకునకు కూడ పుత్రుడు కలుగలేదు. గాధి భార్య, సత్యవతి 
యిద్దరూ తమకు సంతానము కలుగునట్లు సహాయపడవలెనని రుచీకుని కోరగా, అతిడందుల కంగీకరించెను. 


వారికొరకు, మంత్రములచే పునీతమైన జలమును రెండు మట్టి పాత్రలలో నుంచెను. ఒకటి రాజు భార్య 


228 


నవమ స్కంధము 


కొరకు. ఆ పాత్రలోని జలము త్రాగిన (స్త్రీకి శత్రియ గుణములు కలిగిన పుత్రుడు కలుగునట్టు రుచీకుడు 
మంత్రించెను. తన భార్య కొరకు రెండవ పాత్రలోని జలమును బ్రాహ్మణ గుణములు కలిగిన పుత్రుడు 
జన్మించునట్లు మంత్రించెను ఆ రెండు పాత్రలను ఆశ్రమములో నుంచి, రుచీకుడు ప్రాతః సృంధ్యావందన 
విధులు నెరవేర్చుటకు నదీ తీరమునకు వెళ్ళెను 


ఆ ఇరువురు (స్త్రీలు ఆశ్రమములో తన కొరకై యుంచిన రెండు పాత్రలను చూచిరి. గాధి రాజు భార్య, 
రుచీకుడు తన భార్య యెడల సహజముగా పక్షపాతముతో నుండగలడని అనుమానించెను. సత్యవతి కుద్దేశించిన 
పాత్ర జలము, తన కుద్దేశించిన దానికన్న మెరుగుగా నుండగలదని తలపోసెను. తన పుత్రుడు, మనుమని 
కన్న ఉత్తముడుగా నుండవలెనని తలంచెను. అందుచేత ఆమె కుమార్తెతో యీ పాత్రలను తారుమారు చేసినను 
యెటువంటి హాని జరుగబోదని, రెండును కూడ పుత్రులను (ప్రసాదించుటకేయని చెప్పెను. సరళ 
స్వభావురాలైన సత్యవతి అళ్ట్లు కానిమ్మని పలికెను రుచీకుడు తిరిగి వచ్చేలోపల వారా పాత్రలలోని జలమును 
త్రాగిరి ఆ తర్వాత సత్యవతి తన భర్తతో తల్లీ సలహాపై ఆ పాత్రలను తారుమారు చేసినట్లు చెప్పెను 
తల్లీ కుమార్తెల తెలివితక్కువ తనమునకు అతడు కోపగించెను 


“నాతో చెప్పకుండ మీరిద్దరూ యీ విధముగా యెందుకు చేసిరి?'' అని రుచీకుడు పలికెను. '“మీరిద్దరూ 
పుత్రులు కావలెనని కోరగా ఆమెకు క్షత్రియ గుణములుకల బాలుడు జన్మించునట్లును, నీకు బ్రాహ్మణ 
గుణములుకల పుత్రుడు జన్మించునట్లును నేను ఆ రెండు పాత్రలలోని జలమును మంత్రించినాను అది 
యిప్పుడు తారుమారైనది నీకు కలుగబోయే తమ్ముడు సాధు పురుషుడుగను, నీ కుమారుడు వీరుడైన 
తృత్రియుడుగను ఉందురు'' ఈ విషయము సత్యవతిని కలవరపరచెను ఆమె భర్త పాదములపైబడి యేదో 
ఒక విధముగా తిరిగి మార్చమని కోరెను, రుచీకు డిట్లనెను. ''నేను ఒటి మాత్రము చేయగలను ఒక తరము 
తర్వాత జరుగునట్టు చేయగలను నీ పుత్రుడు సరళ స్వభావము కలిగియుండును, కాని నీ మనుమడు 
తృత్రియ గుణములు కలవాడై యుండును”? 


సత్యవతికి కుమారుడు పుట్టైను అతని పేరు జమదగ్ని అతడు సాధుత్వము మూర్తీభవించినట్టుండెను 
తల్లివలె అతి సరళముగా, ఆప్యాయముగా నుండెను సత్యవతి మరణించినపుడు, ఆమె కౌశికి నదిగా 
రూపొందెను ఆ నది లోకమునంతను పునీతము గావించునదిగా ప్రసిద్దికెక్కెను 


జమదగ్ని రేణుకను వివాహమాడెను వారికి అయిదుగురు పుత్రులు కలిగిరి. వారు  వసుమనుడు, 
వసువు, వసుషేణుడు, రుమణ్వంతుడు, రాముడు చివరివాడైన రాముడు క్షత్రియ గుణములు కలిగి 
యుండెను కాని అతడు తరువాత కాలములో శత్రియ ద్వేషిగా పేరుగాంచెను అతడు, పాపపూరితమైన 
హైహయ రాజుల నుండి యీ లోకమును రక్షించుటకు, భగవంతుని అవతారముగా వెలసెనని చెప్పుచుందురు 
భార్గవ రామునిలో రాజస తామస గుణము లధికముగా నుండెను తనకు గౌరవము చూపక అవమానించిన 
వారిని, అదెంత స్వల్పమైనను, తీవ్రముగా శిక్షించుచుండెను సహజముగా అతడు క్షత్రియుడు కాని పుట్టుకచే 
బ్రాహ్మణుడగుటచేత, బ్రాహ్మణులను గౌరవించని క్షత్రియులను శిక్షించుచుండెను 


229 


హైహయ దేశము రాజా కార్తవీర్యార్టునుడు. అతదు నారాయణుని అంశమైన దత్తాత్రేయుని కొలిచెను. 
అతనికి వేయి బాహువులు. అతని నెవరూ జయింపలేకుండిరి. అతడు చాల శక్తిమంతుడు. లోకములో మిక్కిలి 
బలపరాక్రమములు కలవాడని ప్రసిద్దిగాంచెను. ఈ గుణములు అతనిలో అహంభావమును పెంచెను. ఒకసారి 
అతడు నర్మదా నదిలో భార్యలతోగూడి స్నానము చేయుచుండెను. అతడు తన వేయి బాహువుల శక్తితో 
నదీ (ప్రవాహము నరికట్టీ స్తంభింపజేసెను. నదికి అవతలిగట్టున రావణుడు గుడారములో నుండగా నదీజలము 
చేత ఆ గుడారము తడిసెను. దీనికి కారణభూతుడు హైహయ రాజైన కార్తవీర్యార్జునుడని తెలుసుకొని, 
రావణుడు సహింపలేకపోయెను. రావణుడు కార్తవీర్యార్టుని సమీపించి అతడి నవమానించుటకు ప్రయత్నించెను. 
కాని కార్తవీర్యార్జునుడు రావణుని తన భార్యల సమక్షములో పట్టుకుని నవ్వులపాలు జేసెను. రావణుని బందీగా 
చేసి మాహిష్మతీ నగరములో కొంతకాలముంచి, తీవ్రముగా అవమానించిన పిదప విడిచిపుచ్చెను. 


ఒకసారి కార్తవీర్యుడు అరణ్యములో వేటాడుచు సంచరించుచుండెను. అట్లు సంచరించుచున్న కార్తవీర్యుడు 
కాకతాళీయముగా జమదగ్ని ఆశ్రమము ప్రవేశించెను. తన ఆశ్రమమందున్న గోవు కామధేనువు సహాయముతో 
కార్తనీర్యాద్దునుని అతని పరివారమును జమదగ్ని ఆదరించి వారిని సంతుష్టిపరచెను. కామధేనువు శక్రిసంపదలకు 
కార్తవీర్యుడు ముగ్దుడయ్యెను. అటువంటి కామధేనువును పొందిన జమదగ్నిపై అసూయ కలిగెను. అతడు 
ఆశ్రమము విడిచి వెళ్ళునపుడు తన పరిచారకులను కామధేనువును దొంగిలించి నగరమునకు తరలించుకు 
రమ్మని చెప్పెను. అతని ఆజ్ఞను శిరసావహించి, దీనముగా అంబాయని అరచుచున్న కామధేనువును మాహిష్మతి 
నగరమునకు తరలించుకు పోయిరి. ఇంతలో ఆశ్రమమునకు తిరిగి వచ్చిన భార్గవరాముడు కామధేనువును 
అపహరించిన విషయము తెలుసుకొనెను. కర్ర దెబ్బతిన్న త్రాచుప్రాము వలె బుస్ఫుమని యెగసెను. అతడు 
తన గండ్రగొడ్డలిని, విల్లు, అమ్ములను తీసుకుని మాహిష్మతి నగరమువైపు వెళ్ళెను. 


నగరము సమీపించుచున్న కార్తవీర్యుడు, భార్గవరాముడు తనను వెంబడించుట జూచెను. ఇదివరలో అతడు 
భార్గవరాముని చూచియుండలేదు. లేడి చర్మము ధరించిన బ్రాహ్మణునివలె భార్గవరాముడు (ప్రకాశించుచుం 
డెను. అంతవరకు మాత్రమే బ్రాహ్మణుని పోలికలు. కాని యీ బ్రాహ్మణుడు విల్లు, అమ్ములు ధరించి 
యుండెను. పైగా భుజముపై గండ్రగొడ్డలి కలదు. ప్రళశయకాలమందు (ప్రకాశించు తీక్షణమైన సూర్యునివలె 
నుండెను. తనతో యుద్దము చేయుటకు భార్గవరాముడు వచ్చెనని కార్తవీర్యుడు తలచి, పదిహేడు అక్షౌహిణుల 
సైన్యమును పంపెను. 


ఏకాకిగా కార్తవీర్యార్డుని సైన్యమును భార్గవరాముడు హతము గావించెను. సైన్యమంతయు నాశనమగుట 
జూచి, కార్తవీర్యుడు రణరంగములో ప్రవేశించెను. అతని అయిదువందల బాహువులలో అయిదువందల 
ధమస్సులుండెను. మిగిలిన అయిదువందల బాహువులు అమ్ములను ధనుస్సుల నుండి విడిచి పెట్టుచుండెను. 
కాని భార్గవరాముడు ఆ బాణములను త్రుంచివేసెను, అంతటు కార్తవీర్యుడు రాళ్ళను వృక్షములను విసరగా, 
అతని బాహువులను తన గండడ్రగొడ్డలితో నరికివేసెను. ఒక క్షణము తర్వాత కార్తవీర్యుని శిరస్సును 
నరికివేసెను. కార్తవీర్యుని పదివేలమంది పుత్రులు తమ తండ్రి మరణమునకు ది(గ్ర్రాంతులై భయముతో ఆ, 
ప్రదేశము విడిచి పారిపోయిరి. 


230 


నవమ స్కంధము 

భార్గవరాముడు కామధేనువును: దూడను తీసుకుని ఆశ్రమమునకు తిరిగి వచ్చెను. జమదగ్ని యుద్ద ' 
విశేషములను, కార్తవీర్యుని మరణమును విని యుండెను. కొంతసేపు మౌనము వహించి తర్వాత యిట్లనెను. 
వత్సా, రామా! క్షత్రియుని చంపుట మహాపాపము. నీ కోపమే నీ లోపము. క్షమ వహించి యుండవలెను. 
ఈ క్షమాగుణము వలననే బ్రాహ్మణులను యితరులు గౌరవింతురు. క్షమాగుణము వలన వారి ముఖములు 
తేబోవంతములై యుంటున్నవి. బ్రాహ్మణులు భగవంతునికి ప్రీతిపాత్రులగుటకు వారి ఓర్పు కారణము. 
కార్తవీర్యుడు ఉత్తమ క్షత్రియుడు. అతడు నీచే హతుడైనాడు. ఈ పాపము బ్రహ్మ హత్యా పాపముకన్న గొప్పది. 
పుణ్యనదీ తీరములను సందర్శించుటవలన యౌ పాపము పరిహారము కాగలదు. ఒక సంవత్సర కాలము 
తీర్ణములన్నిటినీ సందర్శించి తిరిగి రమ్ము". ''అళ్లు చేయుదును” అని భార్గవరాముడు పలికి పుణ్య నదీ 
తీర్ణములను సందర్శించుటకు వెడలెను. 


సంవత్సరము తర్వాత భార్గవరాముడు పుణ్య తీర్ణయాత్రలు ముగించుకుని తిరిగి వచ్చెను. అతని రాకకు 
తల్లిదం([డ్రులెంతో సంతోషించిరి. ఒకసారి జమదగ్ని భార్య రేణుక, మంచినీరు కొనితెచ్చుటకు (ప్రతిదినము 
వలె ఆ దినము కూడ నదీతీరమునకు వెళ్ళెను. అచట చిత్రసేనుడను గంధర్వుడు అప్స్పరసలతో కూడి 
జలక్రీడ సల్పుచుండెను. రేణుక ఆ గంధర్వుని చూచి తనలో యిట్లు తలపోసెను. “ఆహా! ఎంతటి 
సౌందర్యవంతు డితడు''. ఆరోజు ఆమె (ప్రతిదినముకన్న మరికొంతకాలము నది ఒడ్డున గడపెను. ఆమె 
తిరిగి ఆశ్రమమునకు వచ్చునరికి హోమమొనర్చు సమయము దాకెను. ఆలస్యముగా వచ్చినందుకు తన 
భర్త ఆ(గ్రహించగలడని, సంకోచముతో ఆమె ఆశ్రమములో ప్రవేశించెను. మంచినీటి పాత్రను అతని పాదముల 
వద్ద నుంచి ఆమె చేతులు జోడించి నిలుచుండెను. జమదగ్ని మహర్షి తన జ్ఞాన నేత్రముతో ఆమె ఆలస్యమునకు 
కారణము (గ్రహించెను. కొద్ది నిముషములే అయిన్పపటికీ, ఆమెకు మానసికముగా పాపపు తలంపులు 
కల్గినందుకు జమదగ్ని ఆ(గ్రహించెను. ఒక పరపురుషుడు తన భర్తకన్న సౌందర్యవంతుడనే ఆలోచన కలుగుట 
పాపము. అతడు తన పుత్రులను పిలిచి వారితో యిట్లనెను. ''ఈమె పాపము చేసినది. తక్షణమే ఆమెను 
సంహరింపుడు''. పుత్రులు సంకోచించిరి. ఆగ్రహముతో ఆజ్ఞాపించిన తండ్రి మాటలను విని, తమ తల్లిని 
సంహరించుటకు వారు సంకోచించించిరి. అపుడు జమదగ్ని తన కనిష్ట పుత్రుడైన భార్గవరాముని పిలిచి, 
“నీ తల్లిని, సోదరులను సంహరింపుము. ఇది నా ఆజ్ఞ" అని పలికెను. అతడు ఒక క్షణమైనను సంకోచింపక, 
తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సోదరులను సంహరించెను. జమదగ్ని సంతోసించి భార్గవరాముని మెచ్చుకొని 
యిట్లనెను. “కుమారా! నా ఆజ్ఞను నీవు తక్షణమే నెరవేర్చినందుకు నిన్ను మెచ్చుకొనుచున్నాను. నీవు 
యేదైన వరము నడుగుము. నేను నీకు ప్రసాదించెదను''. 


భార్గవ (పరశు) రాముడు తండ్రి పాదములపైబడి యిట్లనెను. ''తండ్రీ! నా తల్లీ సోదరులు తిరిగి సజీవులు 
కావలెనని నా కోరిక, అంతేకాక, వారికి జరిగిన విషయము స్మృతి యందుండ కూడదు”. తండ్రి జమదగ్నికి 
భార్యపై, యితర పుత్రులపై కలిగిన ఆగ్రహము అదృశ్యమయ్యెను. అతని చివరి కుమారుడు కోరిన వరమును 
ఆనందముతో ప్రసాదించెను. వారు నిద్ర నుండి లేచినట్లు లేచిరి. జరిగిన దేమియు వారికి తెలియకుండెను. 


ఇట్రుండగా, తమ తండ్రిని సంహరించిన పరశురాముని పై కార్తవీర్యార్దునుని పుత్రులు ద్వేషము పెంచుకొను 
చుండిరి. ఒకసారి పరశురాముడు తన్న సోదరులతో అడవికి వెళ్ళినపుడు, కార్తనీర్యుని కుమారులు జమదగ్ని 
ఆశ్రమమునకు వచ్చిరి. ముసలివారైన రేణుకా జమదగ్నులు మాత్రను యింట నుండుట గమనించి, వారు 
యిదే తగిన సమయమని తలపోసిరి. జమదగ్ని అగ్నిహోత్రము ముందు కూర్చుని యుండగా, రేణుక 


231 


శ్రీమద్భాగవతము 


భర్తకు సహాయపడుచుండెను. కార్తవీర్యుని కుమారులు కత్తులు దూసి వేగముగా జమదగ్నిని సమీపించిరి. 
వారేమి చేయనున్నారో రేణుక (గ్రహించెను. ఆమె, తన భర్తను సంహరింపవలదని కార్తవీర్యుని కుమారులను 
వేడుకొనెను. కాని వారు వినకుండిరి, భగవంతుని ధ్యానించుచున్న జమదగ్ని తలను వారు నరికివేసిరి. 
వారు తలచిన కార్యము సమాప్తి అయిన తక్షణమే అక్కడ నుండి వారు పారిపోయిరి. 


రేణుక ''రామా! రామా!'' యని గట్టిగా అరచెను. ఆమె అర్తనాదము దూరము నుండి వినిన పరశురాముడు 
పరుగుపరుగున ఆశ్రమమునకు తిరిగి వచ్చి జరిగిన ఘోరమును కనులార చూచెను. మరణించిన తండ్రినాక 
సారి వీక్షించెను. సర్వస్వము తన సోదరులకు వదలిపెట్టి, గండ్రగొడ్డలిని చేతబట్టుకుని వడివడిగా ఆశ్రమము 
నుండి వెళ్ళెను. ఆ క్షణములో అతడు క్షత్రియులనందరినీ సంహరింప నిశ్చయించుకొనెను. అతడు మెరపు 
వేగముతో మూహిష్మతీ నగరము చేరెను. కార్తవీర్యుని పుత్రుల నందరినీ అతి సులభముగా సంహరించెను. 
పరశురాముని ప్రతీకార తీక్నణతకు వారేమియు చేయలేక నిన్సహాయులైరి. వారి తలలను నరికివేసి వాటిని 
గుట్టుగా ప్రోగుచేసెను. నగరమంతయు ధ్వంసమై రక్తము కాలువలు కట్టి ప్రవహించెను, 


పరశురాముని ఆగ్రహము ఉపశమించలేదు. అతడు లోకమంతయు సంచరించెను. క్షత్రియులను సంహరిం 
చుటయే అతని ధ్యేయము. లోకమంతయు యిరువది యొక్క పర్యాయములు సంచరించి, క్షత్రియుల నందరినీ 
సంహరించి, వారి రక్తముతో అయిదు సరస్సులు నిండునట్లు చేసెను. ఆ అయిదు సరస్సులు శమంత 
పంచకమను పేరు పొందెను. శమంత పంచకము వర్ద తన తండ్రికి అంత్యక్రియలు జరిపెను. పరశురాముడొ 
క్కడే తన తండ్రికి జలమునకు బదులుగా రక్తముతో తర్పణము వదలి అంత్యక్రియలు జరిపెను. 


అనేక క్షత్రియులను సంహరించిన పాపమును కడిగి వేసుకొనుటకు పరశురాముడు యజ్ఞములు జరిపెను. 
పాపభూయిష్టులైన హైహయ రాజుల నుండి లోకమును రక్షించుటకు భగవంతుడు పరశురాముడుగా 
అవతరించెనని చెప్పుదురు. తరువాత మన్వంతరములో సప్తర్షులలో పరశురాము డొకడని చెప్పుదురు. 


117  కొనికునకు వసిష్టుని ఆతిధ్యము 


పురూరవునకు ఆరుగురు పుత్రులు, వారిలో జ్యేష్టుడు అయువు. అతని వారసులలో నహుషుడు, అతని 
పుత్రుడు యయాతి, తర్వాత పూరు చక్రవర్తి ఈ వంశము వారందరు పౌరవులుగా 'ప్రసిద్దికెక్కిరి. 


పురూరవుని కనిష్టపుత్రుడు విజయుడు. విజయుని కుమారుడు భీముడు. కాంచనుడు భీముని కుమారుడు. 
కాంచనుని కుమారుడు జహ్నువు. గంగానది భగీరథుని వెంట వెళ్ళుచున్నపుడు, జహ్నువు గంగానదిని 
'త్రాగివేసెన్ను జహర్నివు కుమారుడు పురు. బలుకుడు పురుని పుత్రుడు. బలకుని పుత్రుడు అజకుడు. కుశుడు 
అజకుని కుమారుడు. కుశునకు నలుగురు కుమారులు, వీరిలో కనిష్టుడు కుశనాభుడు. సత్యవతి తండ్రియైన 
గాధి, కుళనాభుని పుత్రుడు. గాధి కుమారుడు కౌశికుడు, అతడే విశ్వామిత్రుడుగా ప్రసిద్దికెక్కెను. 


కౌశికుడు పేరుపొందిన మహారాజు, అతడు చక్కగా పరిపాలించెను. అందుచే ఉత్తముడైన రాజుగా 
ప్రసిద్దిగాంచెను. 


232 


నవమ స్కంధము 


ఒక పర్యాయము పెద్ద బలగముతో అతడు అరణ్యమున కేగెను. అతడు అనేక ప్రదేశములకు వెళ్ళుచుండెను. 
తన రాజ్యములోని అనేక నగరములను సందర్శించెను. (ప్రయాణము చేయునపుడు, అందమైన నదులను, 
కొండలను, ఆశ్రమములను తిలకించుచుండెను. అట్టి ఆశ్రమములలో (బ్రహ్మ పుత్రుడైన వసిష్టుని ఆశ్రమ 
మొకటి గలదు. దూరము నుండి కౌశికుడు ఆశ్రమములోని అందమైన పుష్ప వృక్షములను, పొదలను, లతలను 
గాంచెను. ఆశ్రమము (ప్రక్క నుండి పారుచున్న సెలయేటివి కూడ అతడు చూచెను. లేళ్ళు, యితర సాధు 
జంతువులు సంచరించుట రాజు గమనించెను. అచ్చట సిద్దులు, చారణులు, గంధర్వులు, కిన్నరులు కూడ 
సంచరించుట చూచి కౌశికు డాశ్చర్యము చెందెను. అచ్చటి వృక్షములందున్న పక్షుల గూళ్ళ నుండి వచ్చు 
మధుర సంగీత నినాదములతో ఆశ్రమము ప్రతిధ్వనించుచుండెను. ఆ ఆశ్రమునందే కాక, దాని పరినరములలో 
కూడ (ప్రశాంతత కానవచ్చుచుండెను. ఆశ్రమము దగ్గరకు సమీపించగా, రాజు అనేకులు బుషులు తపస్సు 
చేయుచుండుట జూచెను. ధ్యానములో నున్న బుషులకు బాహ్య ప్రపంచ జ్ఞానము లేకుండెను. అతడు 
వినియున్న (బ్రహ్మ లోకము స్వర్గమునందుకాక, యీ వసిష్టుని ఆశ్రమమునందే యున్నట్లు గోచరించెను. 


ఆశ్రమములోని బుషులను సందర్శించి వారికి నమస్కరించుట ఆనాటి మహారాజుల సంప్రదాయము. 
బుషులు కూడ రాజులకు ఆశ్రమములో స్వాగత సత్కారములు జరుపుట ఆచారము. రాజులు నారాయణుని 
(ప్రతినిధులని ఆనాడు భావించెడివారు. కౌశికుడు వసిష్టుని ఆశ్రమములో 'ప్రవేశించి, వసిష్ట మహర్షికి సాష్టాంగ 
(ప్రణామములు జేసెను, వసిష్టుడు చాల సంతోషించి, ఆనందోత్సాహములతో రాజు నాహ్వానించెను. మహారాజున 
కుచితమైన ఆసనము దెప్పించి దానిపై అతనిని గూర్చ్భుండబెక్టైను. తర్వాత రాజునకు ఫలములు, మంచినీరు 
సమర్పించెను. రాజు అత్యంత వినయముతో వాటిని స్వీకరించగా .కొద్దిసేపు వారిద్దరు సంభాషించిరి. 

కరీతిలో వసిష్టుడు అడుగవలసిన నిషయముల నడిగి తెరీసికొనెను. వసిస్టు డిట్టనెను. “మీరు శ్షేమమని 
తలచెదను. మీ ధర్మ పరిపాలనలో పౌరులందరూ సుఖశాంతులతో జీవించుచున్నారని భావించెదను. “సేవక 
పరివారము విధేయులై తమ సేవలను జరుపుచున్నారని తలంతును. శత్రువులందరూ అణగిమణగి యున్నారు 
కదా? సేనలు బలపరాక్రమ సహితములై యున్నవా? కోశాగారమునకు ధన లోపము లేదుగదా? కుటుంబ 
ములో అందరూ కుశలమేనా?'' కౌశికుడు అన్ని (ప్రశ్నలకు సరియైన సమాధానములు తెలిపి, బుషిని కుశల 
ప్రశ్నలు వేసెను. క్రూరమృగముల వలన యెట్టి హాని కలుగకుండ, బుషుల తపస్సు నిర్విఘ్నముగా 
సాగుచున్నదా యని యడిగి తెలుసుకొనెను. 


వసిష్టుడు, కౌశికుడు పరస్పర గౌరవ భావముతో చాలసేపు అనేక విషయములపై ముచ్చటించిరి. అట్టు 
చాలసేపు వారు యిరువురు సంభాషించిన తర్వాత వసిష్టు డిట్టనెను. ''నా ఆతిధ్యము స్వీకరించవలసినదని 
కోరుతున్నాను. నా ఆశ్రమమునకు సేనా సమేతముగా వచ్చి పావనము గొవించుట చాల అరుదు. నీకు 
విందుచేసి ఆనందము చేకూర్చవలెనని నా అభీష్టము. నీవు సత్పురుషుడవు, ధర్మ(ప్రభుడవు. నిన్ను 
సత్కరించుట నాకు సంతోషము”'. 


వసిష్టుని ఆదరాభిమానములకు కౌశికుడు మిక్కిలి సంతోషించెను. అత్యంత వినయముతో కౌశికుడిట్టనెను. 
''ఆదరఫపూర్వకమైన పలుకులే నాకు విందు. పాలు ఫలములు యిది వరకే యిచ్చి యున్నా వు. నీ దర్శనము 
చేత యీ జన్మ పరిశుద్దమైనది. ఇంతకన్నను సంతృప్తి కలిగించున దింకేమి గలదు? నిన్ను దైవముగా మేము 
శౌరవించవలసియున్నది, నీవు నన్ను గౌరనించి సత్కరించవలెననుట ఉచితముగా లేదు. నేను సెలవు తీసుకుని 
ప్రయాణము కొనసాగించెదను''. తన బలగమున కంతకూ విందు చేయుట వసిష్టునకు యిబ్బంది కల్గించునని 


233 


శ్రీమద్భాగవతము 


భావించి, నేర్పుగా వెళ్ళవలెనని లేచెను. కాని వసిష్టుడు యిందు కంగీకరించకుండెను. తన విందు 
గౌరవమర్యాదలను కౌశికుడు ఆతని బలగము స్వీకరించవలసినదని వసిష్టుడు పదేపదే కోరెను చివరకు 
కౌశికుడు వసిష్టుని ఆతిధ్యము నంగీకరించి యిట్లనెను. "'బుషినర్యా! అటులనే కానిందు, మాకు ఆతిధ్య 
మొనగుటకు మీరు చూపు ఆసక్తి మేము తప్పించుకొనలేవి పరిస్టితివి కల్పించినది. ఇది మీ సద్గుణమునకు 
నిదర్శనము''. వారిరువురూ నవ్వుచు ఆశ్రమము బయటకు వెళ్ళిరి వసిష్టుడు, “సురభి! శబళీ! వెంటనే 
ఇక్కడకు రమ్ము” అని శకేకవేసెను. 


వసిష్టుడు యెవరిని పిలుచుచుండెనా యని కౌశికుడు ఆశ్చర్యముతో చూచుచుండెను. అతడిట్టు 
ఆలోచించుచుండగనే, అందమైన ఆవు వచ్చి వసిష్టుని ముందు నిలబడి యిట్లనెను, ''తండ్రీ! నన్ను 
పిలిచితిరా?'” అందమైన ఆ ఆవును కౌశికుడు చూచెను ఆ ధేనువు అందమైన ఆకారము, నలుపు తెలుపు 
కలిసిన మూపు కలిగి యుండెను. ఆ గోవు నేత్రములందు సాధుత్వము ఉట్టిపడుచుండెను. వసిష్టుడు మా 
యిట్లనెను. ''శబళీ! నా మాటలు వినుము. ఇతడీ దేశమునకు రాజు పేరు కౌశికుడు. 
యిక్కడకు విచ్చేసెను. అతనికి అతని బలగమునకు విందుచేసి ఆనందము కల్గించవలెనని తలచితిని. నమస్త 
పదార్థములతో ఘనముగా విందు యేర్చాటు చేయవలెను. ఎటువంటి లోపము ఉండరాదు. వారు నంతుష్టులై 
వెళ్ళవలెను. తొందరగా అన్నియు సిద్దము గావింపుము''. 


శబళ కామధేనువు. శ్షీరసాగరమును దేవదానవులు అమృతము కొరకు మధించినపుడు ఉద్భవించిన 
దివ్యధేనువు అది వసిష్టునకు లభించెను. 


కామధేనువు రాజునకు అతని బలగమునకు పదార్థములను సృష్టించి గొప్ప విందుకు కావలసిన యేర్పాటులు 
గావించెను అన్ని రకములైన భోజ్యపదార్హములను, పానీయములను అందరకు ప్రీతి కలిగించునట్టుగా 
సమకూర్చెను. అన్ని పదార్థములు సమృద్దిగా నుండెను వాటిని అందరకూ ఆదరాభిమానములతో వడ్డించగా, 
వారందరూ కడుపునిండుగా భుజించి సంతుష్టులైరి. కౌశికుడు అమందానంద భరితుడై తన మంత్రులు, 
సేనాపతులతో వసిష్టునకు కృతజ్ఞతా పూర్వక నమస్కారము చేసెను తర్వాత కౌశికు డిట్లనెను ''బుషివర్యా! 
నా జీవితములో యింతవరకు యిటువంటి రుచికరమైన పదార్హములను భుజింపలేదు. నిన్నాక కోరిక 
కోరుచున్నాను ఈ కామధేనువు శబళ యొక్క విశేషమైన శక్తిసామర్హ్యములకు నేను ముగ్తుడనైనాను. ఇటువంటి 
ధేనువు దేశమును పాలించు రాజు అధీనములో నుండవలెను. ఆమె వలన అందరకూ లాభము చేకూరును 
ఆ గోవును నాకిమ్ము. అందుకు ్రతిఫలముగా నీకు నూరువేల గోవుల విచ్చెదను. ఈ గోవు ఒక మణి 
వంటిది. విలువైన మణులు రాజునకు చెందినవి. నాకు ఆ గోవు కావలెను. దయచేసి దానిని నాకిమ్ము''. 


కౌశికుని మాటలకు వసిష్టుడు నిశ్చేష్టుడయ్యెను. తనను తాను సముదాయించుకుని, అతి సరళముగా 
యిట్లు పలికెను. ''ఎవరేది యడిగినను నేను సాధారణముగా నిరాకరించను కాని శబళ విషయము వేరు 
నూరువేల గోవులే కాదు, ఒక కోటి గోవులిచ్చినను, శబళను నేను విడనాడలేను. నీవు బంగారు వెండి 
రానులను యిచ్చెద ననవచ్చు కాని వాటివలన నాకు ప్రయోజనము లేదు నేను శబళను యివ్వజాలను. 
ఇది తిరుగులేనిది? 


కౌశికుడు స్తంభించినట్టు నిలుచుండెను. చెమ్మగిల్లిన కండ్లతో వసిష్టుడు మరల యిట్లనెను ''ఓరాజా! 
శబళ నాదేహములో ఒక భాగము దానిని విడిచి యుండలేను కీర్తికెక్సిన మానవుడు కీర్తిని వదలియుండుట 


234 


నవమ న్మంధము 
యెంత దుష్కరమో యిదియూ నట్లు. శబళ ప్రసాదించు దానములచేతనే, నేను వైదిక విధులను నిర్వర్తించగలు 
గుచున్నాను. అందుచే శబళను నీకు యివ్వజాలను”'. 


కౌశికుడు వదలిపెట్టులేదు. ''బంగారము పట్టు వస్త్రములతో అలంకరించిన వేయి గజములను నీకు 
యిచ్చెదను. ఎనిమిదివందల అశ్వములను రథములతో నొసంగెదను. నీవు కోరినట్టయిన, అంతకన్న 
యెక్కువగా నీకు యివ్వగలను. ఒక కోటే కపిల ధేనువులను నీకిచ్చెదను. ఈ కామధేనువును నాకిమ్ము. 
నీవు కోరినచో, లెక్కకు మించిన బంగారము, వజ్రవైడూర్యములు నీకిత్తును'' అని పలికెను. 


అతి విచారముతో వసిష్టుడు స్థిరమైన స్వరముతో నిట్టనెను. ''నా సర్వ సంపద యీ కామధేనువు. ఇది 
_ వాసర్వస్వము, నా ప్రాణము. నా తపస్సు అంతయు ఆమెతోనే యున్నది. ఇక యీ విషయము పై చర్చించుట 
" యెందులకు? నేను యీ ధేనువును యెన్నటికీ విడిచి యుండలేను. నీవు నాకు విశేషమైన సంపద నాసంగుట 
అనవసరము. నీవు యిచ్చు వస్తువుల వలన నాకెట్టి ప్రయోజనమును లేదు. నాకు ఉన్న శబళ చాలును. 
ఆమె నాది. ఎప్పటికీ ఆమె నాది”. 


118 కొశికుని నిరుత్సాహము 


కౌశికుడు సహజముగా తిత్రియుడగుటచే ఆగ్రహము చెందెను. ఇదిపరకెన్నడూ తాను కోరినది 
లభించకుండుట జరుగలేదు. అతని మనస్సు యిష్పుడు కామధేనువుపై నున్నది. అతడు ఆ(గ్రహముతో 
ఆశ్రమము నుండి వెళ్ళెను. అతడు తన సేవకులను బలవంతముగా ఆ గోవును తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించెను. 
గోశాలనుండి కౌశికుని సేవకులు కామధేనువును తరలించుకొని వెళ్ళిరి. కామధేనువు తనలో తానిట్టు 
తలపోసెను. “'ఉదారుడైన వసిష్టుడు నన్నేల వదలివేసెను? నేనేమి తప్పుచేసితినని నాకీ శిక్ష విధించెను? 
రాజు సేవకులు నన్ను తీసుకుపోవుచుండగా తండ్రి వసిష్టుడు యేమియు చేయక ఊరకుండెను''. ఆమె 
విచారించుచుండగా కనుల నుండి యేకధారగా అశ్రువులు వర్షించుచుండెను. ఆమె నిట్టూర్పులు వినిపించుచుం 
డెను. తిరిగి తనలో నిట్టనుకొనెను. “నేను తండ్రివద్దకు వెళ్ళి, రాజు సేవకులు నన్నిట్లు యెందు 
కవమానించునట్టు చేసితివని అడిగెదను''. అకస్మాత్తుగా రాజు సేవకుల నుండి తప్పించుకుని వాయువేగముతో 
' పరుగెత్తెను. వసిస్టుని సమీపించి, అతని పాదముల పైబడి యిట్లనెను, “తండ్రీ! నన్నేల నీవు వదలిపెట్టితివి? 
నీవు చూచుచుండగినే, రాజు సేవకులు నన్ను యీద్చుకొని వెళ్ళిరి. దీనికి నీవు యేల అంగీకరించితివి?"' 
వసిష్టుడిట్లనెను. ''పుత్రీ! నీ వేమియు తప్పుచేయలేదు. నిన్ను నేను శిక్షించుటలేదు. నేను నిన్నెపుడూ 
విడిచి పెట్టును. ఈ రాజు అతి శక్తిమంతుడు. బలవంతముగా నిన్ను తీసుకువెళ్ళెను. ఈ అక్షాహిణీ "సైన్యము 
రాజుకు చెందినది, అందుచే అతని నెవరూ జయింపలేరని తలచుచున్నాడు. అందుచేతనే బలవంతముగా 
నిన్ను తీసుకురమ్మని తన సేవకుల నాజ్ఞాపించెను'' 


శబళ యిట్లనెను, “'కాని, ఓ మహర్షీ! ఒక బ్రాహ్మణుని ముందు రాజు శక్తియేపాటిది? క్షత్రియబలముకన్న 
'బ్రహ్మబలము గొప్పది. అన్ని లోకములలో నీ గొప్పదనము సాటిలేనిది. కౌశికుడు గొప్ప క్షత్రియుడు, 
అతి శక్తిమంతుడు. సందేహములేదు. తండ్రీ! నీ అనుగ్రహ బలము చేతి అబలనైన నేను కూడ అతని కన్న 


235 


శ్రీమద్భాగవతము 


శక్తినుంతురాలనని నిరూపించెదను. అందుల కంగీకరింపుము అతని అహంభావమును, గర్వమును అణచి 
శిక్షించెదను''. కామధేనువు వగర్చుచూ శ్వాసను విడుచుచుండుట వసిష్టుడు గమనించి, చాల కోపముతో 
నున్నదవి గ్రహించెను. శబళ నేత్రములు యెరుపెక్కెను, కోపమును సూచించుచు తోకనెత్తెను వసిష్టుడు 
చిరునవ్వుతో వీవు నిమిరి యిట్లనెను. “సరే, నీకు నా అంగీకారము తెలుపుచున్నాను. ఒక క్షణములో, 
రాజు సైన్యము నెదుర్కొనగల్లిన సైన్యము సృష్టింపుము'' 


శబళ తన శరీరమును కుదిపెను వెంటనే పెద్ద సేనా నివహము ప్రత్యక్షమయ్యెను. వందలకొలది వీరులు 
ప్రత్యక్షమై కౌశికుని సైన్యముతో పోరాడుటకు సన్నద్దులైరి. ఒక ధేమవు సృష్టించిన సేవ చేతులలో తన 
_ సైన్యము ఓడిపోవుట చూచి, కౌశికుడు ఆ(గ్రహావిష్ణుడయ్యెను. అతని నేత్రములు యెరుపెక్కెను అతడు 
యుద్దమందు (ప్రవేశించి శబళ సృష్టించిన సైన్యముతో పోరాడెను. రాజు ధైర్యసాహములను, అతడు తాను 
సృష్టించిన సైన్యమును నాశనము చేయుటను చూచి, శబళ తిరిగి సైన్యమును, సేనాధిపతులను సృష్టించెను 
సైన్యము తరిగినపుడు, తిరిగి సైన్యమును శబళ సృష్టించుచుండెను కౌశికుని పుత్రులు యుద్దమందు (ప్రవేశించి 
కౌశికునితోబాటు పోరాటము సలిపి, చివరకు వారు వసిష్టుని కూడ యెదుర్కొనిరి వసిష్టమహర్షి తన 
హుంకారముతో కౌళికుని పుత్రుల నందరినీ దము గావించెను కౌళికుని పుత్రులందరూ బూడిదగా మారి 
గుట్టుగా (ప్రోగుపడి యుండిరి 


రాజు హృదయము బ్రద్దలయ్యెను అతని సేనయంతయూ నాశనమయ్యెను. పుత్రులందరూ మరణించిరి. 
కోరలు తీసివేసిన సర్పమువలె, రెక్కలు తెగిన పక్షివలె అతడుండెను అతని గర్వము అణగిపోయెను. 
అస్తమించు సూర్యుని వలె కౌశికుని వదనము వివర్షమై యుండెను 


తలదించుకుని, మౌనముగా కౌశికుడు వసిష్టుని ఆశ్రమమువీడి, తన రాజ్యమునకు వెడలెను 


119 కౌశికుని తపస్సు 


కౌళికుని ఆగ్రహము సమసిపోలేదు వసిష్ట ఆశ్రమములో 'కామధేనువు శబళ సృష్టించిన సేనాబలము' 
చేతిలో తాను, తన కుమారులు, 'సైన్యము చిత్తుగా ఓడిపోవుట వలన కలిగిన అవమానము కౌశికుని మనస్సును 
వేధించుచుండెను. అతనికి జీవితము పై విసుగు విరక్తి కలుగగా, మిగిలిన ఒకే ఒక్క కుమారునకు రాజ్యభారము 
అప్పగించి చూచుకొమ్మనెను. కౌశికుడు అడవికేగి కిన్నరులు వసించు హిమవత్పర్వత పంక్తులలో అనేక 
సంవత్సరములు గొప్ప తపస్సు చేసెను అతవి తపస్సునకు మహాదేవుడు మెచ్చి, ప్రత్యక్షమై యిట్లడిగెను. 
"'నీవెందుకీ తపస్సు నాచరించుచున్నావు? నీకేమి కావలెను? నీవు కోరిన దానిని నేను (ప్రసాదించెదను'' 


కౌశికుడు మహాదేవునకు సాష్టాంగ ప్రణామము జేసి కీర్తించి, యిట్లుపలికెను. ''ప్రభూ! మీరు నా తపస్సును 
మెచ్చుకున్నచో నేను విలువిద్యలో ప్రవీణుడనగునట్టు వరమొసంగుడు దివ్యా,స్త్రములను ప్రయోగించుటలో 
'ప్రావీణ్యము కలుగునట్టు వరము ప్రసాదింపుడు దయచేసి వీనిని నాకు (ప్రసాదించవలెను'' శంకరుడిట్టునెను ' 
“వీనిని నీకు ప్రసాదించుచున్నాను ఇక శాంతముగా జీవింపుము'' కౌశికుడు తిరిగి తన రాజ్యమునకేగెను 
తన స్వాభిమానము, ఆత్మగౌరవము పునరుద్దృతమైనట్టు అతడు భావించెను దానితోబాటు మరల గర్వము 


236 


నవమ స్కంధము 
అతనిలో చోటు చేసుకొనెను. ఇప్పుడది పదింతలు పెరిగెను. కౌశికుడు తనలో తానిట్టు తలచెను. ““వసిష్టుడిక 


చనిపోయినళ్లు! దివ్యా,స్త్రముల ధాటికి అతడెట్టు తట్టుకొనగలడు? వసిస్టువ్‌ నాశనము చేసి కామధేనువును 
నా రాజ్యమునకు తీసుకు వచ్చెదను”. 


కౌశికుడు వసిష్టుని ఆశ్రమమునకు వెళ్ళి ముందుగా హెచ్చరించకుండగనే, దివ్యాస్త్రములను ఒకదాని 
వెనుక నొకటి ప్రయోగించు చుండెను. ఆశ్రమములోసీ పక్షులు, పెంపుడు జంతువులు మిక్కిలి భయముతో 
పరుగెత్తసాగెను. ఆశ్రమములో నివసించుచున్న వసిష్టుని శిష్యులు, అకస్మాత్తుగా వచ్చుచున్న అస్త్రముల 
ధాటికి తట్టుకొనలేక మిక్కిలి భయముతో ఆశ్రమము విడిచి పారిపోయిరి. ఆశ్రమము దాని పరిసరములు 
నిర్జీవముగా బోసిపోయినట్లుండెను. ఆ ప్రదేశమందలి మట్టి లవణ మిళితమై యెందుకును పనికిరానిదిగా 
మారెను. ఆశ్రమమునందు నిశ్శబ్దము తాండవించుచుండెను. వసిష్టుని ఆగ్రహము (ప్రకోపించెను. వసిష్టుడు 
తనలో నిట్టు తలపోసెను. ''నిష్కారణముగా యీ రాజు మరల మరల నన్ను వేధించుచున్నాడు. సూర్యుడు 
మంచును కరగించునట్టు, నేనీ రాజును సర్వనాశనము గావించెదను”'. 


వసిష్టుడు బయటకువచ్చి కౌశికునితో యిట్లనెను. “ప్రశాంతమైన యీ ఆశ్రమమును నీవు నాశనము 
జేసితివి. నీపై నాకు ఆగ్రహము కలుగుచున్నది. నీకు ఉచితానుచితములు కూడ తెలియనట్లు గోచరించుచు 
న్నది. చూడగా, నీవొక మూర్యునివలె నున్నావు. నిన్ను సంహరించెదను''. 


వసిష్టుడు దండమును పైకెత్తెను. అది అగ్నివలె ప్రకాశించుచున్నది. పాగలేకనే, యుగాంతమున దహించున 
ట్రుండెను. మృత్యుదేవత యముని దండమువలె నుండెను. 


తనకు దివ్యా(స్త్రములు గలవన్న ధైర్యముతో కౌశికుడు వసిష్టుని మాటలకు భయపడక లెక్కచేయకుండెను. 
అతడు అగ్ని అధిదేవతయైన ఆగ్నేయ్యాస్త్రమును ప్రయోగించెను. వసిష్టుడు తన దండమును కౌశికునిపై 
విసరి యిట్లనెను. “నీ దివ్యాస్త్రములతో నన్నెదిరించుటకు వచ్చినావన్నమూట. నీ కీ యెంతటిదో 
చూచెదను. నీ యెదుటనే నేను నిలుచుందును. నీవేమి చేయగలవో నిరూపింపుము.. క్షత్రియబలము 
గొప్పుదో, లేక నా బ్రహ్మబలము గొప్పదో చూచెదముగాక!' మూర్చుడా! నీవు సా కళంకము. 
బ్రాహ్మణుని దివ్యశక్తులు యెంతటి గొప్పవో నీవు యిప్పుడు చూడగలవు". 


కౌశికుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రము వడివడిగా వసిష్టునివైపు వచ్చుచుండెను. వసిష్టుని ముందు 
నున్న బ్రహ్మదండమును స్పృశించగనే, నీటిచే అగ్ని ఆరిపోయినట్టు, ఆ.అస్త్రము ఆరిపోయెను. ఆ తరువాత ! 
కౌశికుడు వరుసగా వరుణ, ' రుద్ర, ఇంద్ర, పాశుపత, ఐషీకాస్త్రములను ప్రయోగించెను. అవి అన్నియు 
'బ్రహ్మదండము ముందు నిప్ర్రయోజనమయ్యెను. అవి నిప్ప్రయోజనమగుట జూచిన కౌశికుని కనుబొమ్మ 
లందు కోపము, నిస్పృహ స్పష్టముగా గోచరించుచుండెను. అయినప్పటికీ కౌశికుడు వదలిపెట్టుక, గాంధర్వ, 
జృంభణ, స్వపనాస్త్రములను (ప్రయోగించెను. అవియూ నిష్ర్రయోజనము లయ్యెను. చివరకు వృత్రుని వంపిన 
ఇంద్రుని వజ్రాస్త్రము 'ప్రయోగింపగా అదియు నిష్పులమయ్యెను. తరువాత కౌశకుడు, కాలపాశము, బికిని 
బంధించిన వరుణపాశము, (బ్రహ్మపాశములను విడిచెను. అటు పిమ్మట చక్రములను, అనేక దారుణా్యస్త్రము 
అను ప్రయోగించెను. కాని నీనిలో యే ఒక్కటియూ బ్రహ్మదండమును దాటి వసిష్టునికి వోని కలిగింపలేకుం 
డెను. 


237 


శ్రీమద్భాగవతము 

స్వర్గములో దేవతలందరూ సమావేశమై యీ దృశ్యమును గాంచుచుండిరి. ముల్గోకములందు బ్రహ్మ 
బలము మిగిలిన శక్తులకన్న మిన్నగా మండుట వారు తిలకించుచుండిరి. మిక్కిలి విరుత్సాహపడిన రాజు, 
చివరకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించగా, అందరూ ఆత్రముతో యేమగునోయని చూచుచుండిరి. కాని 
అంతకుముందు (ప్రయోగించిన అస్త్రములు, పాశములు, చ(క్రములనలి యిది కూడ బ్రహ్మదండము ముందు 
నిషృలమయ్యెను. వసిష్టుడు అగ్నివలె అత్యంత తేజన్సుతో (ప్రకాశించుచుండెను. ఆతని శరీరములో (ప్రతి 
అణువు వేడిసెగలు (గ్రక్కుచున్నట్టుండెను. పొగలేని విప్పువలె బ్రహ్మదండము ప్రకాశించుచుండెను. స్వర్గము 
లోని బుషులు, యితరులు, యేక(గ్రీవముగా విట్లు ప్రకటించిరి. ''నీశక్తి మహాగొప్పది. నీ వైభవము యీ 
అస్త్రముల ధాటిని తట్టుకొనగలిగెను. గొప్ప మహారాజైన కౌశికుడు పరాజితుడయ్యెమ. వీ ఆగ్రహము 
నుపశమింపజేసి, యీ లోకమును శాంతింపజేయుము' '. 


వసిష్టుడు శాంతించెను. బ్రహ్మదండము కూడను చల్లబడెను. 


కౌశికుడు తన విల్లు అమ్ములను క్రిందపెట్టి దీర్హ విశ్నాసముతో యిట్లు తలచెను. “'ఆహా! ఎందులకీ 
క్షత్రియ బలము! బ్రహ్మబలమే బలము, యెంచతగినది. కేవలము ఒక బ్రహ్మదండముచేత యీ వసిష్టుడు 
నాకు మహాదేవుడు ప్రసాదించిన య్య స్త్రములన్నియు నిరుపయోగమగునట్లు గావించినాడు. నేను కూడ అట్టే 
బలము సంపాదించుటకు తపస్సు చేసెదను, తపస్సు చేసి బ్రహ్మత్వమును పాందెదమ''. 


కౌళికుని హృదయములో అనేక భావములు చెలరేగెను. వసిష్టుని చేతిలో పొందిన అపజయమునకు 
హృదయములో కసిగా నుండెను. అతని వేడినిట్టూర్పులు కర్రవ్రేటువడిన పాము బునవలె నుండెను. వసిస్టువిపై 
అతని ద్వేషము తీవ్రముగా పెరిగెను. ఈ భావములన్నియు, హృదయములో చెలరేగుచుండగా, దక్షిణదిక్కుగా 
కౌశికుడు ప్రయాణము చేసి, తీవ్రముగా తపన్సు చేయమొదలుపెష్టైను. (బ్రహ్మార్షి కావలెనని అతని కోరిక. 
అనేక సంవత్సరములు గడిచెను అతడింకనూ తపస్సు చేయుచుండెను. 


వేయి సంవత్సరములు గడచిన తర్వాత బ్రహ్మ (ప్రత్యక్షమై యిట్లనెను. ''కౌశికా! వీ తీవ్ర తపస్సుకు, 
యేకా(గ్రతకు స్వర్గములో అందరూ మెచ్చుకొనిరి. అసాధ్యమైన దానిని నీవు పాధించితివి. ఇక నుంచి నీవు 
రాజర్షి కౌశికుడవు''. ఇట్లు పలికి బ్రహ్మ తిరిగి నత్యలోకమున కేగెను. 


కౌశికునకు తగినంతగా సంతోషము కలుగలేదు. పైగా అతడు చాల విచారముగా నుండెను. విస్పృహ 
విరాశ తీవ్రమయ్యెను. అతడు. లోకమును కోరగా పిడికెడు యిసుక లభ్యమైవట్టుగా, తలపోసెను. '“ఇన్నివేల 
సంవత్సరముల తపస్సు చేయగా, రాజర్షిగా మాత్రమే అర్హత సంపాదించ గలిగినామ. బహుశః తగినంత 
తీవ్రముగా తపస్సు చేసి యుండకపోవచ్చును. నేమ మరల ప్రయత్నించెదను''. 


తిరిగి కౌశికుడు భయంకరమైన తపస్సు చేయమొదలిడెను. 


238 


నవమ స్కంధము 
120 త్రిశంకు మహారాజు 


సూర్యవంశములోని రాజులలో త్రిశంకు మహారాజు గొప్పవాడు, ధర్మపరాయణుడు, సద్గుణవంతుడు. 
అకస్మాత్తుగా రాజునకు ఒక విచిత్రమైన కోరిక కలిగెను. మానవ శరీరముతో స్వర్గమునకు వెళ్ళవలెనని అతని 
కోరిక. తన కోరిక నేరవేరుటకు యజ్ఞము జరుపమని గురువైన వసిష్టుని (త్రిశంకు మహారాజు 'ప్రార్జించెను. 
వసిష్టుడు యిందు కంగీకరింపక యిట్లు పలికెను. ''నీవు కోరునది అపవిత్రమైనది, అస్వాభావికమైనది. నీవు 
యీ మానవ శరీరముతో స్వర్గమునకు వెళ్ళుటకు నేనెట్టి సహాయము చేయలేను''. 


త్రిశంకుడు పూర్తిగా నిరాశ చెందెను. అతడు సింహాసనము త్యజించి, దక్షిణ దిక్కుగా ప్రయాణించెను. 
అతడు వసిష్టుని కుమారులను కలుసుకుని, తన కోరికను వారికి దెలిపి, అది నెరవేరునట్టు చేయమని కోరెను. 
వారు నూర్గురు అనేక సంవత్సరములు తపస్సు చేసియుండిరి. 


వసిష్టుని పుత్రుల తపశ్శక్తి చాల గొప్పది. త్రిశంకు మహారాజు వారిని సమీపించి గౌరవ పురసృరముగా 
నమస్కారము చేసి చేతులు జోడించి యిట్లనెను. “నేను మిమ్ము శరణు వేడుచున్నాను. నేను మహారాజును. 
మీ తండ్రి వసిష్టుడు నాకు గురువు. ఈ శరీరముతో నేను స్వర్గమున కేగునట్టు మీరు యాగము చేయవలసినదని 
ప్రార్హించుచున్నాను. వసిష్టుడు యిట్లు చేయుటకు నిరాకరించి, యింకెవరి సహాయమునైన పొందమని చెప్పెను. 
గురుపుత్రులైన మీరు తప్పు నాకింకెవరును లేరు. అందుచే మీ సహాయము నర్జ్హించుచున్నాను. మీరు తపశ్శక్తి 
సంపన్నులు. నాకు సహాయము చేయవలసినదని ప్రార్జించుచున్నాను. మీ పూర్వులందరూ ఇశ్ల్వాకువంశము 
లోని వారికి గురువులు. మీరు మాకు దైవ సమానులు. నా ప్రార్దన మన్నించి సహాయము చేయవలెను, 


వసిష్టుని పుత్రులు రాజుపై ఆగ్రహము చెంది యిట్లనిరి. ''నీవు మూర్చుడవు, పాపాత్ముడవు. ఇట్టు చేయుట 
అధర్మమని మా తండ్రి నిరాకరించగా, మమ్ములను యీగము జరిపి, నీ కోరిక నెరవేరునట్టు చేయుమని 
అడుగుట కెంత ధైర్యము? 


“వసిష్టుడు నీకు కులగురువు. ఇక్ష్వాకుల పాలన ప్రారంభమైనప్పటి నుండీ ఆ వంశములోని రాజులందరకూ 
మా తండ్రి హిత ముపదేశించు చున్నాడు. అతడు నీ కోరికను మన్నించకుండెను. మా తండ్రికి అనంగీకారమైన 
దానిని మమ్ములను చేయమని నీవెట్టు అడుగుచుంటివి? నీ యీ కోరిక చాల కుర్రతనపు చేష్టగా నున్నది. 
నీ నగరమునకు తిరిగివెళ్ళి రాజ్యపాలనము కొనసాగించుము. నీ కోరికను తీర్చుటకై మా తం'డ్రి కవమానము 
కలిగించలేము''. వారి సమాధానము రాజునకు నిరాశ కలిగించెను. అతడు వారితో యిట్లనెను. '' గురువైన 
వసిష్టుడు, అతని కుమారులైన మీరు నా కోరిక నెరవేర్చకుండిన నేనేమి చేయగలను? ఒకే ఒక మార్గము 
గోచరించుచున్నది. నా కోరిక తీర్చగలుగు మరొక గురువు కొరకు అన్నేషించెదను''. వసిష్టుని పుత్రులు, = 
ఆ(గ్రహావిష్టులైరి. వారికి, వారి తండ్రికి జరిగిన అవమానము సహింపలేకుండిరి. వారు 'త్రిశంకుని ఇట్లు శపించిరి. 

* “నీవు గురుద్రోహివి. ఈక్షణము నుండి నీవు ఛండాలుడ వగుదువు''. వారట్లు శపించి, తమ ఆశ్రమమునకు 
' వెళ్ళిపోయిరి. 


రాజు విచారముతో తిరిగి తన నగరమునకు వచ్చెను. అతని హృదయములో తీరని బాధ, నిరాశ చోటు 
చేసుకొనెను. ఆ రాత్రి గడచిన తర్వాత అతడు ఛండాలుడైనట్టు కనుగొనెను. మంచి బంగారు వన్నెతో 


239 


శ్రీమద్భాగవతము 


నున్న అతని శరీరము నల్లగా మారెను. బట్టులన్నియూ నల్లబడెను అతని మెడలో నున్న అడవి పువ్వులు, 
ధరించిన బంగారు ఆభరణములు మొరటు యినుప వస్తువులుగా మారెను నగరములో అతనిని చూచి 
గుర్తు పట్టలేక, ప్రజలు అసహ్యించుకొనిరి. తానెవరో వినదించి నప్పటికీ అతని మంత్రులు కూడ అతనిని 
వమ్మలేకపోయిరి. అతని ఆకారము చూచి అవహేళన చేసి, ప్రజలు అతనిని నగరమునుండి బహిష్కరించిరి 
త్రిశంకు డొక క్షణమాలోచించి తనకు తప్పక సహాయపడువ్యక్తి ఒకరు గలరని నిశ్చయించుకొనెను కౌశీకుని 
తీవ్ర తపస్సు గురించి త్రిశంకుడు విని యుండెను. అతడు తన తపశ్ళక్తినే రాజర్షి అయ్యెనని కూడ 
తెలుసుకొనెను కౌశికుడు తపస్సు చేయుచున్న (ప్రదేశమునకు త్రిశంకుడు వడివడిగా చేరుకొనెను 


121 త్రిశంకు స్వర్గము 


కౌశికుడు ధ్యానములో నిమగ్నుడై యుండెను. అతని ధ్యానమునకు అంతరాయము కలిగింపక త్రిశంకుడు 
ప్రక్కనే నిలుచుని యుండెను. చేరువలో యెవరో నిలుచున్నట్లు గ్రహించి, కౌశికుడు కనులు తెరచి చూచెను 
దూరముగా అనాకారిగా నల్లగా నున్న ఛండాలుడొకడు నిలుచుని యుండుట గాంచెను ఆ ఛండాలుని 
నేత్రములు, వదనము అతి దీనముగా నుండుట జూచి, అతడు తీవ్రముగా యేదో బాధపడుచున్నాడని 
గ్రహించెను కౌశికుని హృదయము సానుభూతితో నిండెను ఛండాలుని దగ్గిరకు పిలిచి యిట్లుడిగెను. 
"అయోధ్య రాజైన (త్రిశంకువని యెరుగుదును నీకేమి సహాయము కావలెను, నీళు వీరుడవు గొప్పరాజువు. 
నేనేమి చేయవలెనో చెప్పుము? ఊ చండాల రూపము యేరో శాపఫలితమని తిలచెదను సీ బాధ నివారించుటకు 
నేనేమి చేయవలెనో చెప్పుము?! 


ఆదరపూర్వకముగా పలికిన కౌశికుని పలుకులు వినిన రాజు హృదయము కృతజ్ఞతతో నిండి, కనులు 
చెమర్చెను చేతులు జోడించి త్రిశంకు డిట్టవెను “నా గురువైన వసిష్టుడు, అతని పుత్రులు నా కోరికను 
విరాకరించిరి. ఈ శరీరముతో స్వర్గమునకు వెళ్ళవలెనను నా కోరికను వారు తిరస్కరించిరి నేను నూరు 
యజ్ఞములు జరిపితిని నా యీ ప్రత్యేకమైన కోరిక నెరవేరుటకు అవి చాలవని తలంతును, నేనెన్నడును 
అబద్ధము లాడలేదు. ఇక ముందు కూడ అబద్ధము లాడను నేను (ప్రజలను మిక్కిలి అభిమానముతో 
చూచుకొని, పాలించితివి. క్షత్రియ ధర్మములను విడనాడి నేనెన్నడును చరించలేదు పెద్దలందరకు నేను 
ప్రీతి కల్గించెడివాడను నేను ధర్మబద్దముగా యెల్లపుడును వ్యవహరించితిని. ఇని యేనియీ నా చిన్నకోరికను 
తీర్చలేకుండుటచే, అవియన్నియు నిరర్హకమనియూ, విధి ఒక్కటే అత్యంత శక్తిమంతమైనదనియు, మానవ 
ప్రయత్నములు వ్యద్దమనియూ భావించుచుంటివి. సమస్తమును విధి వశమునందే యున్నది అందరు చివరకు 
విధినే ఆశ్రయించవలసి యున్నది ఈ మానవ శరీరముతో స్వర్గమునకు వెళ్ళవలెనను నా కోరికను నెరవేర్చి 
సహాయ పడగలరేమోయని అర్జించుటకు వచ్చినాను. నా కోరికను తెలిపి సహాయ మర్షించుటకు నాకు 
యింకెవ్వరును లేరు నాకు సహాయము చేసి, మానవ ప్రయత్నములు విధి వశమున కతీతమైనవని, అవి 
అతిశక్తిమంతిమైనవని లోకమునకు నిరూపింపవలసిన నిర్ణయమును మీకు వదలీవేయుచున్నాను'' 


రాజు దుర్గతికి కౌశికుని హృదయము ద్రవించి, అభిమాన ముప్పొంగెను అతదు సరళ స్వరముతో నిట్లనెను 


240 


నవమ స్కంధము 
''ఓరాజా! వీవు నా వద్ద యీ ఆశ్రమములో ఉండవచ్చును నీ ధర్మగుణములు యీ లోకమునకు విదితమే 
నీకు తప్పక సహాయము చేసెదను. నీకేమియు భయము లేదు బుషులందరను సమావేశపరచి నీ కొరకై 
యజ్ఞము చేయుటకు నాకు సహాయము చేయవలసినదని కోరెదను. నీ గురుపుత్రుల శాపఫలితముగా ఏర్పడిన 
యీ చండాల రూపముతో నీవు స్వర్గమునకు వెళ్ళునట్లు చేసెదను. నీవు వావద్దకు వచ్చి ఆశ్రయము కోరినావు 
నీవు రిక్త హస్తములతో వెళ్ళరాదు నీవు కోరినది నేను చేసెదమ'! 


యజ్ఞము జరుపుట కవసరమైన వస్తువులను సమకూర్చుటకు కౌశికుడు తన పుత్రులను నియోగించెను. 
తన శిష్యులను పిలిచి వారితో నిట్లనెను *'మీరు వెళ్ళి బుషులందరను ఆహ్వానింపుడు. ఇది నా ప్రార్ణనయని 
విన్నవింపుడు వారు ఆశ్రమములతో తరలి రానిండు'. బుషులను ఆహా (నించుటకు నలుదిక్కులకూ వెళ్ళిరి 
బుషులందరును కౌశికుని ఆశ్రమమునకు వచ్చిరి వసిష్టుడు, అతని పుత్రులు తప్ప అందరును విచ్చేసిరి. 
వసిష్టుని పుత్రులాడిన మాటలను కౌశికునకు శిష్యులు నివేదించిరి వసిష్టుని పుత్రులిట్లనిరి ''ఈ యజ్ఞము 
హాస్యాస్పదముగా నున్నది ఒక చండాలుని కొరకు, ఒక క్షత్రియుడు యజ్ఞము జరుపుట చాల చిత్రాతి 
చిత్రము ఈ యజ్ఞములో భాగము పంచుకొనేవారి తీరు యెట్లుండునో గమనించవలసి యున్నది! దేవతల 
నర్భించునపుడు వారు యెట్లు క్షత్రియుని (బ్రాహ్మాణేతరుని) చేతినుండి హవిస్సును (గ్రహించగలరు! ఒక 
చండాలుడు సృశింపగా, క్షత్రియుడు సమర్పించిన దావిని వారెట్తు భుజింతురు? '' వారి మాటలకు కౌశికుడు 
మండిపడి, వారు, నిషాదులగునట్టు శపించెను 


తన కోరికపై వచ్చిన బుషులతో కౌశికు డిట్టనెను “ఈ త్రిశంకు మహారాజు ఇత్చాకు వంశమునకు 
చెందినవాడు అత్యుత్తిమ (ప్రభువు ముల్ఫోకములందు ధర్మ ప్రభువుగా ప్రసిద్దికెక్కెను ఈ శరీరముతో 
స్వర్గమునకు వెళ్ళవలెనని అతని కోరిక అతని కోరిక నెరవేరుటకు సహాయము చేసెదనని మాట యిచ్చినాను 
ఈ ప్రయత్నములో మీరందరు నాకు సహాయము చేయవలెనని కోరుచున్నాను”! 


కౌశికుని అభ్యర్హన వినిన బుషులు తమలో తాము యిట్లను కొనసాగిరి ''ఈ కౌళికునకు ముక్కుపై 
కోపము. అతని ఆగ్రహము ప్రమాదకరము మనమతనికి సహాయపడకుండిన అతడు మనపై ఆ(గ్రహించుట 
తధ్యము ఆ(గ్రహములో అతడేమి చేయునో మనము ఊహించలేము, వసిష్టుని పుత్రులు అతని ఆ(గ్రహమునకు 
యెట్లు గురియైరో మనము కనులార గాంచినాము అందుచే అతడు చేయు యజ్ఞమునకు సహాయపడుటయే 
శ్రేయన్కరము"' 


కౌశికుడు యజ్ఞమునకు యాజకుడుగా నుండెను బుషులందరూ తగిన సహాయము చేయుటకు 
నిశ్చయించుకొనిరి యజ్ఞము యధావిధిగా కొనసాగెను. చివరలో హవిన్సులో భాగము స్వీకరించుటకు 
దేవతలను ఒకొక్కరినే కౌశికుడు ఆహ్వానించెను కాని యే ఒక్కరునూ రాకుండిరి. దేవతలు యజ్ఞమును 
బహిష్కురించుట స్పష్టమయ్యెను ఈ అవమానమునకు కౌశికుడు ఆగ్రహము చెందెను. కాని తనను తాను 
శమింపజేసుకుని, (క్రోధమును వెళ్ళగ్రిక్కు నేత్రములుతో శరీరమంతయు కంపించుచుండగా, అగ్నిలో 
ఘృతమును వేయు గరిటెను పైకెత్తి పట్టుకుని ఉచ్చైస్వరముతో విట్లనెను. ''నా తపళ్శక్తిని చూడుడు ఈ 
రాజును యిదే శరీరముతో స్వర్గ్షముపైకి లేవనెత్తిదను'' కౌశికుడు త్రిశంకు వైపు తిరిగి, '' ఓ రాజా! నిన్ను 
నేను ఆజ్ఞాపించుచున్నాను నీవు గాలిలో పైకి లేచి సశరీరముగా స్వర్గమును చేరెదవు. నేను చేసిన తపస్సుకు 
ఫలిత మేదైన నుండిన, అది నిన్ను స్వర్గమునకు లేవనెత్తి తీసుకుపోవలెను. (త్రిశంకూ! లెమ్ము పైకి లేచి 


241 


శ్రీమద్భాగవతము 
స్వర్గమును చేరుము”'. 


ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి యేమి జరుగునో యని గమనించుచుండిరి ఒక్కసారిగా త్రిశంకు భూమి 
నుండి లేచి గాలిలో పైపైకి వెళ్ళుచుండెను. చేతులు జోడించి, కౌశీకునకు నమస్కరించి గాలిలో పైకి వెళ్ళెను 
అందరూ చూచుచుండగనే ఆకాశమున అతడు అదృశ్యుడయ్యెను. 


త్రిశంకు డావిధముగా స్వర్గమునకు వచ్చుట ఇంద్రున కిష్టము లేకుండెను ఇంద్రుడిట్టనెను *'త్రిశంకూ! 
నీవు తిరిగి భూలోకమునకు వెళ్ళుము. గురు పుత్రులచే శపింపబడిన నీవు యీ స్వర్గములో నుండుట 
కనర్హుడవు నిన్ను మాలో ఒకడుగా న్వీకరించుటకు మేము సంసిద్దులుగా లేము'' త్రిశంకుని స్వర్గము నుండి 
త్రోసివేసిను అతడు భూమిపైకి దిగుచూ, యెలుగెత్తి కౌళికుని పిలిచి యిట్లనెను '“ప్రభూ! వారు నన్ను 
త్రోసివేయగా జారిపడుచున్నాను నన్ను రక్షింపుడు!'' 


విచారము కలిగెను దేవతలు అసూయతో, స్వార్లముతో యిట్లు వర్తించగలరన్న 
ఆలోచనను కౌశికుడు భరించలేకుండెను. అతడు “నీవు అక్కడే నిలువుము'' అని గట్టిగా అరచెను 


(క్రిందకు పడబోవుచున్న త్రిశంకు మధ్యలో ఆగిపోయెను. అచట నున్న బుషులందరి సమక్షములో, 
సృష్టికర్త బ్రహ్మవలె (త్రిశంకు స్వర్గమును సృష్టించెను. దక్షిణ దిక్కున సప్తర్షి మండలమును, నక్షత్రములను 
సృష్టించెను. తరువాత అతడిట్లనెను ''నేను మరొక ఇంద్రుని సృష్టించెదను ఆ ఇంద్రుని ముందు యిప్పుడున్న 
ఇం(ర్రుడు దిగదుడుపుగా నుండును”. కౌశికుడు తన కార్యమును మొదలుబెక్టును త్రిశంకు స్వర్గములో 
ప్రత్యేకముగా వేర్వేరు దేవతలను సృష్టించవలెనని అతవి అభిమతము 


స్వర్గములో పెద్ద కల్లోలము చెలరేగెను, దేవతలు, బుషులు అత్యంత వినయముతో కౌశీకుని సమీపించి 
యిట్లనిరి ''కాశీకా! మేము చెప్పునది సావధానముగా వినుము గురు శాపము పొందినవారు స్వర్గములో 
నుండుట కనర్హులని చెప్పుదురు. అందుచే మేము తత్రిశంకుని స్వర్గము నుండి త్రోసివేయవలసి వచ్చెను 
అంతేగాని, నీ గొప్ప తపస్సును కించపరచుటకు గాదు'' వారి పలుకులను విని కౌశికుడిట్లనెను. “మీరు 
త్రిశంకునిపై అసూయ చెంది ఆ విధముగా ప్రవర్తించినారు అతనిని తిరిగి భూలోకమునకు రానివ్వను. 
అతడు చాల ధర్మపరాయణుడు గురు శాపమునకుగాని, మీరు యిప్పుడు అతని యెడల (ప్రవర్తించిన 
తీరునకుగాని అతడు అర్హుడు కాడు''. అంతట దేవతలు యిట్టనిరి ''అట్టయినచో మేము మా మాటలను 
ఉపసంహరించుకొనుచున్నాము. నీవు చెప్పినది మేము అంగీకరించుచున్నాము' ! 


కౌశికుడిట్టనెను “నేను త్రిశంకున కిచ్చిన మాటను ఉపసంహరించుకొనను అతనిని సశరీరముగా 
స్వర్గమునకు పంపెదనని మాట యిచ్చితిని. నేను అతని కొరకు సృష్టించిన స్వర్గము శాశ్వ 
నేను సృష్టించిన సప్తర్షి మండలము, నక్షత్రములు మొదలైనవన్నియు శాశ్వతముగా నుండగలవు ఇంద్రుడు 
రావచ్చు, పోవచ్చు కాని నేను సృష్టించిన (త్రిశంకు స్వర్గము చిరకాలము ఉండగలదు'' 


ఇంద్రాది దేవతలు వినయముగా యిందులకు అంగీకరెంచిరి ఇం|ద్రు డిట్లనెను "అస్టే కానిమ్ము నీవు 
సృష్టించిన దేవతలు, బుషులు, నక్షత్రములు, నీ గొప్పదనమును యీ లోకమున చాటుటకు నిదర్శనముగా 
నుండగలరు త్రిశంకుడు, తన కొరకై నిర్మించిన స్వర్గమును ఇంద్రుని వలె పరిపాలించగిలడు నక్షత్రము 


242 


నవమ స్కంధము 

లన్నియూ వాని పరిధిలో సంచరించగలవు, అతని పేరు ప్రతిష్టలు చిరకాలము నిలిచి యుండగలవు''. దేవతలు 
పలికిన పలుకులు కౌళికుని సంతోషసరచెను. త్రిశంకుడు సుఖముగా నుండెను. బుషులందరు వారి వారి 
ఆ(శ్రమములకు, దేవతలు తమ నివాసములకు వెళ్ళిరి, 


కౌళికుదు యేకాకిగా నుండెను. అతని తపస్సంపద అంతయూ కరగిపోయెను. అతడు సర్వస్వమును 
(త్రిశంకు మహారాజు కొరకు ధారపోసెను. అయినను క్లిష్ట పరిస్థితులలో నున్న హ్రిశంకును ఆదుకొవి 
సహాయపడినందుకు సంతోషము కలిగెను. 


122 శునశ్శేవుడు 


త్రిశంకుని గాధ జరిగిన తర్వాత కౌశికుడు తనలో తానిట్టు భావించెను. ''దక్షిణ దిశలో నేను గావించిన 
తపన్సునకు అంతరాయము కలిగి అంతయు వ్యయమైపోయెను. పశ్చిమ దిశగా వెళ్ళి మరల తపస్సు 
'ప్రారంభించెదను మానవుల కంట పడని ప్రదేశమందు ఒక సరోవర తీరమున ఆశ్రమము నేర్పరచుకుని 


అచ్చట తపస్సు చేసెదను”. క్షౌశికమను సరస్సు ఒడ్డున పుష్కర శేత్రమను పుణ్యస్టలములో అతడు తిరిగి 
తపస్సు ప్రారంభించెను 


త్రిశంకునకు హరిశ్చంద్రుడను కుమారుడు గలడని యింతకు ముందు మరొక సందర్భములో తెలియవచ్చి 
నది. వరుణ (ప్రసాదముచేత హరిశ్చంద్రునకొక కుమారుడు గలిగెను. పుట్టిన వెంటనే ఆ పుత్రుని వరుణ 
దేవునకు ప్రసాదించగలనని హరిశృంద్రుడు మాట యిచ్చెను. అయితే పుత్రువిపై అభిమానము మెండుగా 
నుండుటచే యేదో ఒక మిషపై వరుణదేవుని కివ్వకుండెను. వరుసగా ఒకదాని తర్వాత మరొక కారణము 
చెప్పుచు నరమేధ యాగమును మాట యిచ్చిన (ప్రకారము సలుపక యెగవేయుచుండెను. హరిశ్చంద్రుని 
పుత్రుడు రోహితుడు పెరిగీ పెద్దవాడయ్యెను అతడు తన తండ్రి వరుణదేవుని కిచ్చిన వాగ్దానమును 
తెలుసుకొనెను అతడు అరణ్యమునకు వెళ్ళి తనకు సంభవింప బోవు ఉపద్రవము నుండి తప్పించుకొన 
జూబెను. అనేక సంవత్సరములు అడవిలో సంచరించెను. హరిశ్చంద్రుడు వరుణున కిచ్చిన వాగ్దానము 
నిలుపుకొననందుకు, రాజును శిక్షింపనెంచి, అతడు మహోదర వ్యాధితో బాధపడునట్టు చేసెను తన తండ్రి 
తీవ్రమైన వ్యాధితో బాధపడుచున్నాడని తెలుసుకుని, తండ్రిని రక్షింపనెంచి తిరిగి రాజ్యమునకు బోవ 
తలపెట్టును ఇంద్రుడతని నడ్డగించి తీర్థయాత్రలకు బంపెను అతడు తిరిగి వచ్చునపుడెల్లను ఇంద్రుడు 
అడ్డుపడి మరల తీర్ణయాత్రలను కొనసాగించమని పంపుచుండెను. ఇట్టు అయిదు సంవత్సరములు గడచెను 
చివరకు రాజ్యమునకు బోయి తండ్రిని రక్షించుటకు రోహితుడు నిశ్చయించుకొనెను. 


రోహితుడు రాజ్యమునకు తిరిగి వచ్చుచుండగా మాగ్గమందు అజగర్తుడను బ్రాహ్మణుని కలుసుకొనెను. 
ఆ బ్రాహ్మణుడు భార్యతో, ముగ్గురు పుత్రులతో ప్రయాణము సలుపుచుండెను. తనకు బదులుగా వేరొకరు 
నరమేధమునకు లభించినచో, తన తండ్రికి ఆరోగ్యము చేకూరగలదనియు, మృత్యు ముఖము నుండి తాను 
తప్పించుకొనవచ్చుననియూ రోహితుడు భావించెను (బ్రాహ్మణుని, అతని పుత్రులను చూచిన తర్వాత 
రోహితుని కిట్టి ఆలోచన కలిగెను. మరొక యువకుని వరుణదేవునకు సమర్చించినచో, తన రాజ 


24 


శ్రీమద్భాగవతము 


కుటుంబమునకు అవాంతర పరిస్తితి తప్పిపోగలదని తలంచెను. రోహితుడు బ్రాహ్మణునకు నమస్కరించెను. 
రోహితుడు యేదో చెప్ప నున్నాడని (గ్రహించి (బ్రాహ్మణుడు మౌనముగా నుండెను. రోహితుడిట్టనెను. 
“ బ్రాహ్మాణోత్తమా! నీకు నూరువేల గోవులను యిచ్చెదను. అందుకు ప్రతిఫలముగా నీ కుమారులలో నొకరిని 
నాకివ్వగలవా?'' బ్రాహ్మణుడు వింతయైన యీ కోరికను విని ఆశ్చర్యము చెంది, వివరము లడిగి 
తెలుసుకొనెను. రోహితుడు, తన కుటుంబము యెదుర్కొంటున్న క్రిష్ణ సమస్యను వివరించెను. రోహితుడు 
మరల యిట్లనెను, !'నా తండ్రికి నేనొక్కడనే పుత్రుడను. నేను మరణించినచో మా వంశము అంతరించగలదు. 
నా తండ్రీ అనారోగ్యముతో బాధపడుచున్నాడు. నీ పుత్రులలో ఒకరిని యిచ్చినచో యిద్దరి జీవితములు 
రక్షించినట్లగును. మరియు దేశమునకు సేవచేసిన కీర్తి కూడ నీకు దక్కగలదు. నీ పుత్రులలో నొకని 
నాకివ్వగలవా?'' 1 


అజగర్తు డిట్టనెను. “నా జ్యేష్ట పుత్రుని యాయజాలను. అతనిపై నాకు అత్యంత ప్రీతి. అతడు లేనిదే 
నేను జీవించలేను'. బ్రాహ్మణుని భార్య యిటులనెను. ''జ్యేష్ట పుత్రుడు తన కత్యంత ప్రీతిపాత్రుడగుటచే 
అతని నివ్వలేనవి నా భర్త భార్గవుడు చెప్పెను. ఈ కనిష్ట పుత్రునిపై నాకు విపరీతమైన (పేమాభిమానములు 
గలవు. అతని యెడబాటు వేను భరించలేను. జ్యేష్టపుత్రునిపై తండ్రికి, కనిష్టపుత్రునిపై తల్లికి (పేమ యుండుట 
లోక సహజము”... - 


'బావ్మాణుని రెండవ పుత్రుని పేరు శునశ్ళేవుడు. అతడు అతి సరళముగా కొద్దిపాటి విచార స్వరముతో 
యిట్లనెను, '' ఓ రాకుమారూడా! నా మాట వినుము. నా అన్నగారు తండ్రికి, తమ్ముడు తల్లికి ప్రీతిప్తాత్రులు. 
కొబట్టే శా తల్లిదండ్రులు నన్ను వీకిచ్చిరని భావించవచ్చును. నన్ను నీతో తీసుకువెళ్ళుము''. రాకుమారుడు 
మాట ప్రకారము గోవులను బ్రాహ్మణున కిచ్చి, అతని పుత్రుని సంతోషముగా తనతో తీసుకు వెళ్ళెను. 


రోహితుడు, శునశ్ళేపుడు పవిత్ర పుష్కర స్థలము చేరుసరికి నడి మధ్యాహ్నము కాజొచ్చెను. అచట 
బ్రాహ్మణ బాలుడైన శునశ్ళేపుడు కౌశికుడు తపస్సు చేయుచుండుట గమనించెను. ఆ బాలుడు ఆకలిదప్పిక 
లతో అలమటించుచుండెను. పైగా తనపై తల్లిదండ్రులకు (ప్రేమాభిమానములు లేవని తెలుసుకుని నిరుత్సాహ 
ముతో నుండెను. లేకున్న, గోవులను తీసుకుని తనకు మరణము సంభవించునని తెలిసికూడ, రాకుహారునకు 
అమ్మజూతురా? కౌశికుడు భార్గవ కుటుంబమునకు దూరపు బంధువని తెలుసుకుని, ఆ బంధుత్వమును 
వినియోగించుకొనవలెనని భావించెను. వెంటనే ఉన్నపాటున కౌశికుని వద్దకు వెళ్ళి అతని ఒడిలో పడి 
యేడ్వసాగెను. సమాధిలో నున్న కౌశికుడు తెలివి తెచ్చుకుని ఆగంతకుని చూచెను. ఒక బాలుడు విచార 
వదనముతో తన హృదయములోని ఆవేదనను తెలుపుచు యేడ్చుచుండెను. ఆ బాలుడిట్ల్టనెను. “నాకు 
తల్లియు, తండ్రియు లేరు, నా కెవరు బంధువులు లేరు. నీవు తప్ప నాకింకెవరూ లేరు. నా (ప్రాణము 
కాపాదుము. నీవు చాల శక్తిమంతుడవని, ఉదారుడవని, కరుణామయుడవని, యితరులు విచారముతో నుండుట 
చూచి సహించలేవవి చెప్పగా విన్నాను. నిన్ను నేను చూచి నీ సహాయ మర్జించుటకై వచ్చితిని''. ఆ బాలుని 
విచారమునకు కారణమడుగగా, అతడు కౌశికునకు జరిగిన విషయము విపులముగా తెలిపెను. అది వినిన 
కౌశికుని హృదయము (ప్రేమతో నిండిపోయెను. శునళ్ళేపుడు తిరిగి యిట్లనెను. ''ప్రభూ! రాజు చేయు యజ్ఞము 
కొరకు నా తండ్రి నన్ను అమ్మివేసెను. కాని యజ్ఞమునకు ఆటంకము కలుగుట నాకు యిష్టము లేదు, 
నా ప్రాణములు విడుచుటకు కూడ నాకు యిష్టము లేదు. ఈ రెండును నెరవేరునట్లు నీవు మాత్రమే చేయగలవు. 
నేను దీర్హకాలము జీవించి, తపస్సు చేసి ఆ తర్వాత స్వర్గము చేరవలెనని నా అభిమతము. అనాధుడనైన 


244 


నవమ స్కంధము 
నావంటి అభాగ్యుల పాలిటి రక్షకుడవు నీవు". 


విచారించుచున్న బాలునితో కౌశికుడు మృదువైన మాటలతో రషీంచెదనని మాట యిచ్చి ఓదార్చెను. 
తరువాత కౌశికుడు తన పుత్రులను పిలిచి యిట్లనెను. “'పుత్రులు పున్నామ నరకము నుండి రక్షించి, తాము 
పితృలోకము చేరుటకు సహాయపడెదరమ తలంపుతో తల్లిదండ్రులు పుత్రులను కోరెదరు. మీ జన్మలను 
మీరు సార్దకము గావించెదరో లేదో నేను చూచెదను ఈ బాలుడు రక్షింపమని నన్ను కోరుచు నా దగ్గరకు 
వచ్చెను మీరందరు శాస్త్రములు చక్కగా అధ్యయనము చేసినవారు, తపస్సు చేసి శక్తిని సంపాదించినారు. 
నేను ఆశించినట్లుగా మీరు నడచుకొనవలెను మీలో ఒకరు హరిశ్చంద్రుడు జరుపు నరమేధ యాగమునకు 
యజ్ఞపశువు కావలెను ఆ విధముగా నేనీ బాలుని రక్షించి యజ్ఞము జయప్రదముగా సమాప్తి యగునట్టు 
గావించెదను. ఆ విధముగా మీరు చేసెదరా?!! 


కౌళికుని పుత్రులలో మధుచ్చందుడు మరికొందరు యిది ఒక వేళాకోళముగా పరిగణించి నవ్వుచు 
తండ్రితో యిట్టనిరి. ''తంద్రీ! ఎవరో ఒక బాలుడు వచ్చి తన హృదయావేదనను తెలుపగా, నీ పుత్రులలో 
ఒకరిని బలి చేయుటకు నీ హృదయమెట్టు అంగీకరించెను? శునక మాంసమును భుజించుట యే విధముగా 
అసాధ్యమో, నీ యాదేశమును మేము పాటించుట అంతటి అసాధ్యము". కౌశికుని ఆగ్రహము అతని 
ముఖమందు ్రసృుటముగా గోచరించుచుండెను. అతడు తన పుత్రులతో నిట్లనెను. ''మీ (ప్రవర్తన, మాటల 
తీరు చూడగా యీ జీవితమునకు అనర్హులని తోచుచున్నది. మీరు నాకు పుత్రులుగా నుండదగరు తండ్రి 
ఆదేశమును పాటించని వారు, గౌరవింపదగరు వసిష్టుని కుమారుల వలె మీరు కూడ నిషాదులై శునక 
మాంసమును భుజించుచూ వేయు సంవత్సరములు జీవించుడు' 


కౌశికుడు తన పుత్రులను శపించిన తర్వాత శునశ్శేపుని యేదో విధముగా రక్షించెదనని అభయ మొసంగెను 
అతడిట్లనెను '“నీవు రోహితునితో వెళ్ళుము. నిన్ను బలి స్తంభమునకు కట్టి మెడలో యెగర్రని పూలదండలు 
వేసి శరీరమునకు యె(ర్రవి గంధము పూసెదరు. పవిత్ర మంత్రములత్‌' మంత్రించిన త్రాళ్ళతో నిన్ను యూప 
స్తంభమునకు కక్టైదరు నేను నీకు రెండు మంటత్ర శ్లోకములను బోధించెదను వాటిని నీ మనస్సులో మననము 
చేనుకొనుము, యజ్ఞము జరుగునపుడు నీవు ఆ మంత్ర శ్లోకములను పరించుచుండుము అపుడు యజ్ఞము 
విజయవంతముగా సమాప్తి అయినట్టు భావించవచ్చును", 


శునశ్శేపుడు అతిశ్రద్దతో మంత్ర శ్లోకములు నేర్చుకొనెను తరువాత విశ్రమించుచున్న రోహితుని వద్దకు 
వెళ్ళి యిట్లనెను ''తొందరగా మనము నగరము చేరుదము. యజ్ఞము జరుగు స్థలమునకు నన్ను తీసుకొని 
వెళ్ళుము. నేను సంసిద్దుడనై యున్నాను". 


శునశ్శేపుడు తనంత తానుగా ఉత్సాహము చూపించుట చూచి రోహితుడు సంతోషించెను. వారిద్దరూ 
రోగముతో బాధపడుచున్న హరిశ్చంద్రుని వద్దకు వెళ్ళిరి అనుకూలముగా మారిన పరిస్తితులకు హరిశ్చం 
'ద్రుడు చాల సంతోషించెను మహోదర వ్యాధితో బాధపడుచున్నప్పటికీ, యజ్ఞశాలకు వెళ్ళి యజ్ఞమును 
ప్రారంభించెను. కౌశికుడచ్చటకు వచ్చెను. రాజు, కౌశికుని యజ్ఞహోతగా నియమించెను జమదగ్ని 
అధ్వర్యుడుగను, వసిష్టుడు బ్రహ్మగను, అయాస్త్యుడు ఉద్గాతగను వ్యవహరించిరి 


హరిశంద్రుడు శునశ్తేపుని యూపమునకు గక్షైను. ఆ బాలుని వారు బలి చేయుటకు సంసిద్దులగుచుం 
ot 9 


245 


శ్రీమద్భాగవతము 


డగా, ఆ బాలుడు పసితనపు తత్తరపాటుతో కౌశికుడు తనకు నేర్చిన మంత్రములను గట్టిగా నుచ్చరించుట 
మొదలుపెస్టైను. యజ్ఞశాల అంతయు నిశ్శబ్దముగా నుండెను. మొదట ఆశ ర్యముతోను, తర్వాత ఇం(ద్రవరు 
ణాది దేవతలను కీర్తించు ఉత్తమ మంత్రములు వినిపించుటచేత యజ్ఞశాల అంతయు గంభీర నిశ్శబ్దమావరిం 
చెను. ఇంద్రుడు, వరుణుడు మెచ్చుకొనిరి. వారు ప్రత్యక్షమై శునశ్శేపుడు చిరకాలము జీవించునట్టు వరము 
ప్రసాదించిరి. హరిశ్చంద్రుని తప్పిదమును క్షమించి, అతని జలోదర రోగమును నివారింపజేసిరి. పుత్రునిపై 
విశేషమైన మమకారమును పెంచుకొనుట వలన కలిగిన అనుభవములు రాజునకు గుణపాఠము నేర్పగా, అతడు 
కౌశికుని వద్ద బ్రహ్మవిద్య నేర్వవలెనని తలంచెను. కౌశికుడు చాల సంతోషముతో అంగీకరించెను. ఆ తర్వాత 
హరిశ్చంద్రుడు పూర్తిగా మారిపోయెను. 


కౌశికుడు శునశ్ళేపువి దత్త పుత్రునిగా స్వీకరించెను. తన పుత్రులైన మధుచ్చందాదులను చేరు పేరున 
పిలిచి వారితో శునశ్శేవుని తమ అగగ్రజునిగా పరిగణించవలెనని చప్పెను. ''భృగు వంశమునకు చెందినవాడు, 
అతడిప్పుడు మీలో ఒకడు'' అని కౌశికుడు తన కుమారులతో చెప్పెను. తమ తండ్రి శునశ్శేపుని దత్తపుత్రునిగా 
స్వీకరించుట పెద్ద కుమారులకు యిష్టము లేకుండెను. వారి ప్రవర్తనకు తండ్రి ఆగ్రహము చెంది నీచ జాతిలో 
జన్మించునట్టు శపించెను. ఏబదిమంది పుత్రులు శాపగ్రస్తులైరి. మిగిలిన ఏబదిమంది పుత్రులు, మధుచ్చందు 
నితో సహా తండ్రి పాదముల పైబడి యిట్టనిరి. ''మీ ఆదేశమును శీరసావహించెదము. శునశ్మేపుని అగ్రసోదరు 
నిగా స్వీకరించుటకు మేము సిద్దమే'' 


తండ్రి సంతోషించి వారితో నిట్లనెను. ''మీరు చాల ఉత్తములు. మీ. ప్రవర్తనకు మెచ్చుకొనుచున్నాను. 
శునశ్శేపునితో సహా మీరందరూ కౌశికులుగా వ్యవహరింతురు. లోకములో మన కుటుంబము వారు కౌశిక 
గోత్రోదృవులుగా 'ప్రసిడ్డి పొందెదరు''. 


కౌశికుడు మరొక వేయి సంవత్సరములు తపస్సు చేసెను. ఆ తర్వాత బ్రహ్మ (ప్రత్యక్షమై యిట్లనెను. 
“వీ తపస్సుకు అచ్చెరువొంది మెచ్చితిమి. నీకు 'బుషి' పదమును ప్రదానము చేయుట మాకు సంతోషదాయక 


కౌశికునకు సంతృప్తి కలుగలేదు. 'బుషీ బ్రహ్మర్షి కన్న తక్కువ స్థాయి యని అతడెరుగును. అతడు 
బ్రహ్మర్షి? కాదలచి మరింత ఘోరముగా తపస్సు చేయ మొదలిడెను. 


123 _ కౌశికుని తప్పిదము 


కౌశికుని తీవ్ర తపస్సుకు దేవతలు ఆందోళన చెందుచుండిరి. ఇంద్రుడు తన ఇంద్ర పదవికి భంగము 
కులుగునేమో యని భయపడెను. కౌశికుని తపమునకు భంగము కలిగింపనెంచి, మేనక యను అప్పురసను 
పిలిపించెను. ఇంద్రుడు మేనకతో యిట్లనెను. “అప్సరస అందరిలో నీవు ఉత్తమురాలవు. నీవు నాకొక 
సహాయము చేయవలసి. యున్నది. వీవేమి చేయవలెనో నీకు చెప్పెదను. కౌశీకుడు తీవ్రమైన తపస్సు 
ఆచరించుచున్నాడు. అతడు మిట్ట మధ్యాహ్నపు సూర్యునివలె (ప్రకాశించుచున్నాడు. అతడింత వరకు చేసిన 
తపన్సు చాల భయంకరమైనది. అతని తపస్సు విజయవంత మైనచో నాయింద్ర పదవికి ముప్పు వాటిల్లగలదు. 


246 


క 


నవమ స్కంధము 
నీవు అతడు తపస్సు చేయుచున్న ప్రదేశమునకు వెళ్లుము. అతడు ఇంద్రియములను ని(గిహించి, ఏకాగ్రతతో 
ధ్యానములో నిమగ్నుడై యున్నాడు. నీ అందముతో, హావ భావములు ప్రదర్శించి, పురుషులందరకు నున్న 
దౌర్భల్యము మాతగా తీసుకుని, అతడు నీ వ్యామోహములోపడి, తపస్సు విరమించునట్టు జేయుము అప్పుడు 
నిన్ను నేను మెచ్చుకొందును'' 


మేనక వెళ్ళుటకు భయపడి యిట్లనెను. "'దేవా! అతడు చాల శక్తినుంతుడనియూ, కోపిష్టి యనియూ 
వినియున్నాను తపశ్శక్తి , ఆగ్రహము, యీ రెండును కలిసిన పర్యవసాన మెట్టుండునో ఊహించవచ్చు! 
నేను యీ రెండింటిని యెట్లు తట్టుకొనగలను? నీవే అతనికి భయపడుచున్నావు, అటువంటిది నేను యే 
విధముగా అతని దగ్గరకు వెళ్ళగలను? అతడు వసిష్ట పుత్రులను శపించెను అతడు క్షత్రియుడైనప్పటికీ, 
స్వశక్తినేత బ్రాహ్మణుడయ్యెను. బ్రహ్మవలె త్రిశంకు స్వర్గము సృష్టించెను అంతటి మహాతపస్తి $ తప్పకుండ 
ఇంద్రియముల కతీతుడై యుండును నేనెట్లు ధైర్యము చేసి అతని వద్దకు వెళ్ళగలను? అతడు నన్ను శపించిన 
నా గతి యేమి కావలయును? అతడు నన్ను శపించకుండునని నీవు అభయ మొసగినచో నీవు చెప్పినట్టు 
నేను చేయగలను. నాతో వసంతుని మన్మథుని పంపుము, మందానిలమును కూడ మాతో వచ్చునట్టు 
చేయుము అనురాగ భోగముల కనుకూల పరిస్టీతులు కల్పించినచో, నేను అతనిని కవ్వించుటకు ప్రయత్నించె 
దను 


మేనక భూలోకమునకు వెళ్ళి కౌశికుడు తపసు స చేయుచున్న పరిసర ప్రాంతములో, తగిన సమయము 
కొరకు వేచి యుండెను. కౌశకుడు ధ్యానము నుండి లేచి అటు నిటు తిరుగుచుండెను ఇదే తగిన సమయమని 
తలచి, మేనక విశ్వామిత్రుడు సంచరించుచున్న ప్రాంతమునకు వెళ్ళెను ఆమె ఊహ వమ్ము కాలేదు. 


ఆమె అతడు సంచరించుచున్న ప్రాంతములో నడయాడుచుండుట జూచెను ఆమె అందమునకు 
హావభావములకు ముగ్రుడై ఆమెకు వశమయ్యెను 


ఇట్లు అయిదు సంవత్సరములు గడచెను. మరొక అయిదు సంవత్సరములు గిడచెను. ఒకరోజు అతడు 
న్వప్నము నుండి మేల్కాంచినట్టు లేచెను పది విలువైన సంవత్సరములు వ్యర్హమయ్యెనని అతడు (గ్రహించెను 
అతని తపస్సుకు భంగము కలిగెను అంతవరకు సమకూర్చుకొనిన తపశ్శక్తిని చాలవరకు కోల్పోయెను 
అతనికి విచారము, తనపై తనకు ఆగ్రహము కలిగెను. తర్వాత అతడు యిది దేవతల పన్నాగమనియు, 
యెవరైనను తీవ్రముగా తపస్సు చేసిన అందుకు ఆటంకమును కల్గింతురనియు గ్రహించెను. ఇట్టి పరిస్థితిలో 
నున్న కౌశికుని చూచిన మేనకకు చేతులలో బిడ్డ యుండగా, భయము ఆవహించెను అతని ఆగ్రహము 
తనపై ప్రసరించునేమోయని ఆమె భయపడెను ఆమె చేతులు జోడించి నిలుచుండెను ఆమె కనుల నుండి 
కన్నీరు కనురెప్పలపై నిలిచి'యుండెను. కాని ఆమెపై కౌశీకున కాగ్రహము లేకుండెను అతడామెతో తిరిగి 
తపస్సు కొనసాగించబోవుచున్నానని చెప్పెను 


అతడు కౌశికీ నదీ తీరమునకు వెళ్ళెను అతని సోదరి సత్యవతియే కౌశికి అతడు భయంకర తపస్సు 
చేయుచుండెను చాల కాలము తర్వాత, దేవతలు బ్రహ్మ అతని తపస్సుకు మెచ్చిరి. బ్రహ్మ దేవతలతో 
కౌశికునకు ప్రత్యక్షమై యిట్లు పలికెను. '“కౌశికా! నీవు యిప్పడు "మహర్షి వైనావు. చాల తీవ్రమైన తపస్సు 
ఆచరించినావు, నీవు బుషులలో కెల్ల అత్యుత్తముడవు'' బ్రహ్మ వచనములు కౌశికునకు, సంతృప్తినిగావి, 
అనంతృషప్తినిగావి కలిగించలేదు. కౌశికుడిట్లునెను. ''నాతపళ్ళక్తి చేత 'మహర్షి' పదని నందుకున్నాను కాని, 


247 


శ్రీమద్భాగవతము 


మహాత్మా! నేను యింద్రియములను జయించితినా? దయచేసి తెలుపుడు"'. బ్రహ్మ యిట్లనెను, “బహుశః 
జయించ లేదనుకొందును. నీవు యింకను సంపూర్ణమైన జితేంద్రియుడవు కావు”. కౌశికుడు వదనము 
దించుకొనెను. బ్రహ్మ యిట్లనెను. .''నీవు అదికూడను సాధించుటకు ప్రయత్నించవలెను''. 


అటు తర్వాత కొన్ని సంవత్సరములు అతిక్లిష్టమైన రీతిని కౌశికుడు తపస్సు చేసెను. అతడు చేతులు 
పైకెత్తి ఆహారము లేక తపస్సు గావించెను. గాలి మాత్రమే అతవి ఆహారము. నడి వేసవి కాలములో పంచాగ్నుల 
మధ్య నిలుచుండి, శీతకాలములో జలము మధ్య నిలబడి తపస్సు చేసెను. అతని తవీస్సు తీవ్రతరమయ్యెను. 
మరల ఇం(ద్రుడు అతని తపస్సుకు భంగము చేయనెంచి అప్పరన రంభను పిలిపించెను. అతడామెతో యిట్లనెను, 
“ఇది వరకు మేనక చేసినట్టుగా, నీవు కౌళికుని నీ వశము గావించుకొనుము". రంభ మిక్కిలి భయపడి 
ఇంద్రునితో యిట్లనెను. '“దేవా! నాకు వెళ్ళుటకు ధైర్యము చాలకున్నది. అతని ఆగ్రహము భరించరానిది''. 
ఇం(ద్రుడామెకు యెట్టి ప్రమాదము కలుగబోదని అభయ మొసంగెను. ఇది వరకు మేనక వెళ్ళినట్లు రంభ 
భూలోకమునకు వెళ్ళెను. ఇంద్రుడు, స్వయముగా తానే వచ్చి రంభకు సహాయముగా నుండగలనని చెప్పెను. 
కౌశికుడు తపస్సు చేయుచున్న ్రదేశములోని వృత్నముపై కోయిలలు మధురముగా కూయుచుండెను. 
ఇంద్రుడు, మన్మధుడు అదే వృశ్షముపై కూర్చుండిరి. రంభ, కౌశికుడు తపస్సు చేయు ప్రదేశము కేతెంచెను. 


కౌశికుడు తీవ్ర ధ్యానములో నిమగ్నమై యుండగా కోయిల కూతలు అంతరాయము కలిగించుచుండెను. 
వసంత బుతువులో పుష్పించు పువ్వుల గుబాళింపులు అతని నాసికను* సోకెను. అతడు కళ్ళు తెరచెను. 
ఎదురుగా అందమైన రంభ నిలిచి యుండెను. కౌశికుడు యిది ఇం(ద్రుని పన్నాగమని తెలుసుకొనెను. లేకున న్న 
వసంత బుతువు రావలసిన దానికన్న ముందుగా యెట్లు వచ్చెనని తలంచెను. అంతేకాక అందమైన సుకుమార 
ప్రీ యూ అరణ్యము లోనికి, వేరొకరు తీసుకురావిచో, యెట్టు రాగలదు? వెంటనే ఆ(గ్రహముతో రంభను 
శపించెను. “ఇంద్రుని పనుపుపై నీవు యిక్కడకు వచ్చి నీ హావభావ విలాసములతో నన్ను వశపరచు 
కొనవలెననుకున్నావు. వా తపళ్ళక్తిని హరింపజేయ జూచితివి. నీవు శిలగా మారి వేయి సంవత్సరములు యీ 
భూలోకములో నుండగలవు''. ఆమెను శపించిన తక్షణమే తన తొందరపాటుకు పశ్చాత్తాపము చెందెను. 
“బ్రహ్మ చెప్పినది సత్యమే. నేను జితేంద్రియుడను కాను. ఆ(గ్రహమును ని(గ్రహించుకొనలేకున్నాను. 
ఇంద్రియములను జయించనంత వరకు ఆత్మకు ప్రశాంతత చేకూరదు. ఇప్పటి నుండి ఆగ్రహము చెందక, 
ఒక్కమాట యైనను పలుకక యుండెదను. అన్ని భావములను బహిష్కరించి, మరల తపస్సు చేసెదను. 
అప్పుడే నేను చేసిన తపస్సుకు తగిన (ప్రతిఫలము లభ్యము కాగలదు” '. 


124 (బ్రహ్మర్షి విశ్వామిత్రుడు 


కౌశికుడు ఉత్తర దిశ నుండి తూర్పుదిశగా వెళ్ళి అక్కడ తిరిగి తపస్సు ప్రారంభించెను. ఒక వేయి 
సంవత్సరములు అతడు మౌనముగా ఘోర తపస్సు ఆచరించెను. అతని తపోగ్నికి యీ లోకము, స్వర్లలో కము 
అట్టుడికి నట్టుడికి పోయెను. కౌశికుడు పుల్లవలె సన్నగా నయ్యెను. అనేక అవాంతరములను అతి క్రమించెను. 
తన మనస్సు నుండి (క్రోధమును సంపూర్ణముగా విడనాడెను. 


248 


నవమ, నృంధము 

ఒకరోజు ఉపవాసము విరమించి అన్నము వండుకొనెను. అతడు తినబోవుచుండగా, ఇంద్రుడు ఒక 
(బ్రాహ్మణుని వేషములో వచ్చి అన్నము పెట్టమని యాచించెను. ఒక్క మామైనను పలుకక, తాను వందుకొనిన 
అన్నమును ఆ బ్రాహ్మణునికి పెట్టి, తిరిగి తపస్సు ప్రారంభించెను. అతడు మరింత తీవ్రముగా తపన్సు 
చేయనారంభించెను. అతడు పీల్చు శ్వాసను కూడ నిగ్రహింప దొడగెను. అతడిప్పుడు గాలిని పీల్చక చాలసేపు 
ఉండగలుగుచుండెను. అతని శిరస్సు నుండి పాగ వచ్చుట మొదలిడెను. అతని తపస్సు వేడిమికి లోకము 
వ్షోభించుచుండెను. ఇంద్రాది దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి యిట్లవిరి. “కౌశికుడు తన తపస్సు చేత అత్యంత 
తేజస్సుతో ప్రకాశించుచున్నాడు. ఇంత కాలముగ అతడు అభిలషించిన దానిని నీవు ప్రసాదింపకున్నచో, 
అతని తపస్సు వేడిమికి ముల్గోకములు నాశనము కాగలవు. తపస్సు చేత అతని తేజస్సు సూర్యువి అగ్నిని 
మించి యున్నది. అతని ప్రకాశము ముందు అగ్ని, సూర్యుడు తమ' ప్రకాశమును గోల్పోయినట్టు 
గోచరించుచున్నారు. సము(ద్రములో అలలు ఉద్దతముగా నున్నవి. పర్వతముల నుండి అగి స చిమ్ముచున్నది. 
భూమి వణకుచున్నది. ఆకాశములో పెనుతుఫాను చెలరేగుచున్నది. కౌశికుడు కాలాంతాగీ ్న వలె నున్నాడు. 
ఈ తీవ్ర పరిస్థితి నుండి లోకమును రక్షింపవలనిన బాధ్యత నీపై నున్నది". 


బ్రహ్మ త్వరగా కౌశికుని వద్దకు వచ్చి యిట్లనెను. “(బ్రహ్మర్షీ! నీకు స్వాగతము. నీ తపస్సు మమ్ములను 
మెప్పించినది. నీ అపూర్వమైన సాధన చేత బ్రహ్మర్షి పదవీకి అర్హుడవైతివి. నీకు అభ్యుదయమగు గాక!'' 


కౌశికుని వదనమందు సంతోషము మెరసెను. (బ్రహ్మకు సాష్టాంగ ప్రణామము గావించి యిట్లు పలికెను. 
“నీవు నాకు ప్రసాదించినది సత్యమే యగుచో, నేను బ్రహ్మర్షినయినచో, మీ అనుగ్రహముచే నేను దీర్హకాలము 
జీవించినచో, వేదములు నన్ను బ్రహ్మర్షిగా గుర్తించునట్లు చేయుము. నాకొక కోరిక యున్నది. నీ కుమారుడైన 
వసిష్టుడు నన్ను బ్రహ్మర్షిగా గుర్తించవలెను'*. వారు వసిష్టుని పిలువనంపగా అతడు వచ్చి, (ప్రేమాభిమానముతో 
చిరునవ్వు నవ్వి కౌశికునితో యిట్లనెను. '' నీవు చాల గొప్పవాడవు. బ్రహ్మగర్షివి. అందుకు సందేహము లేదు. 
కౌశికుడు వసిష్టువి గౌరవించి సత్కరించెను. కౌశికుడు తన యిష్టము వచ్చిన ప్రదేశమునకు వెళ్ళుటకు 
పూర్తి స్వేచ్చ కలిగియుండెను. లోకములో యితరులకు మంచి చేయవలెనను తలంపు అతవి మనస్సులో 
నుండెను. అందుచేత అతనికి 'విశ్వామిత్ర' నామధేయము సార్హకమయ్యెను. 


125 నహుషుడు 


పురూరవునకు ఆయువను పుత్రుడు కలడు. ఆయువునకు నలుగురు పుత్రులు. వారిలో నహుషుడు 
(ప్రధానమైనవాడు. అతడు చాల ఉత్తముడు. రాజ్యమును చక్కగా పాలించుచుండెను. అతడు అన్ని దిక్కులం 
దున్న రాజులను జయించి విశేషమైన సంపదను గడించెను. అతడనేక యజ్ఞములు చేసి ఇంద్రపదవి 
కర్హుడయ్యెను. ఒకప్పుడు, (బ్రహ్మ హత్యాపాతకముచే ఇంద్రుడు బాధపడుచున్నప్పుడు, అతడు తాత్కాలిక 
ముగా మరుగున నుండవలసి వచ్చెను. ఆ సమయమున దేవతలు నహుషుని ఇంద్రుడుగా వ్యవహరించమని 
కోరిరి. ఇంద్రుడు (బ్రహ్మహత్యాపాపము నుండి విముక్తి పాందునంతవరకు నహుషుడు ఇం(ద పదవి చేబట్టుటకు 
అంగీకరించెను. తన పుత్రుడైన యయాతిని రాజుగా నియమించి, నహుషుడు స్వర్గములో ఇంద్ర పదవి 
నధిరోహించెను. 


249 


శ్రీమద్భాగవతము 


కొంత కాలమునకు వనహుషువిలో అహంభావము పెరిగెను. అతడార్టించిన సంపద, లోకముపై తనకు 
కల్గిన అధికారము, అనేక యజ్ఞములను జరిపితినను భావము, దేవతలు వచ్చి తన్ను యింద్రుడుగా నుండమవి 
కోరుట -- యివన్నియు కూడి అతనిలో గర్వమును, అహంకారమును పెంపొందించెను. నహుషుడు గొప్ప 
మహారాజు, కాని అధికారము అతవిలో మదమును గర్వమును యినుమడింపజేసెమ. 


ఇం(ద్రునకొక ప్రత్యేకత గలదు. అతని పల్లకిని సప్తర్థులు మోసెడివారు. రాజ కార్యముపై నహుషుడు 
బయటకు పల్లకిలో వెళ్ళునపుడు బుషులు ఆ పల్లకి మోసెడివారు. ఇది నహుషునకు యెంతయో సంతోషము 
కల్గించెను రాను రాను బుషులు తనకు బావినలను భ్రమలో నహుషుడుండెను. అధికార మదములో నున్న 
నహుషుడు, బుషులు ఇంద్రపదవి యందున్న గౌరవముచేత అట్టు చేయుచున్నారని తలపక భూలోకములో 
నుండి వచ్చిన తనకు సేవకులుగా నున్నారని తలచుచుండెను. 


దురదృష్టవశాత్తు అతని మదిలో మరియొక భావము తలయెత్తెను. ఇంద్రపదవి నేలుచుండుటనే శచీదేవిని 
తన భార్యగా న్వీకరించవచ్చునని తలచెను. ఆమె నివాసమునకు వెళ్ళుటకు నిశ్చయించుకుని పల్లకిని 
తెప్పించెను బుషులు పల్లకి మోసుకొని రాగా, నహుషుడందు కూర్చుండెను ఆమె సౌధమునకు తొందరగా 
వెళ్ళవలెనని మనసు తొందర జేయుచుండెను. పల్లకివి తొందరగా బుషులు తీసుకువెళ్ళుట లేదని భావించెను 
'పేమ జాడ్యములో పడినవాని మనస్సు ప్రయాణించు వేగముతో గాలి కూడ ప్రయాణించలేదు గదా! ఓర్పు 
కోల్పోయిన నహుషుడు బుషులతో వేగముగా వెళ్ళమని చెప్పుచూ 'సర్ప --- సర్ప యనెను. అగస్య 
మహర్షి అతని మనస్సులో మెదలు విషయము (గ్రహించి, అతని అహంకారమును సహించలేక పల్లకి క్రిందకు 
దించెను అగస్త్యుడు నహుషునితో యిట్లనెను. ““ఓరి మూర్చుడా! నీవేమి మాట్లాడుచున్నావో, యేమి 
చేయుచున్నావో వీవెరుగవు. నీ అహంకారము సహింపరానిదయ్యెను. దీనిని వివారించుటకు ఒకే మార్గము 
కలదు. నీవు 'సర్ప--నర్ప్చ' అవి యున్నావు అట్ల అగుగాక. అయితే సర్పమువలె ఆహారము కొరకు 
తిరుగలేక, కొండచిలువ మాదిరి ఆహారము నీవద్దకు వచ్చువరకు పడియుండగలవు. ర్రైతవనమను అరణ్య 
ములో వేయి నంవత్సరములు ఆ విధముగా నుండగలవు'' 


శాపము పొందిన వెంటనే నహుషుని గర్వము మటుమాయమటయ్యోను. అతి వినయముతో అతడిట్లనెను 
“మిమ్ము అవమానించిన నన్ను శపించుట ఉచితముగా నున్నది. ఇంతకన్న కరినమైన శిక్షకు అర్హుడను. 
కరుణా హృదయులైన మీరు తక్కువ శిక్షను విధించినారు నన్ను కరుణించి, నేను భూలోకములో యెంత 
కాలము ఉండవలెనో, శాపమెట్టు విముక్తి కాగలదో సెలవీయవలెను, మీ వంటి మహాత్ములు యిటువంటి 
శాపముల నిచ్చి, మావంటి వారిలో కలుగకూడని దుష్ట భావములను నివారింతురు అయితే విషమునకు 
విరుగుడు ఉన్నట్టు, శాప కారణము అంతరించినంతనే శాపమునకు విరుగుడు తప్పక యుండగలదు''. 


నహుషుని స్లీతి జూసి అగస్త్యుడు విచారించెను. ఉత్తముల ఆగ్రహము క్షణకాలమే యుండును, నహుషునితో 
అగస్త్య డిట్లనెను. “శాపము ఉపసంహరించుటకు వీలులేదు. ద్వాపర యుగములో కొండచిలువ రూపము 
వదలి స్వర్గమునకు తిరిగి రాగలవు నీ వంశములో యుధిష్టిరుడనే గొప్ప వ్యక్తి జన్మించును అతడు 
ధర్మమూర్తిగా విలసిల్లును అతడు నిన్ను శాపవిముక్తువి గావించును. అతని సోదరుని నీవు పట్టుకొనగా 
అతడు వీ వద్దకు వచ్చి తన సోదరుని విడిచి పుచ్చమని కోరును. నీవు యుధిస్థీరుని ధర్మమును గురించి 
అడుగు ప్రశ్నలకు అతడు సరియగు సమాధానములు చెప్పగలడు అప్పుడు నీకు కొండచిలువ రూపము 


250 


నవమ స్కంధము 
పోయి, తిరిగియీస ర్గమునకు రాగలవు” 


పండ్రెండేడుల అరణ్యవాసములో పాండవులు ద్వైతవనమున వెళ్ళుచుండగా, అగస్త్యుడు చెప్పినట్లు 
జరిగెను ఆ విధముగా నహుషునకు శాపవిముక్తి కలిగెను. 


126 వాగ్వాదము 


వృషపర్వుడు అసురులను పాలించుచుండెను. అతని గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యునికి కుమార్తె 
దేవయాని పై మిక్కిలి (పేమ వృషపర్వుని కుమార్తె శర్మిష్ట. దేవయాని శర్మిష్ట మంచి చెలికత్తెలు 


ఒకరోజు దేవయాని, శర్మిష్ట స్నేహితురాండ్రతో జలకమాడుటకు నదీ తీరమునకేగిరి. వారు వస్త్రములను 
నది గట్టుపై నుంచి, నీటిలో జలకము లాదుచుండగా, మహాదేవుడు వృషభము నెక్కి తన సేవకులతో 
ఆకాశమున సంచరించుచుండుట జూచిరి పార్వతి మహాదేవుని ప్రక్కనే యుండెను. నదిలో జలకమాడుచున్న 
(స్త్రీలందరూ సిగ్గుపడి, వడివడిగా నది ఒడ్డుకు వెళ్ళి వస్త్రములు థరించిరి వారు నదిలో జలకమాడుచున ్ష్న 
పుడు చల్లగా వీచుచున్న గాలికి నది గట్టున పెట్టిన వస్త్రములు యెగిరి కలసిపోయెను తొందరలో వారు 
చేతికందిన వస్త్రములను తీసుకుని ధరించిరి. ధరించిన తర్వాత శర్మిష్ట దేవయాని వస్త్రములను ధరించినట్టు 
తెలుసుకొనెను. అక్కడ మిగిలియున్న రాకుమార్తె శర్మిష్ట వస్త్రములను దేవయాని ధరించవలసి వచ్చెను. 


అంతవరకు శర్మిష్థపై (పేమాభిమానములు గల దేవయానికి అకస్మాత్తుగా కోపము ముంచుకు వచ్చెను 
శర్మిష్ట ప్రయత్న పూర్వకముగా చేయకున్నప్పటికీ, అట్టు చేసినదని దేవయాని తలంచి, శర్మిష్టతో నిట్లనెను 
“వీవు అనుర స్త్రీవి నాకన్న అధము రాలవు. నేను బ్రాహ్మణ పుత్రికను నా దుస్తులను నీవు ధరించుటచే 
అవి కలుషితమైనవి నీకు మర్యాద తెలియదు'” రాకుమార్తె శర్మిష్ట సహజముగా అసుర స్వభావము 
గలదగుటచే, దేవయాని అవమానకరమైన మాటలను విని సహించలేకపోయెను. అమె కోపముతో యిట్లనెను 
"నీ గురించి నీవు గొప్పగా భావించకు, నీవు ఒక ముష్టివాని కుమార్తెను నా తండ్రి కడకు వచ్చి నీ తండ్రి 
పడిగాపులు పడియుండును. ఎల్లపుడూ నా తండ్రిని పాగడుచుండును యజమాని కొరకు వేచి లాభము 
పొందుటకు, నా తండ్రికేది ప్రీతిని చేకూర్చునో దానిని చేయుటకు సిద్దపడును. నీవు అతని పుత్రికవు 
నీ తండ్రి శుక్రుడు నా తండ్రి యిచ్చు దానధర్మములపై ఆధారపడి యున్నాడు నీ కోపమునకు ర్వేషమునకు 
లక్ష్య పెట్టు వారెవరూ యిక్కడలేరు! నా వంటి రాకుమార్తెతో నీవు పరుషముగా మాట్టాడుట చూడగా, 
ఆయుధము లేని మనిషి ఆయుధము కలవానితో తలపడిన రీతిగా నున్నది. నీవన్న నాకు లక్యములేదు. 
ముష్టి అడుగుకొను నీవు నాతో యీ విధముగా మాట్లాడుట కెంత ధైర్యము"! శర్మిష్టకు కోపము ముంచుకు 
వచ్చి, ఆమె దేవయానిని గొజ్టును. ఆమె వస్త్రములను పట్టిలాగి, చేరువలోనే వాడుకలో లేని నూతిలోకి 
తోసివేసి, శర్మిష్ట తిరిగి నగరము చేరుకొనెను “ఈ ముష్టి బ్రాహ్మణ (స్త్రీ యిక చచ్చినక్లు' యని శర్మిష్ట 
తనలో తాననుకొనెను ఇంటివద్ద జరిగిన విషయము ఆమె యెవరికినీ చెప్పకుండెను. 


251 


శ్రీమద్భాగవతము 


127 దేవయానిని రక్షీంచినరాజు 


పురూరవ వంశములో జన్మించి (ప్రఖ్యాతి పొందిన మహారాజు యయాతి. అతడు నహుషుని కుమారుడు. 
ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపముతో ఇం[ద్రపదవిని తాత్కాలికముగా త్యజించినపుడు, నహుషుడు దేవతల 
కోరికపై ఇంద్రపదవిని చేబట్టి రాజ్యమును పుత్రుడైన యయాతికి అప్పగించెను. పురూరవునకు ఆయువను 
కుమారుడు గలడు. ఆయువు కుమారుడు నహుషుడు. 


అందరి రాజుల వలె యయాతికి కూడ వేట యనగా ప్రీతి. అతడు వేటకై అరణ్యమునకు వచ్చెను. 
అతని అశ్వము అరణ్యములో చాల దూరము తీసుకుపోయెను. అతనికి అలసటచే దప్పిక కలిగెను. అతడు 
దూరములో నున్న. నూతిని చూచి, అశ్వము నదలించగా అది బావి వద్దకు యయాతిని జేర్చెను. అతడు 
వంగి భావిలో చూడగా అందు నీరు లేకపోవుటచే వాడుకలో లేదని (గ్రహించెను. అతడు విసుగుచెంది వెళ్ళబోవు 
సమయములో అతనికి దగ్గరలో నుండి వచ్చుచున్న మూలుగు వినిపించెను. ఆ, మూలుగు బావిలో నుండి 
వచ్చుచున్నట్లు అతడు తెలుసుకొనెను. అతడు బావిలోకి వంగి చూడగా ఒక (స్త్రీ కన్చించెను. ఆమె చాల 
అందముగా (ప్రకాశించుచున్నట్లు అతనికి కన్చించెను. -అతడు ఇరకాబపు. పరిస్తితిలో చిక్కుకునెను. ఆమెకు 
సహాయ మత్యవసరమని (గ్రహించెను. అతడు సరళముగా కరుణాపూరిత స్వరముతో యిట్లనెను. '' నీవెవరు? 
ఇక్కడ నుంచి సహాయము నర్జించుచున్న నీ అందమైన చేతులను గౌంచుచున్నాను. నీ చేతి ద్రేళ్ల గోరులు 
రాగి వలె యె(ర్రగా నున్నవి. నీవొక యువతివని తలంతును. నిన్ను బాధించునదేమి? ఎందుకు నీ నిట్టూర్పులు 
క్రోధము, విచారముతో నున్నని? ఎండిపోయి గడ్డితో నిండిన యీ బావిలో నీవు యెట్లు పడినావు? నీవు 
యెవరి కుమార్తెవు? అగమ్య గోచరముగా నున్న యీ పరిస్థితిని వివరించి చెప్పుము”. 


దేవయాని యిట్లనెను. “అసురులకు దేవతలకు జరిగిన యుద్దములో అసురులు గెలుచుచుండిగని నీవు 
వినియుందువు. మరణించిన అసురులను వారి గురువు శుక్రాచార్యుడు పునరుజ్జీవింప జేయుచుండెను. నేను 
ఆ శుక్రాచార్యుని కుమార్తెను. నీవు సాకు తెలియని పర పురుషుడవు. చూడగా యువకుని వలె అందముగా, 
శక్తిమంతుని వలె గోచరించుచున్నావు. నీవెవరు? ఎందుల కిచ్చటకు వచ్చితివి''. 


యయాతి మహారాజు యిట్లనెను. “నేను నహుష చక్రవర్తి కుమారుడను. నా పేరు యయాతి. చంద్ర 
వంశమునకు చెందిన వాడను. వేటాడగా అలసిపోయి దాహము తీర్చుకొనుటకు వచ్చితిని. బావిలో నీటి 
కొరకు రాగా నిన్ను చూచుట తటస్టించెను. 


= దేవయాని, తాను వివృస్త్రనని చెప్పెను. ఆమె పరిస్థితికి రాజు విచారించి, తన యొడలిపై నున్న వస్త్రమును 
తీసి ఆమెకు. అందునట్టు బావిలోనికి విసరెను. ఆమె ఆ వస్త్రమును ధరించి యిట్లనెను. “ఇదిగో, నీవు 
వర్షించినట్టే నా కుడీచేయు రాగి రంగు గోరులతో నున్నది. నీవు సత్పురుసుని వలె గోచరించుచున్నాను. 
నన్ను రక్షించుటకు విధి నిన్ను తీసుకువచి నట్టున్నది. నన్ను పైకి లాగి రక్షింపుము"'. రాజు ఆమె కుడిచేతిని 
పట్టుకుని పైకి లాగెను. ఆమెను బావి నుండి బయటకు లాగి భూమిపై గూర్చుండబెట్టి యిట్లనెను. “వీవు 
యిపుడు సురక్షితవుగా నున్నావు. నిస్సహాయముగా మరణింతునన్న భయము యిక లేదు. నీవు త్వరగా 
నృహము చేరుకొనగిలవు”'. దేవయాని కదంకుండెను. అతనివైపు చూచి ఆమె యిట్లనెను. “నేను నెళ్ళు 
ప్రదేశ మింకేదియు లేదు. నేను నీతో వచ్చెదమః”*, 


252 


నవమ స్కంధము 
ఆమె 'మాటలకు యయాతి ఆశృర్యపడెను. అతడామెతో యిట్లు పలికెను. “ఇంతకు ముందు నీవు 
కుజ్రాచార్యుని కుమార్తెని చెప్పేతివి. ఇప్పుడు నీవు వెళ్ళదగు ప్రదేశము లేదనుచున్నావు. నాకు యేమియూ 
చోధపడుటలేదు'', i న 


“నీకు బోధపఢథుట లేదా?'' నవ్వుచు దేవయాని అడిగెను. “నేను నీకు వివరించెదను. నేను అవివాహితను. 
నీవు నా కుడిచేతిని పట్టి లాగినావు. అందుచేత నీవు నాకు భర్తవైనావు. కాబట్టి నన్ను నీతో తీసుకువెళ్ళు 
ఉచితము". గ్‌ 


యయాతి. యిట్లు జవాబిచ్చెను, ''అది అసంభవము. నేను మహారాజును. కృత్రియుడను. నీవు ఒక 
బ్రాహ్మణుని కుమార్తెను. క్ష్రియిడు అగ్ర కులములో జన్మించిన వారివి పరిణయమాడుట అధర్మము”. . 


దేవయాని "అతని "మాటలను వినకుండెను, ఆమె యిట్లనెను. ''నిన్ను భర్తగా యెంచుకున్నాను. నీవు 
నన్నిపుడు నిరాకరించవచ్చు. కాని నా తండ్రీ నిన్ను పిలువ నంపినపుడు, నీవు వచ్చి నన్ను చూడగలవు '. 
యయాతి ఆమెకు వీడ్కోలు చెప్పి తన నగరమున కేగెను. 


128 దేవయాని పగ 


దేవయాని ఒక చెట్టు (క్రింద కూర్చుని యేడ్చుచుండెను, ఈ లోపుగా దేవయాని యింటికి రాకున్నందున 
ఏక్రాచార్యుడు తన కుమార్తెను గురించి ఆందోళన పడుచుండెను. అప్పటికి సాయంకాలమయ్యెను. అతడు 
సుక వేచి యుండలేకపోయెను. దేవయానిని వెదకి రమ్మని శుక్రాచార్యుడు సేపకురాలిని పంపెను. దేవయాని 
స్నేహితురాండ్రందరి యిళ్ళకూ వెళ్ళెను. కాని ఆమె జాడ తెలియలేదు. చివరకు వారందరు జలకమాడుటకు 
వెళ్ళిన నది వద్దకు వెళ్ళెను. అచ్చట ఒక చెట్టు క్రింద విచారించుచున్న దేవయానిని చూచెను. దేవయానిని 
కమీపించి ఆమె యిట్లుడిగెను, '“ఏమి జరిగినది? ఎందుకేడ్చుచున్నావు? నీ కొరకు నీ తండ్రి ఆందోళన 
$డుచున్నాడు''. దేవయాని ఆమెతో శర్మిష్టకూ తనకూ జరిగిన నివాదమును తెలీపి యిట్లనెను. ''చుర్లికా! 
ఏవు వెళ్ళి నా తండ్రితో యిదంతయు చెప్పుము. ఆ రాక్షసి తండ్రి వృషపర్వుని నగరములో నేను కాలుబెట్టునని 
నాడ చెప్పుము''. ఆ సేవకురాలు తొందరగా శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయము పూన గుచి నట్లు 
)వేదించెను. ఆమె సహజధోరణిలో జరిగిన దానికి కొంత కల్పనచేసి చెప్పుచు యిట్లనెను, ప్రభూ! దేవయాని 
*రణ్యములో నున్నది. ఆమె చచ్చిపడి యున్నది. రాజు కుమార్తె శర్మిష్ట ఆమెను చంపినేసెను''. 


. మతి చెడిన వానివలె శుక్రాచార్యుడు బయటకు వచ్చెను. దేవయాని మరణమునకు చింతించుచూ 
౨రణ్యమునకు -పరుగెత్తెను. ఆమె. బ్రతికి యున్నట్లు కనుగొనెను. ఆమె ఒక చెట్టు నానుకొని యుండెను, 
కండ్రిని చూచిన దేవయాని బావురుమని విలపించెను. ఆమెను దగ్గిరకు తీసుకుని మిక్కిలి ఆదరాభిమానము 
తో యిట్లనెను. ''ఇది వరలో నేను చేసిన యేదో ఒక పాపమునకు యీనాడీ విధముగా బాధపడుచునా ఏను!” 
శవయాని ఓర్చు కోల్పోయి యిట్లనెను. ''పాపమో, గీపమో, అది వేరే విషయము, అది అంత ముఖ్యమైనది 
"దు. తండ్రీ! నామాట వినుము. వృషపర్వుని కూతురు పలికిన అవమానపు మాటలు నేను మరువలేకునా ను. 


శ్రీమద్భాగవతము 


'“తండ్రీ! నీవు మహారాజుకు స్తుతిపాఠకుడవనియు, అతనిని పొగడుట తప్ప వేరేమియు చేయని వాడవనియు 
ఆమె అన్నది. నేను ఒక స్తుతిపాఠకుని పుత్రికనని, నీవొక ముష్టివాడవని, రాజు యిచ్చు దాన ధర్మములు 
స్వీకరించుట తప్పు తిరిగి నీవేమియు చేయుటలేదని చాల యీసడింపుగా మాట్టాడెను. ఆమె యీ విధముగా 
మాట్లాడునపుడు ఆమెలో కొట్టవచ్చునట్టు కన్పించిన అహంకారము, క్రోధము నేను మరువలేను. ఈ 
విధముగా నన్ను సూటిపోటి మాటలని నూతి వద్దకు యీడ్డుకు వెళ్ళి నన్ను నూతిలోనికి త్రోసివేసి తాను 
వెళ్ళిపోయెను. తండ్రీ! నాకు సమాధానము చేప్పుము. నేను స్తుతిపాఠకుని కుమార్తెనా? ఒక ముష్టినాని 
పుత్రికనా?'" 


శుక్రాచార్యుడు అశ్రువులు కార్చుచు (పడు పూర్వకముగా దేవయానితో నిట్లనెను. ''కుమారీ! నీవు 
ముష్ట్రినాని కుమార్తెను కావు. ముల్లోకములందు నీ తండ్రిని కీర్తించుచుందురు. అంతేగాని నీ తండ్రి యెవరిసీ 
పొగడదు, లోకములో అందరు రాజులు, వృషపర్వుడు, ఇంద్రుడు, యయాళి, మున్నగువారు జ్ఞానమే నా 
సంపదయని, లోకములో అందరికన్న నేమ సంపన్నుడనవి యెరునుదురు''. 


దేవయాని యిట్లనెను. “ అట్టయినచో, శర్మిష్ట పలికిన పలుకులకు నేను ఆమెను క్షమించలేదు. గౌరవములేని 
ప్రదేశమందుండుటకు నా కిష్టము లేదు. నేను నగరములో ప్రనేశంచను”'. తిండ్రి ఆమెకు యెంతగానో 
నచ్చజెప్ప జూచెను. క్రోధము తిగిదిని, ఉదారముగా నుండదలెనని తెలియిజెప్ప ప్రయత్నించెను. కాని ఆమె 
వినకుండెను. 


శుక్రునికి కుషార్తెయే సర్వస్వము. అతడు మరుచటి రోజు ఉదయము వృషపర్వుని వద్డకేగి ముందురోజు 
జరిగిన దుస్పంఘటనను వివరించి ఇట్లనెను. “నా కుమార్తె సంతోషము తప్ప నాకు నేరే కోరిక లేదు. ఆమె 
వెళ్ళుచోటునకే నేను కూడ వెళ్ళెరను. ఆమె లేక చేను జీవించలేను''. వృషపర్వుడు శుక్రాచార్యుని 
వెంటబెట్టుకుని త్వరగా అరణ్యము చేరి దేవయానిని సముదాయించుటకు ప్రయత్నించెను. ఆమె పాదములపై 
బడి వృపసర్వు డిట్టనెను. “నా సంపద, కీర్తి, శక్తి నీ తండ్రి అనుగ్రహముచే కల్లినవి. అతడు నన్ను విడిది 
సెట్టి వెళ్లివచో నేను ఆత్మహత్య చేసుకొనవలసి యుండును. నాకు వేరు మార్గము లేదు. దయచేసి అతదు 
నావద్ద ఉండునట్లు కరుణించుము. నీవు యేది ఆజ్ఞాపించిన అది చేయుటకు సిద్దముగా నన్నాను”, దేవయాని 
కొంతసేపు యోచించి యిట్లనెను. *'నసీ కుమార్తె దురొక నేయి మంది సేవికలతో కలసి నాకు బానిసగా 
నుండవలెను. నేను వెళ్ళుచోటుకు వారు నాతో బానిసలుగా వచ్చి యుండవరెను. నాకు యెవరో ఒకరితో 
వివాహము జరిగి నెళ్ళునపుడు నీ కుషార్తెనాతో బానిసగా అనుసరించవశెను"'. 


వృషపర్వుడు తిన సేవికలలో ఒకరిని పంసి కుమార్తెను రప్పించెను. బ్రాహ్మణ పుత్రిక దేవయాని విధించిన 
షరతులన్నిటినీ రాకుమారి శర్మిష్టకు తెలీయిజేసెను. ఆమె అయిష్టతను సూచించు ఒక్క పలుకైననూ 
పలుకలేదు. ఆమె పరిచారకు అందరినీ కూడగట్టుకుని మౌనముగా తండ్రి సమక్షమునక్తు వచ్చెను. ఆమె 
దేవయానిని సమీసించి సరళముగా నిట్లనెను. “నేను బానిసను. ఈ పరిచారికలందరు నాతో వచ్చిరి. సీసు 
వెళ్ళు ప్రదేశమునకు విన్ను అనుసరించి రాగలము”'. 


దేవయాని ఆమెను చూచి యేవగింపు స్వరముతో యిట్టుడినెను. ''పొగడ్డంందుకునే వాని కుమార్తె ఒక 
స్తుతిపాఠకుని కుమార్తెకు బానిసగా యెట్లు రాగలదు? ఇది సంభవమా?'"' 


254 


నవమ స్కంధము 
శర్మిష్ట అదే స్వరముతో సరళముగా యిట్లు జవాబిచ్చెను. “తనవారు క్లిష్ట పరిస్థితులలో నుండి 
విచారించునపుడు, వారి బాధలు, విచారము సమసిపోవుటకు 'ప్రయత్నించుట వారి కర్తవ్యము. పురాణ 
కాలములో యిట్లు చేయుట ధర్మమని చెప్పియున్నారు. ఈ ధర్మము ప్రతి మానవునికి వర్తించగలదు. ఈ 
ధర్మము ననుసరించుట రాజుకు అతని పిల్లలకు అత్యంత ప్రధానము. నా మూలముగా నా తండ్రికి ప్రజలకు 


యిక్కట్టు కలుగుట నాకిష్టము లేదు. కాబట్టే నేను నీకు బానిసగా నుండి విధేయురాలనై నీవు యెచ ప్ర టుకు 
వెళ్ళిననూ అనుసరించి వచ్చెదను. 


దేవయాని తండ్రితో యిట్లనెను. “తండ్రీ! నాకు సంతృప్తి కలిగినది. ఇక మనము నగరమునకు 
' వెళ్ళుదము"'. 


ఎవరి ఆలోచనలలో వారుండిరి. వారందరు నగరము ప్రవేశించిరి. దేవయాని పంతము నెగ్గను. ఆమె 
తన పంతము నెగ్గించుకున్నందుకు శుక్రుడు సంతోషించెను. వృషపర్వుడు మాత్రము విచారముగా నుండెను. 
రాజునకు గురువు అతి ప్రధానమైనవాదు. గురువైన శుక్రుడు విడిచి వెళ్ళనందుకు రాజు మనసు కొంత ఊరట 
జెందెను. శర్మిష్ట మనస్సులోని ఆలోచనలు యెవరికిని అంతుబట్టనివి. ఆమె కనులు దించుకుని యున్నప్పటికి, 
ఆమె ముఖమందు ప్రశాంతత గోచరించుచుండెను. తర్వడుల యెడల ఆమెకుగల విశేషమైన (పేమ చేత ఆమే 
యేది చేయుటకైనను సంసిద్దురాలయ్యెను. 


129 యయాతి దేవయానిని వివాహమాడుట 


అనేక దినములు గడచెను. ఒకరోజు, శర్మిష్టాది పరిచారికలతో గూడి అరణ్యమునకు వెళ్ళెను. వారు 
తమ శత్రుత్వమును మరచిపోయినట్లు గోచరించెను. అరణ్యములో వారు ఆడుచూ, పాడుచూ, నాట్యము 
చేయుచు గడపిరి. 


ఆ అరణ్యమునకు మరల హస్తినాపుర రాజు యయాతి వచ్చెను. దూరము నుండి (స్త్రీ సమూహమును 
జూచెను. తరువాత వారికి దగ్గరగా వచ్చెను. వారిలో యిద్దరు అందముగా నుండుట అతడు గమనించెను. 
వారిని నిదానముగా చూచిన తర్వాత, ఆ యిడ్దరిలో నొకరిని తానిదివరకు చూచినట్లు (గ్రహించెను. ఆమె, 
తాను నూతి నుండి రక్షించిన బ్రాహ్మణ వనిత. ఆనాటి సంఘటన గుర్తుకు వచ్చి తనలోతాను నవ్వుకొనెను. 
ఆనా డామె కుడిచేయి పట్టుకుని లాగుటచేత, తనను భార్యగా స్వీకరించమనెను. ఆమె నిజముగా అందమైనదే. 
కాని రెండవ ఆమె కూడ ఈమె అందమునకు సరితూగిగిలదు! 


దేవయాని మణిఖచితాసనముపై గూర్చుండుట యయాతి గుర్తించెను. అందముగా నున్న రెండవ ఆమె 
శరీరము పై ఆభరణములు లేకుండుట అతడు గమనించెను. ఆమె దేవయాని పాదముల వద్ద కూర్చుని పాదముల 
నొత్తుచుండెను. ఆమె యెవరో. తెలుసుకొనుటకు కుతూహలుడై పూర్వ పరిచయమును పురస్కరించుకొని 
దేవయానిని సమీపించి ఆమెతో సంభాషించెను. అతడు అపరిచితునివలె నటించెను. అతడిట్లనెను. “వేయి 
మంది వనితల మధ్య మీరిద్దరూ యితరులపై పెత్తనము చలాయించుచున్నట్టు గోచరించుచున్నది. నాలో 
కుతూహలము రేగెను. మీరెవరో తెలుసుకొనవచ్చునా?'” దేవయాని యిట్లు బదులు చెప్పెను. “నేను 


255 


శ్రీమద్భాగవతము 
చెప్పెదను, జాగ్రత్తగా వినము. అసుర. గురువు శుక్రాచార్యునకు ఒక కుమార్తె గలదు. నేను అతని కుమార్తెను, 
ఈమె నాకు పరిచారకురాలు, నాకు బానిస, ఈమె నేనెక్కడ యుండిన అక్కడ ఉండును. అసుర రాజు 
వృషపర్వుని కూతురు యీమె”. 


యయాతి అప్రయత్నముగా యిట్లనెను. ''ఆహా! ఏమి యీమె సౌందర్యము! స్వర్లములోని అప్పరసలుగాని, 
గంధర్వ కిన్నర వనితలుగావి యామె అందమునకు సాటి రారు. ఇక మానవులలో యిటువంటి అందకత్తెను 
చూఢలేదు. పద్మములవంటి ఆమె నేత్రములు లక్ష్మీదేవి నేత్రములు వలె విశాలముగా నున్నవి. ఆమె 
సౌందర్యము సంపూర్లమైనది. రాజ భవనములో నుండవలసిన యీ రాకుమార్తె యేదో ముని శాపమునకో, 
దేవతల శాపమునకో తప్పక గురి అయి ఉండవచ్చును. లేకపోయిన, ఆమె నీకు బానిసగా నుండుపెట్టు 
సంభవము?'' దేవయాని, అతడు శర్మిష్ట అందమును పొగదుచు పలికిన మాటలు వినెను. అవీ యామె 
కిష్టము లేకుండెను, ఆమె యిట్లనెను. “ఈ లోకములో అన్నియు విధి ననుసరించి జరుగును. ఇది కూడను 
విధికృతమే యని -తలచి ఆ విషయము'పై ఆలోచనను విరమింపుము. నీవెవరో దయచేసి చెప్పుము. నీవు 
మహాధాజువలె దుస్తులు ధరించినావు..-చూడగా చక్కగ చదువుకున్న వానివలె గోచరించుచున్నావు. నీ పేరేమి? 
నీవెక్కడ నుంచి వచ్చితివి? నీవెవరి కుమారుడవు? దేనికొరకు నీవిక్కడకు వచ్చితిని? 


దేవయాని అహంభావముతో అడిగిన ప్రశ్నలకు తవలో తాను నవ్వుకుని, ఆమె తలంపులకు అనుగుణంగా 
నటించి (ప్రదర్శించవలెనని తలచెను. అతడిట్లు పలికెను. "'నేను విద్యార్షిగా నున్నపుడు వేదశా,స్త్రములు 
అధ్యయనము చేసితిని. నేను ఒక రాజును, ఒక చక్రవర్తి కుమారుడను. నేను చంద్రవంశములో ప్రసిద్దిపొందిన 
యయాతి మహారాజును". దేవయాని యమొట్లుడిగెను. '' ఏదైన ప్రత్యేక కార్యము పై యా అరణ్యమునకు వచ్చితివా? 
శత్రువు నెవరినైనా జయించుటకు వచ్చితివా, లేక వేటయం దాసక్తి నిన్నీ అరణ్యమునకు తీసుకువచ్చెనా?"' 
యయాతి యిట్లు సమాధాన మిచ్చెను. ''నీ ఊహ సరియైనది. నేను వేటకై వచ్చితిని. నాకు దాహము కలుగుటనే 
వీ పరిచారికా బృందమును సమీపించితిని. దప్పిక ' తీర్చుకొని సేద తేరుటకు నీ వద్దకు వచ్చితిని. నన్ను 
గురించి సంపూర్షముగా తెలుసుకున్నావు. నేనేమి చేయవలెనో చెప్పుము”'. 


దేవయాని యిట్లనెను. “నిన్ను నా భర్తగా యెంచుకున్నాను. నన్ను నీ భార్యగా స్వీకరించుట 
కంగీకరిపుము''. యయాతి నేత్రములు శర్మిష్ట అందమును (గ్రోలుచుండెను. శర్మిష్ట తన భార్య కావలెనని 
యయాతి తలంచెను. దేవయాని 'సూచనకు అతడు నిశ్చేష్టుడై యిట్టనెను. “నేను నిన్ను వివాహమాడుట 
ఉచితము కాదు. నేను క్షత్రియుడను.. నీవు బ్రాహ్మణ వనితవు, ఉత్తముడుగా పేరు గాంచిన శుక్రాచార్యుని 
పుత్రికవు. అవివాహితవైన నీతో 'నేనిట్లు సంభాషించుట నీ తండ్రి అంగీకరింపక పోవచు, నని నా భయము. 
ఏ పురుషుడును, మరొకరి భార్యనుగాని, కుమారుని భార్యనుగాని, ఉత్తమ కులమునకు చెందిన 'స్తనిగాని, 
స్వగోత్ర సంభవయైన (స్త్రీనిగాని, సోదరినిగాని, "పేద (స్త్రీ, లేక రోగముతో బాధపడుచున్న స్త్రీనిగాని 
సమీసించుట అనుచితమని జ్ఞానులందురు. అందుచే నీ-మాటలను నేను స్వీకరించలేను''. 


దేవయాని ఓర్పును కోలోయి యిట్లు పలికెను. ''నాకును శ్యాస్త్ర, జ్ఞానము కలదు. (బ్రాహ్మణులు శ్షత్రియ 
కన్యలను వివాహమాడిన సందర్భములు నేనెరుగుదును. క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను వివాహమాడిన 
- సందర్భము అనేకము కలవు. ఈ రెండు సుమారుగా ఒకటియే. ఈ రెండు వర్ణముల మధ్య యెక్కువగా 
. తర తమ భేదము లేదు. నీవు నహుషుని కుమారుడవు, అనగా నీవు ఒక బుషి కుమారుడవు. నీ భార్యగా 


256 


నవమ స్కంధము 
నన్ను గైకొనుము"'. 
వారిద్దరు యిట్లు మాట్టూడుకొనుచు మిగిలిన వారికి దూరముగా సంచరించుచుండిరి. దేవయాని మరల 
యిట్లనెను. ''నేను నూతిలో నిస్సహాయస్టితిలో నున్నపుడు నీవు వచ్చి నా కుడిచేయి పట్టుకుని బయటకు 
లాగితివి. నీవు పట్టిన నా కుడిచేతిని యే బ్రాహ్మణ యువకుడు ముందుకు వచ్చి చేబట్టగలడు? ఆనాడే 
నీవు నా భర్తవని నా నిశ్చయమును తెలిపియున్నాను”', 


యయాతి మరొక కారణము చూపుటకు ప్రయత్నించి యిట్లనెను. '' బ్రాహ్మణుని ఆ గ్రహశక్తియెంతటిదో 
నీకు తెలియనట్లు తోచుచున్నది. క్రుద్దసర్స్భము విషముగాని, వాడి ఆయుధములచే కలుగుబాధగాని, మంటలు 
చుట్టుముట్టినపుడు కలిగే నిస్సహాయ' స్పితిగాని, బ్రాహ్మణుని ఆగ్రహానేశముచేత కలిగే ప్రమాదమునకు 
సాటి రావు''. | | 


'' కోధావిష్టుడైన బ్రాహ్మణుడెవరు?'' (ప్రేమలో పడిన దేవయాని ఆ॥క్రోశించెను. “నీ మాటలు నాకర్హ 
మగుటలేదు''. 


యయాతి యిట్లనెను. ''పాము తనకు హాని తలపెట్టినపుడు మాత్రమే యెదుటేవారిని కరచును. 
ఆయుధమును ప్రయోగించినపుడే అది యెదుటివారికి బాధ కలిగించును. కాని బ్రాహ్మణుని ఆగ్రహము 
వ్యక్తిని, అతని రాజ్యమును, సేనా బలమును సంపూర్ణముగా నాశనము గావించును. నిన్ను వివాహమాడగలనని 
మాట నీయజాలను. ఎందుకనగా నీ తండ్రి నన్ను నా తరువాతి తరము వారిని కూడ శపించలగడు. నీ 
తం'డ్రి స్వయముగా నిన్ను నాకిచ్చి వివాహము చేసిన తప్పు నేను నీ (పేమ నంగీకరించలేను''. ఈ మాటలు 
విన్న దేవయాని వదనము సంతోషముతో వికసించెను. ఆమె యిట్లనెను. ''నీవు ఆ వియషమై భయపడవలసిన 
పని లేదు. కొంచెముసేపు ఆగుము. నా తండ్రిని కలుసుకొనుము”. ఆమె పరిచారికను పిలిచి ''వెంటనే 
వెళ్ళి మా తండ్రిని పిలుచుకుని రమ్ము" అని చెప్పి పంపెను. 


వెంటనే శుక్రాచార్యుడు వచ్చెను. మిక్కిలి తేజస్సుతో ప్రకాశించుచున్న శుక్రాచార్యుని చూచినంతనే 
యయాతి శుక్రుని పాదముల పైబడి అతని పాద ధూళిని శిరస్సు నందుంచుకుని యిట్లనెను. '“నేను నహుషుని 
కుమారుడను. నా పేరు యయాతి”. 


దేవయాని తండ్రి వదనమందు వింత దృక్కులను చూచి యిట్లనెను. “తండ్రీ! నీకు జ్ఞాపక మున్నదా? 
ఆరోజు నేను నూతిలో పడినపుడు ఆ రోజంతయు నీవు నా కొరకు వెదికినావు. నీవు నేనొక చెట్టు క్రింద 
కూర్చుండగా చూచినావు. అపుడు, ఒక ఉదారపురుషుడు వచ్చి నన్ను బయటకు లాగి రక్షించినాడని 
చెప్పినాను. జ్ఞప్రియున్నదా? ఈతడే ఆ ఉదార పురుషుడు. ఇతడు నా కుడిచేయు పట్టుకుని నూతి అట్టడుగు 
నుండి బయటకు లాగెను. 


“'ఇది వరకెవరును నా కుడిచేయిని పట్టుకొనలేదు. నన్ను యితనికిచ్చి వివాహము చేయమని కోరుతు 
న్నాను. నా భర్తగా యితనిని యెంచుకున్నాను''. 


శుక్రుడు సంతోషించినట్టు కన్చించుటకు ప్రయత్నించెను. అతడిట్లనెను. ''అతడు క్షత్రియుడు. నీవు 
బ్రాహ్మణ (స్త్రీవి. మీరిద్దరు వేరు కులములకు చెందినవారు. (బ్రాహ్మణ క్షత్రియ ధర్మములు వేరు. ఇది 


257 


శ్రీమద్భాగవతము 


నాకు ఆందోళన కలిగించుచున్నది. కాని, కుమారీ! నీవు అతనిని భర్తగా యెంచుకున్నావు. నీ కోరికను 
నెరవేర్చెదను''. 


శుక్రుడు యయాతివైపు తిరిగి యిట్లనెను. ''ఆమె నిన్ను వరించినది. ఆమెను నీవు రాణిగా న్వీకరించవ 
చ్చును. ఆమెను నీకు కన్యాదానము చేయుట నా కంగీకారమే. నాపుత్రికను చేబట్టుము”. 


యయాతి యిట్లనెను. ''ఓ భార్గవా! నీవు చాల ఉత్తముడవు. కొని నాకు సంకోచము కలుగుచున్నది. 
ఈ విధముగా వివాహమాడుట అధర్మమని తోచుచున్నది. జాతి సంకరము మహాపాపము. ఇట్టి పాపము 
చేయుట నా కిష్టములేదు. అందుచేతనే నేను సంకోచించుచున్నాను''. యయాతి పలుకులు శుక్రునికి 
| ప్రీతికలిగించెను. అతడిట్టునెను. “ఈ వివాహము వలన నీకెట్టి పాపము కలుగదు. దేవయానిని భార్యగా 
1 న్వీకరించు. నీపై ఆమెకు యెనలేని (పేమ గలదు. ఆమె నిన్ను సుఖపెట్టుగలదు' 
| అపురూపమైన దూరదృష్టితో శుక్రుడు రహస్యముగా యయాతితో నిట్లు పలికెను. ''నా కుమార్తెతో 
నున్న యువతి శర్మిష్ట ఆమె వృషపర్వుని కుమార్తె ఎట్టి పరిస్థితులలోను నీవు ఆమెను (పేమించుటగాని, 
ఇమె గురించి ఆలోచించుట గాని చేయ తగదు. దేవయానిని తీసుకువెళ్ళి ఆమెను సుఖపెట్టుము*'. *' ఆమెను 
సుఖపెట్టుటకు (ప్రయత్నించెదను'" అని యయాతి బదులు చెప్పెను. 


దేవయాని--యయాతి వివాహము శాగస్తోక్రమైన విధులతో జరిగను. యయాతి దేవయానిని తన రాజ్యము 
- నకు తీసుకువెళ్ళెను. ఆమెతో శర్మిష్ట, మిగిలిన వేయి మంది పరిచారికలు కూడ వెళ్ళిరి. 


130 శర్మిష్ట 


యయాతి దేవయానిని అతఃపురమునకు తీసుకువెళ్ళెను. ఆమె అచట సుఖముగా నుండెను. ఆమెతో 
వచ్చిన శర్మిష్ట అశో కవనములో నిర్మించిన చిన్న గృహములో నివసించుచుండెను. అశోకవనము రాజ సౌధమున 
కానుకొని యుండెను. దేవయాని యిదివరకు విధించిన షరతుల (ప్రకారము వేయిమంది పరిచారికలు కూడ 
వచ్చిరి. యయాతి దేవయానితో సుఖముగా కాలము గిడపుచుండెను. కొంతకాలమునకు వారికొక పుత్రుడు 
కలిగెను. 


ఒకరోజు శర్మిష్ట అశోకననములో సంచరించుచుండెను. ఆమె హృదయమంతయు విచారముతో నిండి 
యుండెను. ఆమె తన నిధికి వగిచుచుండెను. తనను దేవయానితో పోల్చి చూచుకొనెను; దేవయానికి అందమైన 
భర్త, ముద్దులు గొలిపే కొడుకు నుండిరి. దేవయాని (స్త్రీత్వము సఫలమయ్యెను. శర్మిష్ట యింకను కన్యగానే 
మిగిలిపోయెను. చిన్నతనములో చేసిన చేష్టలకు పర్యవసానముగా యిట్టు జరిగెను కదాయని ఆమె తలపోయు 
చుండెను. జరిగిన దానిని తలచుకుని లాభము లేదు, కాని ఆరోజు యెందులకో ఆమె మిక్కిలి విచారముగా 
నుండెను. అశోకవనములో ఒక చెట్టు నానుకుని ఆమె నిలిచియిండెను. ఆమెలో ఆలోచనలు విచ్చలవిడిగా 
వెల్లి విరియుచుండెను. ఆ చెట్టు బాగుగా వికసించి యుండెను. చెట్టు కొమ్మలకు నారింజ పూవులు మొగ్గలు 
గుత్తులు గుత్తులుగా క్రమ్ముకొని యుండెను. ఆమె చెట్టు నానుకుని నిలబడీ చేతులతో కొమ్మలను 


258 


నవమ స్కంధము 
తాకుదుండెను. 


(యయాతి అశోక వనమునకు కాకతాళీయముగా వచ్చెను. అతడు, శర్మిష్ట చెట్టు నానుకుని యుండుట 
జూచెను. చాలసేపు అతడే నిలిచి యుండి ఆమెను చూచుచుండెను. ఇంత అందమైన యువతిని అతడిదివర 
కెన్నడును చూఢలేదు. చాల కాలము క్రితము దేవయానితో వివాహము జరుగక మునుపు, ఆమె యందు 
(పేమ కలిగి యుండెను. అతడు భార్య దేవయానితో సుఖించుచుండెను. కాని అతని హృదయము శర్మిష్టకు 
అంకితమైనది... శుక్రాచార్యుడు హెచ్చరిక చేయుటబట్టిగాని, లేకున్నచో యెన్నడో ఆమెను వివాహమాడి 
యుండెడివాడు. అతడు చాల ధర్మపరాయణుడు. చేసిన వాగ్దానమును భంగపరచుట అతని కిష్టము లేకుండెను. 
(బ్రాహ్మణుని ఆగ్రహమునకు గురికాగలనేమోనను భయము కూడ కలదు. ఈ కారణముచేత శర్మిష్టపై (పేమ 
గురించి యెన్నడును ఆలోచించలేదు. ఈరోజు ఆమెను ఒంటరిగా చూచుట తటస్టించెను. ఆమె అందము 
అతనిని ముద్దుని చేయుచుండెను. అతడు కదలక స్తంభించినట్లు అచ్చటనే నిలుచుండెను. 


శర్మిష్ట ప్రక్కకు తిరిగెను. కొద్ది దూరములో రాజు నిలబడి యుండుట ఆమె జూచెను. కొలది మాసములుగా 
ఆమె అతనిపై (ప్రేమను పెంచుకొనెను. ఆరోజు అరణ్యములో ధేవయాని పాదము లొత్తుచున్నప్పుడు అతడు 
వచ్చినప్పటి నుండి ఆమెకు అతనిపై (పేమ కలిగెను. అతని చూపులను బట్టీ అతనికి తనపై (పేమ కలదని 
ఆమె (గ్రహించెను. కాని దేవయాని 'అతనిని భర్తగా యెంచుకొనెను. నూతన ' దంపతులతో తాను యీ 
రాజ్యమునకు వచ్చెను. ప్రతిదినము రాజును చూచుచు -- అతని గురించిన ఆలోచనలతో సతమత మగుచు 
'బాధపడుచుండెను. - 


ఆమె అతనిని చూచి, చేతులు జోడించి నమస్కరించెను. ఇద్దరు అక్లు కొంతసేపు నిలుచుండిరి. తరువాత 
ఆమె యిట్లనెను. “నీవు మహారాజువు, దైవమువలె, సీపై ఆధారపడినవారి ప్రార్థనలను విని వాటిని 
(ప్రసాదించుచున్నావు. నాకొక సహాయము చేయగోరుచున్నాను?'. 


“ఏమిటి నీ కోరిక?" అనునట్టుగా రాజు కనురెప్పలను పైకెత్తెను. ఆమె యిట్లనెను. '“నన్ను ్న నీ భార్యగా 
గైకొనుము"'. 


యయాతి యిట్లనెను. '' నీవెవరో నేనెరుగుదును. నీవు వృషపర్యుని కుమార్తెను. నా భార్యతో పరిచారికగా 
వచ్చినావు. నిన్ను చూచినప్పటి మండి నేను మరువలేకున్నాను. నీవు చాల అందమైన దానవు. నీకు సాటియైన 
వారు లేరు. కాని శుక్రాచార్యుడు నీపై యెట్టి ఆలోచనలు పెట్టుకొలవలదని నన్ను హెచ్చరించెను, అతనికి 
వాగ్దానము చేసియుండుటచే యింతవరకు నీకు నేను దూరముగా ఉంటున్నాను. 


శర్మిష్ట నవ్వి యిట్లనెను. ''శాస్త్రములతో మిక్కిలి పరిచయమున్న మీ వంటి వారికి అయిదు 
సందర్భములలో అసత్యము లాడవచ్చునన్న విషయము తెలియదా? పరస్పరము ఒక (స్త్రీ ఒక పురుషుడు 
(పేమించుకున్నప్పుడు పురుషుడు అసత్యము పలుకవచ్చునని, అని నేళాకోళముగా మాత్రమే యెంచవలెనని 
న్‌ వ్రు స్ట్‌ ం' ( 
అందురు. పురుషుడు (స్త్రీని చేబట్టునపుడు అసత్యము లాడుటు అధర్మము కాదు. అని అసత్యములుగా 
పరిగణింపరు. వివాహ సమయమందు అసత్యములాడుట అనుచితము కాదు. ప్రాణమునకు ముప్పు సంభవించి 
నపుడు, ప్రాణ రక్షణ కొరకు అసత్యమాడుట దోషము కాదు. సంపద గోల్ఫోవుచున్నపుడు అసత్యము 
లాడవచ్చును. ఈ సందర్భముగా అసత్యము పలికిన అది అధర్మ మనిసించుకొనదు. 


259 


శ్రీమద్భాగవతము 
““'ప్రభూ! వీ భార్యకు నేను బానిసను, ఆమెకు చెందినది మీకు కూడ చెందును ఆ విధముగా మీకు 
నేను యిది వరకే చెంది యున్నాను కాబట్టి నన్ను స్వీకరింపుడు. ప్రతిరోజును నగర వీధులలో “ఎవరేది 
కోరిననూ నేను దానివి ప్రసాదింతును అని (ప్రకటించుచున్నారు. ఆది అసత్యమును (ప్రకటించుటకాదు 
గదా” రాజు చిరునవ్వు నవ్వి అంగీకారము సూచించెను క్షత్రియులకు వర్తించు గాంధర్వ పద్దతిలో వారు 
భార్యాభర్తలైరి. 


కొంతకాలమునకు వారికొక కుమారుడు జన్మించెను శర్మిష్టతో రాజు సుఖముగా గడపుచుండెను. ఆతడు 
తనలో తానిట్టు తలంచెను. “రాజ్యమునకు సంపద యెట్టో, మోడువారుచున్న మొక్కలకు వగ్గవు నీరు 
యెట్లో, దేవతలకు అమృతము యెట్లో, యీమె నాకట్టున్నది. ఈ శర్మిష్ట అందాలరాశి, నా సుఖము కొరకే 
జన్మించినట్లున్నది''. 


శర్మిష్టకు కుమారుడు జన్మించెనని వినిన దేవయానికి, ఆమె భర్త యెవరై యుందురాయను కుతూహలము 
జనించెను ఆమె ఊహీంచుటకు ప్రయత్నించెను చివరకు ఉండబట్టుల్లేక, శర్మిష్ట వద్దకు వెళ్ళి సూటిగా 
ఆమె నడిగెను. "ఏమిటి నీవు చేసినది? కామమునకు బానిసవై మాన మర్యాదలను మరచినావా? ఎవరు 
నిన్ను చేబట్టి తల్లిని గావించినారు? ఇటువంటి సిగ్గుమాలిన పని నీవెట్టు చేసితివి? రాకుమారి శర్మిష్ట 
యిట్లనెను “అదృష్టవశాత్తు ఒక బుషి వచ్చుట తటస్థించెను నేను అవివాహిత కన్యనని నీకు తెలుసు. 
అది పాపము, వివాహము కొని (స్త్రీ, సంతానములేని (స్త్రీ జీవితము వ్యర్షమని శాస్త్రములు చెప్పుచున్నవి. 
తరువాత జన్మలో కూడ వారి జీవితము వ్యర్షమేయగును, అందుచేత నేనతనిని నాకు పాప విముక్తి కలిగించమని 
కోరినాను. అదీ జరిగిన సత్యము నన్ను పురికొల్పినది పాప భయము కాని, కామవాంఛ కాదు 


“"అట్టయినచో నీవు చేసినది చాల సముచితముగానే యువ్నది'' అని రాణి దేవయాని పలికెను. “ఇందులో 
తప్పేమియూా లేదు, ఆ బుషి యెవరో చెప్పుము అతని పేరేమి? గోత్రమేమి? 


“సూర్యుని తేజస్సుతో సమానమైన తేజస్సు గలవాడు'' అని రాకుమారి పలికెను *'అతని శక్తి సౌశీల్యము 
నన్ను మురగ్తుని గావించెను అతని పేరు గోత్రము అడుగలేకపోతిని'' 


_ ఆమె సమాధానము దేవయానికి సంతృప్తి కల్గించకుండెను కాని దేవయాని ఆ విషయమై యెక్కువగా 
ఆలోచించలేదు. ఆమె అంతఃపురమునకు వెళ్ళిపోయెను. శర్మిష్ట గండము గడిచినట్లు భావించి నిట్టూర్చెను. 


దేవయానికి యిద్దరు పుత్రులు కలిగిరి వారు--- యదు, తుర్వసులు తం(డ్రివలె వారు అతి సౌందర్యముగా 
నుండిరి రాజభవనములో అందరకును వారు ముద్దుల బాలురైరి 


దేవయాని మద్యపానమున కలవాటుపడెను మైకములో భర్తను పరుషవాక్కులతో దూషించుచుండెను 
తరుచుగా ఆమె యేడ్చుచుండెను. ఒకొక్కపుడు గానము, నాట్యము చేయుచుండెను. ఒల్లు తెలియని స్ర్రితిలో 
ఆమె యిట్టునుచుండెను. “'నిర్దనమైన యీ అరణ్యమునకు నీవెందుకు వచ్చితివి? రాజు వేషము ధరించి యేల 
నా వద్దకు వచ్చెదవు? నీవు బ్రాహ్మాణుడవు, కాని రాజ వస్రాలంకారములను ధరించితివి నా భర్త యయాతి 
వురుషులందరిలో శ్రేష్టుడు. అతడు నిన్ను చూచినచో ఆగ్రహించును వెంటనే యిక్కడినుండి వెళ్ళిపో! '. 


తన సమక్షము నుండి రాజు వెళ్ళిపోవునట్టు ఆమె చరించుచుండెను ఆమెను తిరిగి పూర్వపు దేవయాని 


260 


నవమ స్కంధము 

వలె చేయుటకు ప్రయత్నించెను. కాని అతని ప్రయత్నములు విఫలమయ్యెను. ఆమె మైకములో నున్నపుడు 
కనిపెట్టి జాగ్రత్తగా చూచుటకు పాత పరిచారికలను నియమించెను. ఆమె (ప్రస్తుత పరిస్తితిని తన స్వార్లము 
కొరకు వినియోగించదలచెను. ఆమె మద్యము యెక్కువగా సేవించునట్టు (ప్రోత్సహించుచుండెను. ఆమెకు 
కావలిగా వికలాంగులైన పరిచారికలను యేర్చరణెను. ఆమె బాగుగా మైకములో నున్నపుడు, అక్కడ నుండి 
తప్పించుకుని, అశోకవనము వెళ్ళి, తన ప్రియమైన శర్మిష్టతో గడపుచుండెను. 


ఇట్లు చాలకాలము దేవయానికి తెలియకుండ గడచెను. శర్మిష్టకు ముగ్గురు కుమారులు కలిగిరి. వారు 
— ర్రుహ్యుడు, అనువు, పూరువు అనువారు. 


ఒకరోజు దేవయాని రాజుతో అశోకవనమునకు వెళ్ళెను, అక్కడ ఆ ముగ్గురు బాలురు ఆడుకొనుచుండగా 
ఆమె చూచెను. వారి అందమున కచ్చెరువంది, రాజుతో ఆమె యిట్లనెను. ''నాథా! వారెంత అందముగా 
నున్నారో చూడుము! వారెవరై యుందురు? స్వర్లలోకము నుండి వచ్చినట్టు కన్సించుచున్నారు. వారి 
అందము అసమానమైనది. గమనించి చూడగా, వారిలో నీ పోలికలు కానవచ్చుదున్నని", 


అతని వద్ద నుండి యెట్టి సమాధానము లేకపోవుటచే, ఆమె, ఆ బాలురను సమీపించి, వారితో నున్న 
పరిచారికను (యెవరు వీరు' అను కుతూహలము తెలుపు దృక్కులతో చూచెను, ఆ పరిచారిక నవ్వి యిట్లనెను. 
''బాలకులారా! ఈమె మీరెవరో తెలుసుకొన గోరుచున్నది. ఆమెకు చెప్పండి''. ఆటలాడుచున్న ్న ఆ బాలురు 
దేవయానిని చూచి యిట్ల్టనిరి “మా తండ్రి ఒక బుస్కీ అతడు రెండు కులములకు చెందినవాడని మా తల్లీ 
చెప్పెను. by తల్లీ శర్మిష్ట. 


దేవయాని తనను తాను సముదాయించుకుని యిట్టుడిగెను. ''మీ తిండ్రిపేరేమి? అతడే గోత్రమునకు 
చెందినవాడు? అతడెక్కడ ఉండునో తెలియునా?'' వారు దేవయానివైపు చూచి, దూరముగా నిలుచుని 
యున్న యయాతిని చూపుడు (్రేలుతో చూపిస్తూ ''అతడే మూ తండ్రి” యిని పలికిరి, 


131 దేవయాని ఆగ్రహము, శుక్రశాపము 


దేవయాని ఆ బాలురను తనతో తీసుకువెళ్ళి రాజు ముందు నిలటౌక్టైను. యయాతి, దేవయానికి అప్రియము 

కలిగించుటకు భయపడి, ఆ బాలురవైపు చూడకుండెను. ఈ విధమైన తండ్రి వైఖరిని ఆ బాలురు యిదివరలో 

చూడనందున, వారు తమ తల్లీవద్దకు వెళ్ళి యేడ్వసాగిరి. వారు తల్లితో యిట్లనిరి. '' అమ్మా! నాన్నగారి 

- ప్రవర్తన యీరోజు నిడద్దూరముగా నున్నది. మమ్ములను పలుకరించి మాట్లాడలేదు”. శర్మిష్ట బయిటకు 
"వచ్చి దూరముగా నున్న రాజును చూచెను. అతనితో మహారాణి దేవయాని ఉండుట ఆమె చూచెను. 


దేవయాని అంతయూ గిమనించుచుండెను. ఆమె కిప్పుడు అంతయు బోధిపడెను. ఆమె రాజునైపు మరల 


చూచెను. అతడు మౌనముగా నిలిచి యుండెను. అతడు తలదించుకుని సిగ్గుతో కుచించుకుపోయెను. 


దేవయాని శర్మిష్ట వద్దకు వెళ్ళి ఆమె చేతిని మొరటుగా తన చేతితో లాగి యిట్లనెను, చాల కాలము 
క్రిందట నీ పుత్రుని తండ్రి యెవరని అడిగినపుడు ఒక బుషి అని చెప్పి నన్ను మోసగించినావు. ఆ 'బుస్తీ 


261 


శ్రీమద్భాగవతము 

యా రాజేయని యీనాడు నేను (గ్రహించినాను. నీవు నా బానినవు. నీకై నీవు స్వేచ్చగా వర్తించుటకు హక్కు 
లేదు. నీవు నన్ను అడిగి యున్నషప్కైన నీకు మంచి భర్తను తెచ్చియుండుదానను. నా యెడల నీకు భయము 
లేదు. నీ ప్రవర్తన సరిగా అసుర (ప్రవర్తనవలె నున్నది”. శర్మిష్ట సరళ స్వరముతో యిట్లనెను. ''నేను బుషి 
అని చెప్పుటలో అసత్యము లేదు. అతడు రాజర్షియని లోకములో అందరకూ తెలియును. నా (ప్రవర్తన 
నియమ నిబంధనల పరిధిలోనే యున్నది. నీవు నీ భర్తను యెంచుకున్నక్ట్లే, నీ బానిసగా నేను కూడ అమే 
చేసితిని. నీవు అతనికి చెందినావు కాబట్టే, నీ బానిసనైన నేను కూడ అతనికి చెందినదాననే. నీవు నా తండ్రి 
గురు కుమార్తెను. నా తండ్రీ నీ తండ్రిని గౌరవించినక్లే నేను నిన్ను గౌరవించుచున్నాను. నీ భర్త నీ నుండి 
గౌరవము నాశించినక్టే నానుండి కూడ ఆశించును. వివాహము మూలముగా నీ వతని దానవైనావు. నీ బానిసనైన 
నేను కూడ అతనిదాననైనాను. నీతో నేను యిక్కడికి వచ్చినప్పటి నుండి, అతడు నాకు యిల్లు, బట్టులు, 
సర్వమూ సమకూర్చెను. అటువంటప్పుడు అతడు నన్ను చేబట్టి యీ బాలురకు తల్లిగా చేయుటలో తప్పేమి 
కలదు?" 


దేవయాని ఆగ్రహమును భరించలేకుండెను. ఆమె పెదవులు వణకుచుండెను. కన్నులు యె(ర్రబడెను. 
ఒకప్పటి ఆమె స్నేహితురాలి భుజములను పట్టి ఊపి యిట్లనెను. ''నీతో నేనిక మాట్టాడదలచుకోలేదు'', 
మౌనముగా నిలిచియున్న రాజువైపు తిరిగి దేవయాని యిట్లనెను. '' ఓ రాజా! బానిసయైన యీ శర్మిష్టతో 
నీవు తనివితీర సుఖించవచ్చును. నీవు నాకు అప్రీయముగా వర్తించుటచే యింకొక క్షణమైనను యిక్కడ 
నీతో నేనుండలేను. 


దేవయాని మంటలు గ్రక్కుచున్న అగ్నివలె నుండెను. ఆమె ఆభరణము లన్నిటిని తీసినేసి రాజు ముందు 
వేలపై విసిరెను. ఆమె, రాజువైపు. శర్మిష్థనైపు దగ్జము గావించు చూపులను బరపెను. వడివడిగా అక్కడ 
నుండి వెళ్ళిపోయెను. రాజు ఆమెకు, ఆమె ఆ(గ్రహమునకు భయపడి ఆమె నెంట పరుగెత్తి ఆమె చేతిని 
దీసుకుని ఓదార్చుటకు ప్రయత్నించెను. కాని ఆమె వినకుండెను. రాజు మాటల కామె సమాధానము చెప్పక 
అశోకవనము విడిచి వెళ్ళెను. రథమును దెప్పించి శీఘ్రముగా తన తండ్రి గృహమును చేరెను. శుక్రుడు 
ఒక్కడే యుండెను. ఆమె సుడిగాలి వలె వచ్చి తండ్రి పాదములపై బడెను. శుక్రుడు ఎగాదిగి జూచి, ఆమె 
తల యెత్తి మిక్కిలి విచారముతో నిండిన ఆమె ముఖమును గాంచెను. కళ్ళు దించుకుని నెమ్మదిగా వచ్చుచున ్న 
రాజును శుక్రుడు యెదురుగ గమనించెను. అతడు కూడ శుక్రుని పాదములపై బడెను. శుక్రునకీ నాటకము 
అవగతము కాలేదు. యయాతి పలుకక మునుపే దేవయాని మాట్లాడెను. ఆమె మాటలు అతి తొందరగా 
వచ్చుచుండెను. ఆమె మాటలను బట్టి ఆమెలో “పేరుకుపోయిన (క్రోధము స్పష్టముగా గోచరించుచుండెను. 
ఆమె తండ్రితో జరిగినదంతయూ తెలిపి, రాజు తన నేవిధముగా మోసగించెనో నివరించెను. “అధర్మము 
ధర్మమును జయించినది'' అని దేవయాని పలికెను. '“వృషపర్వుని కూతురు శర్మిష్ట నన్ను అతి(క్రమించెను 
ఆమెకు ముగ్గురు పుత్రులు, నాకు యిద్దరే పుత్రులు. ధర్మపరాయణుడని పేరు పొందిన రాజు నిజముగా 
నీతిలేనివాడు. అతనికి హృదయము లేదు. నా నమ్మకమును వమ్ము గానించెను''. 


పుత్రిక దేవయానిపై యెనలేని ప్రేమగల శుక్రుడు ఆమె చెప్పినది పిన్న తర్వాత 'కోధపూరిత నేత్రములతో 
యయాతిని జూచెను. రాజు ముఖమును తిలకించిన శుక్రుదు. తన కుమార్తె చెప్పినది సత్యమేయిని నిశ ఫసించెను. 
శుక్రుడు మండిపడెను. వివాహ సందర్భములో ప్రత్యేకముగా శర్మిష్టను గురించిన ఆలోచనలు తగివని 
హెచ్చరించి నప్పటికిని రాజు పినకుండెనని శుక్రుడు భావించెను. అతిని కుమార్తె నిక్కిలి విచారముతో నుండుట 


262 


నవమ స్కంధము 
చూచి, తండ్రిగా ఆమె యందు విశేషమైన ప్రీతి గలవాడగుటచే, అతడు రాజుతో నిట్లనెను. 


“యయాతీ! ధర్మ శా,స్త్రములతో భాగుగా పరిచయ మున్నప్పటికిని, కామవాంఛ (ప్రకోపించుటచేత 
నీతి నియమముల నుల్లంఘించితివి. నా కుమార్తెకు తీరని దుఖము కలిగించుటచేత నిన్ను శపించుచున్నాను. 
లౌకిక సుఖముల వెంట పరుగెత్తువారు ముసలితనము నసహ్యించుకొందురు. అట్టి ముసలితనము నిన్ను 
ఆవహించగలదు'' 


శుక్రుని భీకర శాపమునకు యయాతి మూగబోయెను. రాజర్షి యయాతిలో ఒక దోషము కలదు. అదియే 
కామవాంఛ ఈ శాపమువలన జీవితమంతయు చీకటీ అయినట్టయ్యెను చేతులు జోడించి, కనులవెంట 
అశ్రువులు కారుచుండగా యయాతి యిట్లు పలికెను "దేవా! నేను చెప్పునది మీరు వినకుండగనే 
శాపమొసగినారు వృషపర్వుని కుమార్తె శర్మిష్ట తన్ను స్వీకరించమని (ప్రాధేయపడెను లేకున్న ఆమె జీవితము 
వ్యర్హమగునని ఆమె తలంచేను నేను నేర్చిన ధర్మ సూత్రములు యిట్లు తెలుపుచున్నవి “(స్త్రీ తనంతట 
తానుగా ఒక పురుషుని చేబట్టుమని కోరినపుడు ఆమె కోరికను తీర్చవలసియున్నది. లేకున్న ఆ పురుషునికి 
శిశుహత్యా పాపము కలుగును అట్టి పరిస్తితిలో ఆ పురుషుడు మరొక విధముగా (ప్రవర్తించినచో అది పరిస్తితుల 
(ప్రభావము కాని, అతని యిచ్చకాదు. అదియుగాక, నా జీవితములో యెవరేది అడిగినను దానిని ప్రసాదించెదనని 
(ప్రకటించినాను ఆమె తన కోరిక తెలిపి నన్ను ప్రసాదించమని ఆర్షించెను అధర్మపరుడనని అనిపించుకొనుట 
యిష్ట్రములేక ఆమెను స్వీకరెంచితిని'' 


శుక్రు డిట్టువెను ''నీవు తప్పు చేసితివనియే నేను భావించెదను చేసిన వాగ్డానము నుల్లంఘించినవాడవు 
వీవు కట్టుకున్న భార్య యెడల ఉచితముగా (ప్రవర్తించలేదు నీకు వృద్దాహ్యము త్వరలోనే సంభవించును?! 


అతడట్టు పలుకుచుండగనే, యయాతి అవయవములు శుష్కించి ముడతలు పడుచున్నట్టు కనుగొనెను. 
తన బలమైన, శక్తిమంతములైన అందమైన బాహువులను చూచుకొనగా, అవి మిక్కిలి సన్నబడి ఒక్కసారిగా 
ముడుతలేర్చడి, చర్మము మాత్రమే కప్పియున్నట్టుండెను. తన స్వరూపము తనకే భయము కలిగించెను 
అతడు చాల దుఃఖించి యిట్లనెను. ''ఆచార్యా! నాకింకను అనేక కోరికలు మిగిలి యుండెను దయచేసి 
నాకీ ముసలితనము పోవునట్లు చేయుము నన్ను కరుణింపుము నేను యింకనూ అనేక సంవత్సరములు 
జీవించవలసియున్నది అందు నీ కుమార్తెను అనేక రీతులుగా సుఖపెట్టుగలను కాని నీవు నాకీ వృద్దాహ్యమును 
అంటగట్టినావు నీవు మాత్రమే నాకు సహాయము చేయగలవు'' శుక్రుడు యిట్లు పలికెను "' బ్రాహ్మణు 
డిచ్చిన శాపమునకు తిరుగులేదు. నేను యేదైన పలికినచో అది జరిగి తీరును నేనెప్పుడును అసత్యము 
పలుకలేదు. సరే, శాపమును కొంతవరకు మార్చగలను ఎవరైనా యువకుడు నీ వృద్దాప్యమును (గ్రహించిన 
యెడల, అతవి యౌవనము నీవు యెరువు తెచ్చుకొనవచ్చును నీకు జీవితములో పూర్తి సంతృప్తి కలిగి, 
కోరికలన్నియు తీరిన మీదట, నీకు యౌవనము యెరువు యిచ్చిన వ్యక్తికి తిరిగి యౌనవము కలుగును? 


263 


శ్రీమద్భాగవతము 
132 . యయాతి పుత్రులు 


యయాతికి చీకటిలో గుడ్డి దీపము వెలుగు నిచ్చినట్టు, ఆశాకిరణము గోచరించెను. అతడిట్టునెను. ''శాపము 
మార్చినందుకు మీకు నొ కృతజ్ఞత. నా అయిదుగురు పుత్రులను అడిగెదను. నా కొరకు యెవరు 
సర్వసొఖ్యములు త్యజించునో, అతడు నా తర్వాత చక్రవర్తి కాగలడు. అతడు చేసిన త్యాగమునకు అతని 
కీర్తి లోకములో చిరస్థాయిగా నిలిచిపోగలదు. అతనికి విశేషమైన పుణ్యము కలుగును". 


శుక్రుని వద్ద యయాతి సెలవు తీసుకొనెను. శుక్రుని ఆగ్రహము అణగారెను. అతడిట్లునెను. “'నీ దారిన 
నీవు వెళ్ళుము. నీ కొరకు యౌవనము త్యాగము చేయు కుమారుడు నీ తర్వాత రాజు కాగలడు. అతడు 
కీర్తి ప్రతిష్టలు గడించును. అతడు దీర్షకాలము జీవించును. అతని కనేక మంది పుత్రులు కలుగుదురు''. ' 


విలపించుచు, వృద్దాస్యము చేత మెల్లగా నడచుచూ యయాతి నగరము ప్రవేశించెను. ప్రవేశించిన వెంటనే 
జ్యేష్ట కుమారుడు యదువును పిలిపించెను. యదువు దేవయాని కుమారుడు. అతడు వచ్చి తండ్రియెదుట 
నిలుచుండెను. అతనికి జరిగిన దేమియు తెలియలేదు. తన తండ్రికి అకస్మాత్తుగా కలిగిన వృద్దాప్యమునకు, 
విచారమునకు కారణమేమై యుండునా యని ఆశ్చర్యముతో చింతించుచు మౌనముగా నిలబడి యుండెను. 


రాజు యిట్లు పలికెను. “చూడు కుమారా! నాకు అకస్మాత్తుగా వృద్ధాప్యము ప్రాప్తించెను. నా అవయముల 
పటుత్వము తగ్గెను. నేను కదలలేక పోవుచున్నాను. నీ మాతామహుడైన శుక్రాచార్యుని శాపముచే యిట్లు 
జరిగెను. నాకు పెక్కు తీరని కోరికలు మిగిలి యున్నవి. నీవు నా కుమారుడవు. నాకు సహాయపడగలవు. 
నీ యౌవనము నాకిచ్చి నా వృద్దాప్యము నీవు స్వీకరించినచో, ఒక వేయి సంవత్సరములు కోరికలు తీర్చుకుని, 
నీ యౌవనము తిరిగి నీకిచ్చి వేయగలను*'. 


యదువు కొంచెముసేపు యోచించి యిట్లనెను. ''త్తండ్రీ! ముసలితనము యెవ్వరికీ ఆమోదయోగ్యము 
కాదు. ముఖ్యముగా యువకునకు అసలే వీలుకాదు. నిండు జీవితమంతయూ ముందుండగా వృద్దాప్యము 
నెవరు వరింతురు? తెల్లబడిన వెంట్రుకలు, శుష్కించిన శరీరము, వంగిన నడుముతో దైనందిన కృత్యముల 
నెట్టు నెరవేర్చగలను? రాచ కార్యములనెట్లు నిర్వహించగలను? నీవు నాపై రుద్దనున్న యీ ముసలితనము 
నాకు వద్దు.. వృద్దాహ్యము యెవరు కూడ ఆహ్వానించరు''. : 


యయాతి పుత్రునికి నచ్చచెష ్పజూచెను. ''వృద్దాప్యము కొంతకాలము మాత్రమే యుండగలదు. ఆతరా ర్వాత 
నీకు మరల యౌవనము కలిగి అనేక సంవత్సరములు సుఖముగా నుండగలవు''. 


యయాతి పుత్రులందరిలో యదువు సర్వస్వమును త్యజించి భగవంతుని ధ్యానము చేయుచు కాలము 
గడపవలెనని తలచుచుండెను. వైరాగ్యమునకు అనురాగము పెంచుకొనకుండుట అతి ముఖ్యము. కొంతకాలము 
(ప్రాపంచిక సౌఖ్యము లనుభవించిన పిదప వైరాగ్యమును సాధించవచ్చును. యౌవనమందు సౌఖ్యము అనుభవించిన 
తర్వాత వైరాగ్యమునకు సిద్దపడవలెనని యదువు సంకల్పము. తండ్రి తనకివ్వనున్న వృద్దాప్యము అతి 
తొందరలోనే రాగలదని తలంచెను. అందుల కతడు సిద్దముగా లేకుండెను. అసహజమైన యీ వృద్దాప్యము 
తన ఆశయము నెరవేరుటకు ఆటంకమగునని భావించెను. 


264 


నవమ స్కంధము 
సహజముగా సంప్రాప్రించు వృద్దాష్యము, వైరాగ్య భావమును, పరలోక చింతను, భగవంతునిపై భక్తిని 
కలిగించును. తండ్రి తనకివ్వనున్న వృద్దాప్యము ఒక బ్రాహ్మణుని శాపఫలితము. అది తన ఆశయము 
_ నెరవేరుటకు (ప్రతిబంధకము కాగలదని తలచెను. యదువు వృద్దాప్యమును తిరస్కరించుటకు మరొక కారణము 
గలదు. అతడు తనలో తానిట్టు తిలంచెను. “నా తండ్రి యౌవనము కోరుట ఉత్తమ ఆశయము కొరకు 
కాదు; నా తల్లితో సుఖించుట కొరకు యౌవనము కోరుచున్నాడు. నా యౌనవము నతని కిచ్చినచో, ఆ 
యౌవనముతో నా తల్లిని సుఖపెట్టును. దీనివలన నేను నా తల్లికి ఘోర అపచారము చేసినట్టగును. ఈ 
పాపము నేను చేయలేను. నా తండ్రికి అప్రియము కలిగించుటకన్న వేరు మార్గము లేదు. నేను వృద్దాప్యము 
నిరాకరించుటకు వెనుక నున్న కారణములను విశదీకరించి చెప్పజాలను''. 


యదువు విచారముగ నుండెను. కాని మనస్సు మార్చుకొనకుండెను. అతడిట్లునెను, '' అకస్మాత్తుగా 
సంభవించు వృద్దాప్యము నాకు వద్దు. క్రమేణ సంక్రమించు వృద్ధాప్యము చేతనే వైరాగ్య మలవడును. నా 
యౌనవము నేను వదలుకొనలేను. తండ్రీ! నన్ను. క్షమింపుడు''. 


యయాతికి పుద్రువిపై ఆగ్రహము కలిగి యిట్లనెను. “నీవు నాకు జన్మించితివి. నీ ఉనికికి కారణము 
నేను. అయినప్పటికిని, నేనడిగిన దానినీ నీవు కాదనుచున్నావు. నీకు యీ రాజ్యము సంక్రమింపదు. నీవు 
పాలితుడవే కాని పాలకుడవు కాలేవు". 


యదువు సమాధానము చెప్పక యూరకుండెను. తండ్రికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయెను. 


ఆ తర్వాత దేవయాని రెండన కుమారుడు తుర్వసుని పీఠిపించెను. యదువుతో చెప్పినట్టుగనే, యయాతి 
చెప్పెను. తన వృద్దాహ్యము న్వీకరించి అతని యౌవనము నిచ్చినచో, తాను సుఖించి, వేయి సంవత్సరముల 
తర్వాత తిరిగి అతని యౌవనము నిచ్చి వేయుదునని చెప్పును. కాని అతడందు కంగీకరించక, “తండ్రీ! 
నా బలము, అందమును హరించే వృద్ధాప్యము నాకు వడ్డు. వృద్దాప్యము వలన సౌొఖ్యానుభవము పాందలేను. 
మరియు బుద్దిని మందగింపజేయును. అంతేకాక ప్రాణమును కూడ తీయగలదు. నాకు వృద్దాప్యము వద్దు”. 


యయాతి ఆగ్రహము యినుమడించెను. అతడిట్లనెను. ' “నాకు ప్రీతికరమైన దానిని చేయుటకు అయిష్టతను 
చూపుచున్నావు. నా తర్వాత నీవు రాజు కాజాలను. నీవు మ్లేచ్చులకు రాజుగా నుందువు. వారు నీతి నిజాయితీ, 
మర్యాద తెలియని వారుగా నుందురు. సంకుచిత స్వభావులు. లోకులు వారిని యేవగించుకుందురు. అటువంటి 
మూర్చులకు నీవు మూర్వుడవైన రాజుగా నుందువు''. + 


ఆ తర్వాత శర్మిష్ట పుత్రులను పిలిపించెను. ద్రుహ్యుడు, అనువు దేవయాని పుత్రుల వలె వృద్దాప్యము 
తీసుకొనుటకు నిరాకరించిరి. వారు కూడ తన తర్వాత రాజ్యము నేలుట కనర్హులని యయాతి పలికెను, 
వృద్దాప్యము తలచుకొనగా కఠిగిన భయము చేత వారు రాజరికము పోయినను బాధ లేదనుకొనిరి. అందుచే, 
రాజు వారికి యెంతగా నచ్చజెప్ప జూచినను వారు లక్ష్య పెట్టుకుండిరి. 


యయాతి కిప్పుడు ఆశలన్నియు సుమారుగా అంతరించి, వృద్దావ్యము తప్పదన్నట్టు తోచెను. కనిష్ట 
పుత్రుడు పూరుని రావించి, అతనిని మిగిలిన పుత్రులను అడిగినట్టు యడిగెను. 


పూరు డిట్లనెను. ''తం(డ్రీ! మీ ఆజ్ఞను శిరసావహించెదను. పెద్దల ఆజ్ఞలను నిధేయతతో ఆచరించుటయే 


265 


శ్రీమద్భాగవతము 


కర్తవ్యమని నేను నేర్చుకుంటిని. అట్టివారు అనుగ్రహపాత్రులై దీర్హకాలము జీవింతురని ఉన్నత లోకములు 
చేరుటకు అదే మార్గమని తెలుసుకున్నాను. మీ వృద్దాప్యమును సంతోషముగా స్వీకరించి, నా యౌవనమును 
మీ కిచ్చెదను. తండ్రీ! నా ప్రాణములను కోరిన వానిని మీకు యివ్వగలను. నా యౌవనము మీరు స్వీకరించి 
సుఖముగా జీవించుడు. మీరు ఆనంద మనుభవించి, వృద్దాహ్యము చేపట్టునంతవరకు నేను మీ వృద్దాప్యమును 
ధరించి యుందును. 


పుత్రుడైన పూరుని మాటలను వినిన యయాతికి అమితోత్సాహము గలిగెను. అతడిట్లునెను. ''నా తర్వాత 
నీవు రాజువు కాగలవు. నీ రాజ్యములో (ప్రజలు సుఖసంతోషములతో తులతూగెదరు. నీవు దైవధీతితో 
ధర్మబద్దముగా పాలించెదవు''. 


133 అసంతృప్తి 


పూరుడు యయాతి వృద్దాప్యమును, యయాతి పూరుని యౌవనమును న్వీకరించిరి. యయాతి తాను 
తలచినట్టు సుఖముగా కాలము గడుపుచూ, రాచకార్యములను అలక్ష్యము చేయక, నిర్వర్తించుచుండెను. 
దేవయాని యిప్పుడు బాగుగ పరిణతి చెందెను. ఆమె ఆగ్రహమును దీదెను. ఆమె యయాతి (ప్రేమను 
చూరగొనుచుండగా, అతడామెను సహస్ర విధములుగా సుఖపెట్టుచుండెను. 


ఇట్టు వేయి సంవత్సరములు గెడచెను. యౌవన కాలము అంతరించు సమయిము సమీపించినదని యయాతి 
గ్రహించెను. కాని యౌవనము ప్రసాదించిన సుఖ సంతోషముల యెడ తనకు పూర్తిగా తనివి తీరలేదిని 
తెలుసుకొనెను. ఈ విషయమై అతడు దేనయానితో ముచ్చటించెను. అతిడామెతో యిట్లనెను. '' దేవీ! ఆనాడు 
నీ కుడిచేయి పట్టుకుని, నూతి నుండి బయటకు లాగినప్పటి నుండి నేటివరకు నా ఆలోచనలు నీ మీదినే 
యుండెను. నీవు, నీపై (పేమ, నీతో నేననుభసించిన సుఖము యీ ఆలోచనలు తిప్ప చేరు ఆలోచనలు 
లేవు. ఇతర విషయములు గురించి ఆలోచించవలసిన సమయము వచ్చినది. మనము ఒకరిపై నొకరికిగల 
(ప్రేమతో కట్టుబడి మాయలో చిక్కుకుని యింతకాలము గెడపినాము. ఈ జీవితము తర్వాత యేమిటని 
యెన్నడు ఆలోచించలేదు; ఆత్మవిద్యను అలక్ష్యము చేసితిని. ఈ జీసితములో నేను ఒక ముఖ్యమైన పాఠమును 
నేర్చితిని. ధనధాన్యములు, గోవులు, స్రీ సౌఖ్యము మనిషికి తృప్తిని కరిగించలేవు. మానవుని హృదయములో 
కోరికలు జనించుచున్నంత కాలము, అవి తీరుచున్నప్పటికిని, అతిడు 'ఇక చాలును' అనీ యెప్పటికీ 
అనలేడు”. 


'“అనుభవించుట ద్వారా కామవాంఛ అణగారదు. అగ్నిలో నెయ్యి వేయిగా, యెగసి మరింత నిజృంభించు 
విధముగా, కోరికలను తీర్చుచున్నకొలది మరల మరల అని అనంతిముగా పుట్టుచునే యుండును. కోరికలను 
త్యజించుట అతిక్షిష్టమైనది. వయసు ముదిరినను కోరికలు తరగెవు. దుఃఖ సముద్రములో మునుగిక, ఆనందము 
పొందవలెనన్న కోరికలను త్యజించవలెను. ఇంద్రియములు చాల శక్తిమంత మైనదని చెప్పుదురు. జ్ఞానులు కూడ 
ఇంద్రియముల శక్తికి లొంగి పాపకూపములో పడుచుందురని చెప్పుదురు. అందుచేతనే సోదరితో, పుత్రికలతో 
ఒకే ఆసనముపై కూర్చొనరాదని జ్ఞానులందురు. శ్నణకాలములో సుడ్డివానిని చేయి శక్తి ఇంద్రియములకు 


266 


నవమ స్కంధము 
కలదు. 


“వేయి సంవత్సరములుగా నేను కోరికల వెంట పరుగిడుచుంటిని. నాకు యింకను తృప్తి తీరలేదు 
కాబట్టీ, యీ కోరికలను పూర్తిగ విడనాడుటకు ప్రయత్నించి చూచెదను శాశ్వతమైన బ్రహ్మముపైనా 
హృదయమును కేంగ్రీకరించెదను. ద్వంద్వములను మరచి, 'నాది' “నేను అనుభావములు విడనాడి, 
అరణ్యములో లేడివలె, సంచరించెదను 


“ఇంద్రియములకు సుఖముమ కలిగించు వస్తువులు అనిత్యమని మానవుడు (గ్రహించవలసి యున్నది. 
ప్రాపంచిక వస్తువులు సంసార కూపములోనికి లాగును. కాబట్టి మనస్సును భౌతిక విషయముల నుండి 
ఉపసంహరించి, నిత్యము, శాశ్వతము అయిన బ్రహ్మముపై లగ్నము చేయవలెను!” 


యయాతి కుమారుడైన పూరువి వద్దకు వెళ్ళి అతని యౌవనము తిరిగి యిచ్చి వేసెను. శాంతినిండిన 
మనస్సుతో, ఒకప్పుడు శాపముగా భావించిన వృద్దాప్యమును న్వీకరించెను మనస్సు పరిశుద్దమగుటచే 
వృద్దాప్యమును తనకు తానుగా యెట్టి సంకోచములేక పొందెను. అతనిలో యిప్పుడెట్టి కోరికలు లేవు మిగిలిన 
పుత్రులపై కోపము కూడ లేకుండెను. పూరుని చక్రవర్తిగా జేసెను. యదువు దక్షిణదిశను, ద్రుహ్యుడు 
వాయవ్య దిశను, తుర్వసుడు పళ్ళ్చిమదిశను, అనువు ఉత్తరదిశను పాలించునట్టు యయాతి నియమించెను 


యయాతి అరణ్యమునకు వెళ్ళి అచట సంచరించుచుండెను కోరికల'నుండి స్వేచ్చ పొందిన యయాతి, 
రెక్కలు వచ్చిన పకి గూడు విడచి యెగిరిపోయినట్టుగా, విహరించుచుండెను 


కొంతకాలమునకు యయాతి చరమదశ చేరుకొనెను. దేవయాని కూడ అతడు చూపిన మార్గము 
వనుసరించి, భగవంతునిపై మనసు లగ్నము చేసి, యీ శరీరమును విడచెను 


134 దుష్యంతుడు 


చంద్రవంశపు రాజులలో పూరు చక్రవర్తి మహాప్రసిద్ది చెందెను. కురు మహారాజు యిదే వంశములోని 
వాడు. వీరితరము, తరువాత తరములో వీరి వంశీయులు పౌరవులనియు, కౌరవులనియు గణుతికెక్కిరి, 


పౌరవ వంశములో జన్మించిన ఒకరాజు ఐలికుడు అతని కుమారుడు దుష్యంతుడు ఐలీకునకు మరికొందరు 
పుత్రులు గలరు. దుష్యంతుడు జ్యేష్టుడగుటచే అతడు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యెను అతడు నాలుగు 
దిక్కులందున్న రాజులను జయించి, యీ లోకమును యెదురు లేని మహారాజుగా పాఠించెను అతడు చాల 
ఉదాత్తుడు అతనిపాలనలో ప్రజలు భోగభాగ్యములతో తులతూగిరి (ప్రజలు ఆకలి యననేమియో యెరుగరు . 
అతని రాజ్యములో 'దొంగి అను పదమునకు తావు లేకుండెను. ప్రజలకు అనారోగ్యమననేమో తెలియదు 
ఆయా బుతువులందు వర్షములు బాగుగా వర్షించి పంటలు పుష్కలముగా పండుచుండెను. రాజ్యమందు 
సమృద్దిగా పాలనిచ్చు గోవులు విరివిగా నుండెను (ప్రతి ఒక్కరికిని సమృద్దిగా ఆహారము లభ్యమగుచుండెను. 
అందరును సుఖసంతోషములతో విలసిల్లు చుండిరి. 


267 


శ్రీమద్భాగవతము 


రాజా (ప్రజలందరి (ప్రేమను చూరగొనుచుండెను. అతడు గొప్ప వీరుడు. విలువిద్యయందు, గదాయుద్దము 
నందు సాటిలేని మేటిగా పేలీ గాంచెను 


అతవికి విష్ణువునకున్న బలము గలదు. సూర్యుని తేజస్సు గలదు, సాగరమునకున్న ఉదాత్తత, భూమికి 
యున్న ఓర్పు అతనిలోని విశేష గుణములు, సూత్మముగా చెప్పవలెనన్న, అతని రాజ్యములో అందరును 
సుఖముగా జీవించుచుండిరి. 


ఒకసారి నగరము వానుకువి యున్న (గ్రామములలో కొద్ది గందరగోళము చెలరేగెను. క్రూరమృగములు 
(గ్రామములలో ప్రవేశించి గోవులకు హాని కల్గించుచున్న వార్తలు దుష్యంత మహారాజునకు అందెను. ఆ వెంటనే 
అతడు అరణ్యమునకు (ప్రయాణమయ్యెను. సేనా బలము తోడురాగా రీవిగా వేటకు బయలుద్ధేరెను. అతడు 
(ప్రయాణించుచున్నపుడు మార్గమున కిరువైపుల చేరిన ప్రజలు తమలో తాము యిట్లనుకొనసోగీరి. “'ఈలడే 
దుష్యంతుడు పెద్దపులి కున్నంత శక్తి గలవాడు యుద్దములో అతనిని జయించగలవారు లేరందురు. అతని 
బలశౌర్యములు చూచి అందరూ నివ్వెర పడెదరు'' వారి మాటలు చెవిని పడగా, దుష్యంతుడు చిరునవ్వు 
నవ్వుచు అరణ్యమునకు సాగిపోయెను. 


అతడు తోటలు దాళకును నగరపు పాలిమేరలలో నున్న పాదలను కూడ దాటి వెళ్ళుచుండెను 
అరణ్యములో ప్రవేశించి, చాల సేపు పులులను సింహములను ఎలుగుబంట్లను అడవి దున్నలను వేటాడుచూ 
కాలము గడిపెను అతనికి మార్గములో ఏనుగుల గుంపులు, లేళ్లమందలు యెదురయ్యెను. 


అందులో ఒక లేడి అందముగా కనుపించెను. ఆ లేడిపై బాణము ప్రయోగింపద్రలచెను. రాజు ఉద్దేశ్యమును 
కనిపెట్టిన లేడి తనకు రానున్న ప్రమాదము తలచుకొని, సన్నని కాళ్ళతో సాధ్యమైనంత వేగముగా 
పారిపోయెను. రాజు రధమునెక్కి ఆ లేడి ననుసరించి వెళ్ళెను అట్లు యెంత్సేపు అయినదీ ఆతనికి 
తెలియకుండెను ఇంతలో అతడు అలసిపోయి, దాహము వేయుచున్నట్లు భావించెమ అతడు లేడిని యింకను 
వెంబడించుచుండెను. ఆ లేడీ మరొక అరణ్యము ప్రవేశించెను 


దుష్యంతుడు కూడ ఆ అరణ్యములో (ప్రవేశించెను. అచ్చటి వాతావరణము చాల ఆహ్లాదముగా నుండుట 
అతనికి ఆశ్చర్యము గొలిపెను అచ్చట మనస్సుకు శాంతి దొరకుచున్నట్లుండెను ప్రశాంతత ఆ పరిసరమంతా 
వ్యాపించి యున్నట్లు కనుగొనెను చల్లటేగాలి వీచగా ఫలపుష్పములతో నిండిన వృక్షముల కొమ్మలు ఊగుచూ 
ఆహ్వావించుచున్నట్లు యుండెను. వృషముల నీడతో ఆ ప్రదేశము చీకటిగా యుండెను. పక్షులు చేయు 
మంజుల నాదము మధురముగా వినిపించుచుండెను తుమ్మెదలు పువ్వుల గుత్తులపై ర్రాలి రుమ్మను శబ్దము 
చేయుచుండెను మత్తెక్కించుచున్న పుష్పపరిమళములు ఇంద్రియములకు హాయి కలిగించుచుండెను, ఉండి 
ఉండి వీచు చల్లవి గాలికి వృక్షముల నుండి పుష్పములు నేలపై రాలి తివాసి పరచినట్టు అందముగా నుండెను, 


ఆ ప్రదేశము యొక్క రామణీయకత దుష్యంతునకు అద్భుతముగా కనుపించెను ఆ అరణ్యము అంచున 
ఒక చిన్న సెలయేరు అతివేగముగా (ప్రవహించుచుండుట 'జూచెను. ఇన్ని సంవత్సరములుగా వేటకు 
వచ్చుచున్చప్పటికిని యా అందమైన (ప్రదేశమును యెట్టు చూడకుంటినా యని ఆశ్చర్యపడెను దగ్గరలోనే 
బుషి ఆశ్రమములను కొన్నిటిని అతడు జూచెను ప్రవహించుచున్న నది మాలిని అని అతడు గుర్తించేను. 
తల్లి పిల్లలను ఆలింగనము చేసుకొనునట్లు, యీ నది ఆశ్రమములను ఆలింగనము చేసుకున్నట్లు యుండెను, 


268 


నవమ స్కంధము 
కణ్వమహర్షి ఆశ్రమము మాలినీ నదీ తీరమున నున్నదని దుష్యంతు డెరుగును. అందుచే, అతడు 
ఆశ్రమమునకు వెళ్ళకుండ బుషిని పలుకరించకుండిన అమర్యాదగా నుండునని భావించెను. తన సేనాబల 
మును అక్కడనే యుండుమని దుష్యంతుడు చెప్పి వారితో యిట్లనెను. ''ముందు ఆశ్రమములున్నవి. ఇది 
దాటి మీరు ముందుకు పోరాదు. నేను తిరిగి వచ్చువరకు మీరిక్కడనే యుండుడు. నేను బుషికి నమస్కారము 
చేసి తిరిగి వచ్చెదను”, రాజ వ్యస్త్రములును, ఆభరణములను తీసివేసి సామాన్య వస్త్రములు ధరించి 
ఆశ్రమమువైపు వెళ్ళెను. అతడు బ్రాహ్మణ 'వురోహితునితో కలసి, ప్రశాంతతతో అందముతో నిండియున్న 
ఆ మార్గమున నడిచి ఆశ్రమమును చేరుకొనెను. 


135 శకుంతల 


ఆ రమణీయ ప్రశాంత వాతావరణమమందు దుష్యంతుడు రాచకార్యములను పూర్తిగా మరచి, మహర్షి 
సందర్శనము చేసి పాదధూళి తీసుకొనవలెనను తలంపుతో నిమగ్నుడై యుండెను. 


దుష్యంతుడు అతి వినమతతో ఆశ్రమములో ప్రవేశించెను. ఆశ్రమములో యెవరూ, లేకుండుట అతని 
కాశ్చర్యము కలిగించెను. ఆశ్రమము శూన్యముగా వదలిపెట్టిన గృహమువలె నుండెను, అతడు చుట్టును 
పరికించి చూచెను. ఎవ్వరును కనుపించలేదు. కొంచెముసేపు అటులనే నిలిచియుండి, తర్వాత బిగ్గరగా 
“ఎవరైన సున్నారా?'' అని అడిగెను. అతని స్వరము (ప్రతిధ్వనించగా, కొంతదూరమున కూడ అతనిమాటలు 
వినిపించెను. అతని ప్రశ్నకు జవాబు నాశించుచుండగా, ఆశ్రమము లోపలినుంచి ఒక అందమైన యువతి 
తొందరగా వచ్చుట గాంచెను. ఆమె. తొందరగా కదలుచుండుట జూచిన దుష్యంతుడు ఆకాశమందు నల్లని 
మబ్బులలో మెరుపును గాంచినట్టు భావించెను. 


ఆమె అందములో “(క్రీ' వలె నుండెను. ఆమె నల్లని నేత్రములందు కుతూహలము గోచరించెను. ఆమె 
రాజును చూసి నిశ్చేష్టురాలయ్యెను. అందమైన పురుషుడు తన యెదుట నిలిచియుండుట జూచేను. విశాలమైన 
వతస్త్రలము, పద్మ దళముల వలె విశాలముగా నున్న అతని నయనములు ఆకర్షణీయముగా నుండెను. అతని 
మెడ సింహము మెడ వలె నుండెను; పొడవైన అతని బాహువులు శక్తిమంతమైనవి. దుస్యంతునకు ఆ యువతి 
అవయవములు చక్కగా సమకూర్చినట్టుండెను. ఆమె చంద్రుని పలె యింపుగా నుండెను. వసంతుడు త్త 
రూపము దాల్చినా యనునట్లు ఉన్నదామె; ఆమె అందము అంత స్వచ్చముగా నుండెను. ఒకరి నొకరు 
చూచుకొనుచు అక్లే చాలసేపు నిలిచి యుండిరి. ఆమె తొందరగా లోనికి వెళ్ళెను. వెంటనే అర్హ పాద్యములతో 
తిరిగి వచ్చి అతనికి సమర్పించి యిట్లనెను. “ఈ ఆశ్రమమమునకు వచ్చిన నీకు స్వాగతము''. దుష్యంతుని 
కూర్చొనబెట్టి ఆశ్రమ ఆతిధ్యము స్వీకరించమని కోరెను. ఆ తర్వాత ఆమె కొంత తడవు మౌనముగా 
నుండెను. అతడామెనే చూచుచుండుట గమనించి, సిగ్గుతో యిట్లడిగెను. '' నీకు ఆనందము చేకూర్చుటకు 
నేనేమి చేయగలను? ఈ ఆశ్రమమునకు వచ్చుటకు కారణమేమై యుండునో అడుగవచ్చునా? నీవెవరో 
తెలుసుకొనవచ్చునా? ఎక్కడ నుండి వచ్చినావు?"' 


దుష్యంతుడిట్లనెను. '' రాజర్షి ఐలికుని కుమారుడను. నన్ను దుష్యంతుడందురు. నేను కణ్వ మహర్షిని 
సందర్శించుటకు వచ్చితిని. అతడిక్కడ లేనట్టు ఉన్నది. అతడెక్కడకు వెళ్ళెనో చెప్పగలవా?'' ఆ యువతి 


269 


శ్రీమద్భాగవతము 


యిట్టనెను. “'పండ్లు యేరి తెచ్చుటకు కొద్దిసేపు క్రిందటనే ఆశ్రమము విడచి వెళ్ళెను. కొంచెముసేపు వేచి 
యుండినచో నా తండ్రి రాగలడు. అప్పుడు నీవు కలుసుకొనవచ్చును”. 


ఆమె మాట్టాడుచున్నపుడు రాజు మౌనముగా కూర్చుండెను. ఆమె అందమునకు అతడు ముగ్దుడయ్యెను. 
ఆశ్రమమునకు వెలుగునిచ్చు దీపమువలె ఆమె యున్నదని తలంచెను. యౌవనము అందము మిళితమై ఆమెలో 
వ్యక్తమైన గంభీరతను అతడిదివర కెన్నడును చూచి యుండలేదు. అటు పిమ్మట రాజు యిట్లుడిగెను. '' నీవు 
యెవరు? ఎవరికి చెందిన దానవు? లోకమును త్వజించిన వారితో నిండియుండు ఆశ్రమములలో నీ వంటి 
యువతిని చూడగలనని నేను ఊహించలేదు. నీవు చాల అందమైన దానవు. నిన్ను చూచిన క్షణము నుండి 
నీ అందమే నా మనస్సు నందు మెదలుచుండెను. సావకాశముగా నా మాటలు వినుము. (ప్రఖ్యాతి గాంచిన 
పూరు వంశములో జన్మించిన రాజును నేను. నేను దుష్యంతుడను. నీవు అందకత్తెవు. నాకు నీపై (ప్రేమ 
అంకురించినది. ధర్మపరాయణుల వంశములో జన్మించిన నాకు-దురాలోచనలు కలుగజాలవు. నాలో పాపచింత 
యేమియూ లేదు. బహుశః బుషి కుమార్తె యైన బ్రాహ్మణ కన్య (ప్రేమలో పడలేదనుకుంటాను! నీవు (బ్రాహ్మణ 
కన్యవు కావని నీపై నా (ప్రేమ సరియైనదేనని వినగోరుచున్నాను. నీపై కలిగిన (ప్రేమతో నేను దహించుకొని 
పోవుచున్నాను. నన్ను, నా (ప్రేమను నీవు స్వీకరించవలెను"'. 


ఒక క్షణము ఆ యువతి యేమియు మాట్లాడక యూరకుండెను. ఆమె పెదవులందు సన్నని చిరునవ్వు 
మెదలసాగెను. వారటులనే ఆశ్రమములో కొంతసేపు కూరుచుండిరి. ఆ తర్వాత ఆమె అతి మృదువుగా 
యిట్టు పలుకసాగెను. ''నేను కణ్వ మహర్షి కుమార్తెను. అతడు మహా తపస్వి, స్థిరచిత్తుడు. ధర్మ సూత్రములు 
బాగుగా యెరిగినవాడు. అతని కీర్తి లోకమంతయు వ్యాపించెను. కణ్వుడు నాకు తండ్రి, గురువు, అతని 
అనుమతి లేనిదే యేది చేయుటకు నాకు స్వేచ్చ లేదు. నీవు నన్ను సూటిగా అడుగుట యుచితముగా 
లేదు. నా తండ్రి నడుగుము. నా యిష్టము వచ్చునట్లు చేయుటకు నాకు స్వేచ్చ లేదు''. దుష్యంతుడిట్లు 
పలికెను. *“నీ తండ్రి కీర్తి లోకమంతటను వ్యాపించినదని నీవు చెప్పినది సరియైనదే. అతని గొప్పదనమును 
నేనెరుగుదును. అతడు అవివాహితుడని కూడ నేనెరుగుదును. అతడు బ్రహ్మచర్యము తర్వాత, గృహస్థా'శ్ర 
మము స్వీకరించకుండ, తిన్నగా సన్యాసాశ్రమము న్వీకరించినాడు. ఈ సత్యము లోక విదితమే. మరి నీవు 
అతనికి పుత్రిక వెట్టు అయితివి? ఇది అసంభవము. నా మనస్సులో యీ సందేహము కలుగుచున్నది. నా 
సందేహమును తీర్చుము. ఇదెట్టు జరిగెను?! 


ఆమె మరల చిన్నగా నవ్వెను. రాజును చూచి తిరిగి తలదించుకుని నేలపై దృక్కులను బరపుచుండెను. 
సూటిగా రాజును చూడలేక మృదు స్వరముతో నిట్లనెను. *' నీవు చెపి నది సరియైనది. నేను కణ 5 మహర్షి 
దత్తపుత్రికను''. అని పలికి కొంతసేపు ఆగెను. ఆమె చినిగి చెప్పబోవు దానిని వినుటకు కుతూహలముతో 
రాజు మాట్లాడక యుండెను. ఆమె తిరిగి కొనసాగించెను. ''ఒకసారి నా తండ్రి వద్దకు ఒక బుషి వచ్చెను. 
నేను తన కుమార్తెనని ఆ బుషీతో నా తండ్రి చెప్పెను. నీ విప్పుడడిగినట్టుగానే ఆ బుషి యిదెట్లు సంభవమని 


నా తండ్రి నడిగెను. నా గురించి ఆ బుషితో నా తండ్రి చెప్పగా విని, సత్యమును తెలుసుకున్నాను. నా 
తండి యిట్టు చెప్పెను: 


“ఒకప్పుడు నా మిత్రుడు విశ్వామిత్రుడు తపన్సు చేసి ముల్లోకములను గడగడలాడించెను. అతని తపశ్శక్తి 
తన పదవికి భంగము కలిగించగలదని ఇంద్రుడు భావించి, విశ్వామిత్రుని తపస్సును భంగము గావింప 


270 


నవమ స్కంధము 
నిశ్చయించుకొనెను. అప్సరస మేనకను పిలిచి, తవ అందచందములతో విశ్వామిత్రుని కవ్వించి తపస్సు 
భంగము చేయవలనినదని ఇంద్రుడు చెప్పెను. విశ్వామిత్రుడు ఆ(గ్రహావేశశాలియని తెలుసుకున్న మేనక 
విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళుటకు సంకోచించెము కాని ఇంద్రుడామెకు అభయమొసగి ఆమెను విశ్వామిత్రుని 
వద్దకు పంపెను. ఆమెను మన్మధుడు, వసంతుడు, మలయమారుతము అనుసరించిరి. 


“మేనక వచ్చిన పనిని సాధించెను. మేనకా విశ్వామిత్రులకు ఒక కుమార్తెకలిగెను మేనక పుత్రికను తీసుకుని 
విశ్వామిత్రుని నమీపించగా, అతడు తన తపస్సుకు భంగము కలిగెనని తలచి, మేనకను గాని ఆ శిశువునుగాని 
చూడకుండెను మేనక శిశువు బాధ్యత వహించుట కిష్టపడక, అరణ్యమున మాలినీ నదీ తరమున ఆ శిశువును 
వదలి, స్వర్గమునకు తిరిగి వెళ్ళిపోయెను 


''ఆ అరణ్యమున సింహములు, క్రూర మృగములు విరివిగా సంచరించుచుండెను. గడ్డిపై శిశువు పరుండి 
యున్నది. వృక్షములపై నున్న శకుంత పక్షులు ఆ శిశువుపై దయదలచి, సూర్యుని వేడి, చలి గాలి శిశువుకు 
సోకకుండునట్టుగా చుట్టూ చేరి, సంరక్షించుచుండెను. 


“నేను ఉదయమున నదిలో స్నానము చేసి సూర్యస్తవ మొనర్చుటకు వెళ్ళితిని ఆ అరణ్యములో పక్షుల 
రక్షణలో, యేకాకిగా నున్న శిశువును చూచితిని, శకుంత పక్షులు నన్ను చూచి యిట్లనెను. 'ఓ మహర్షీ 
ఈ శిశువు నీ మిత్రుడైన విశ్వామిత్రుని పుత్రిక. తపోభంగము కలిగినందుకు తనపై తనకే ఆగ్రహము కలిగి, 
తిరిగి తపస్సు (ప్రారంభించుటకు కౌశికీ నది తీరమునకు వెళ్ళెను. అతని తపస్సుకు మేనక అంతరాయము 
కల్గించి భగ్నము చేసెను మేనక శిశువు బాధ్యతను చేబట్టుక యిక్కడ వదలిపెట్టి స్వర్గమునకు వెళ్ళిపోయెను. 
నీవు దయాకర హృదయుడవు. నీవు యీ శిశువును యింటికి తీసుకువెళ్ళి పెంచవలెను' ఆ పతులు సరిగా 
చెప్పినవి. సహజముగా నేను కరుణామయుడను అరణ్యములో గడ్డిపై నున్న ఆ శిశువును శకుంత పక్షులు 
రక్షించుచుండుట చూచి నా హృదయము (ద్రవించినది. ఆ శిశువును నా చేతులలోనికి తీసుకుని ఆశ్రమమునకు 
వచ్చితిని శకుంత పక్షులచే రక్షింపబడిన ఆ శిశువుకు 'శకుంతిల' యని పేరు పసేట్టితిని. ఆ విధముగా 
ఆమె నా కుమార్తె అయినది. ఆమె కూడ నన్ను తండ్రిగా పరిగణించుచున్నది"' 


“ఇదీ నా తండ్రి ఆ బుపీకి చెప్పిన కధ'' అని శకుంతల పలికెను “కాబట్టి నేను విశ్వామిత్ర మహర్షికి, 
అప్సరస మేనకకు జన్మించితిని కాని నా మట్టుకు యీ కణ్వ మహర్షియే నా తండ్రి అతడు చెప్పినట్లు 
నేను చేయుదును" 


136 దుష్యంతుదు శకుంతలను వివాహమాడుటు 


దుష్యంతుడు తన నిర్ణయము సరియైనదని తెలుసుకుని సంతోసించెను ఆమె క్షత్రియ కన్య యగుటచే 
రాణిగా నుండదగునని భావించెను అతడు నవ్వుచూ ఆమెతో నిట్లనెను, "'నీవు ఒక షత్రియుని కుమార్తెవని 
తెలుసుకున్నాను అది నాకు చాల సంతోషము. నీవు నా భార్యవగుటకు యిక యెటువంటి అభ్యంతరము 
లేదు నీవు యేది అడిగిన నది చేయుటకు సిద్దముగా నున్నాను నీవు నాకు కావలెను నీవు లేక నేమ 
జీవించలేను నీవు కోరినచో నా రాజ్యమంతయూ నీ కిచ్చివేసెదను నీ తండ్రి వచ్చునంత వరకు నేను వేచి 


271 


శ్రీమద్భాగవతము 


యుండలేను. నేను శ(త్రియుడను, గాంధర్వ పద్దతిలో విన్ను నేను వివాహమాడవచ్చును. ఈ వివాహమునకు 
(పేమ పునాదిగా యుండుటచే యీ గాంధర్వ-పద్ధతి అత్యుత్తమమైనది" శకుంతల యిట్లనెను ''త్వరలోచే 
నా తండ్రి అరణ్యము నుండి రాగలడు. దయచేసి ఆయన కొరకు వేది యుండుము. నా తండ్రి నాకు దైవము. 
అతడు నన్ను యెవరి కిచ్చిన వారిని నేను భర్తగా న్వీకరించెదను. లోకములో (స్త్రీకి స్వేచ్చ లేదను విషయము 
నీకు తెలియదా? చిన్నతవములో తండ్రి, ప్రాయమందు భర్త వృద్దాహ్యములో పుత్రుడు స్త్రీకి రక్షకులు. 
'స్రీకి యెన్నడూ తన యిష్టము వచ్చునట్లు చేయుటకు స్వేచ్చలేదు నా తండ్రిని విస్మరించి నీ (ప్రేమను 
అంగీకరించలేను''. “అట్టు అనకుము'' అని దుష్యంతుడనెను. ''నీ తండ్రి నీపై ఆ(గ్రహించునని నీవు 
సంకోచించ పనిలేదు. అతనికి ఆగ్రహమే కలుగదు. కణ్వుడు అత్యంత కరుణామయుడు. నీ భర్తను నీవు 
యెంచుకున్నందుకు అతడు విచారించడు నన్ను యిప్పుడు చేబట్టుటకు అంగీకరించినందువల్ల నీ తండ్రిని 
అవమానించినట్టు నీవు భావింపతగదు' '. 


“బ్రాహ్మణుల ఆగ్రహము ఆయుధములకన్న ప్రమాదకరమైనది. సాధారణ ఆయుధములు శరీరమును 
మాత్రమే బాధించగలవు. అగ్ని వేడిచేత దహించుము, సూర్యుడు తన కిరణములచేత, రాజు బల్లెముచేత 
బ్రాహ్మణుడు తన ఆ(గ్రహముచేత యెదుటి వారిని దహించుదురు. బుషి కోపము ఇంద్రుని వజ్రాయుధమువలె 
నర్వ నాశనము చేయగలదు”. 


దుష్యంతుడు ఆమె నాలోచించనీయక యిట్లనెను. “నాకు బుషి కరుణా స్వభావము పూర్తిగా తెలుసును. 
నీవు అతనికి భయపడ నవసరము లేదు నీవు నాకు భార్యవు కమ్ము నీ గురించిన ఆలోచనలు, నీ అందము 
నన్ను పూర్తిగా ఆవహించెను. నీకొక విషయము చెప్పెదను ఆత్మయే ఏకైక బంధువు, ఆత్మయే ఏకైక 
మిత్రుడు, ఆత్మయే తల్లి తండ్రీ, సర్వస్వము ధర్మము నతిక్రమింపక, వీ ఆత్మ అనుమతితో నా భార్యవు 
కమ్ము గాంధర్వ విధిచే నన్ను వివాహమాడుము. నా దానివి కమ్ము" అతని తొందరపాటు శకుంతలకు 
ప్రీతి కలిగించెను. అతని (పేమ ఆమెను మెప్పించెను. అయినప్పటికిని, ఆమెకు తనయందుగాని అతని 
యందుగాని స్థిరమైన భావము కుదురలేదు ఆమె యిట్లనెను. “నీవు చెప్పినట్టు నీవు సూచించిన మార్గము 
సరియైనదగుచో, నా ఆత్మ అనుమతితో నీకు భార్యనగుట నముచితమైనచో నేను నీ (ప్రేమ నంగీకరింతును. 
కాని నీవు ప్రమాణ పూర్వకముగా నాకు ఒక మాట నియ్యవలెను. మనకు జన్మించు పుత్రుని నీ తర్వాత 
చక్రవర్తిగా పట్టాభిషిక్తుని చేయవలెను. ఆ విధముగా నీవు వాగ్దానము చేసినచో నిన్ను వివాహమాడెదను''. 


ఆమె యేది కోరిన అది చేయగలనని దుష్యంతుడు వాగ్దానము చేసెను శకుంతల తర్వాత యిట్లనెను. 
"శాస్త్ర రీత్యా జరిగే వివాహమునే పెద్దలు అంగీకరింతురని చెప్పగా విన్నాను. అట్టి వివాహము వల్ల కూడిన 
దంపతులను గౌరవముతో చూచెదరు పుట్టుటోవు పుత్రుని దృష్ట్వా యిది అత్యంత ముఖ్యము నాకు గాని 
వాకు పుట్టబోవు పుత్రునకు గాని యెటువంటి అపనిందయు కలుగరాదు అందుచే నీతో వివాహము సరియైన 
పద్దతిలో జరుగవలెను. ఇచ్చట ఆశ్రమములో అవసరమైన వస్తువులన్నియు గలవు యజ్ఞశాలలో వివాహము 
జరుపుటకు కావలసిన వస్తువులన్నియు నున్నవి పాత్రలు, దర్భాసనము, బియ్యము యిచట గలవు కలుగబోవు 
పుత్రుని వైభవము వివాహము యొక్క పవిత్రతపై ఆధారపడి యుందును. ఇచట నున్న (బ్రాహ్మణులు అజ్య, 
హవిర్ధాజాగ్నులతో వివాహము జరుపగలరు ఈ ఆర్బాట మంతయు నీకు యిష్టము లేదని నేనెరుగుదును. 
కాని ధర్మబద్దముగా యీ వివాహము జరుగవలెనని కోరుచున్నందుకు నన్ను క్షమించవలెను'' 


272 


